ప్రాచీన భారత దేశ చరిత్ర 


డి. డి. కోశాంబి పరిచయం 


కె. బాలగోవాల్‌ 


(భ్రు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 


ధర : రూ. 50/- 


మొదటి ముద్రణ : సెప్టెంబర్‌, 1986 

పునర్ముద్రణ : జులై 1992, డిసెంబర్‌ 1995, సెప్టెంబర్‌ 2000 
అక్టోబర్‌ 2009 

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 


ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌, 
హైదరాబాద్‌ - 500 067 ఫోన్‌ : 23521849, 
www.hyderabadbooktrust.blogspot.com 


ముద్రణ : అనుపమ ప్రింటర్స్‌, గ్రీన్‌ వ్యూ, 126 శాంతినగర్‌, హైదరాబాద్‌ - 28 ఫోన్‌ : 23391364 


విషయ సూచిక 
ముందుమాట 
1 పద్దతి - సిదాంతం 
టు ట్ర 


2. ఆహార సేకరణ - ఆహార ఉత్పత్తి 

3. సింధూ నాగరికత - ఆర్యులు 

4. వ్యవసాయక వర్గ సమాజం-వర్ణ వ్యవస్థ 

5. మహాభారతం-బుద్భుడు 

6. ఉత్తరాప థం-దక్షిణాపథం 

7. వ్యవసాయ విస్తరణ-స్వయం పోషక గ్రామాలు 


8. సామంతస్వామ్యం-గ్రామీణ భూస్వామ్యం 


i-Vii 


13 


29 


49 


75 


105 


134 


163 


Iv 


ముందుమాట 


ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి దామోదర్‌ ధర్మానంద్‌ కోశాంబి వెలిబుచ్చిన 
అభిప్రాయాలను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం ఈ పుస్తకం. 

ఈ ప్రయత్నం ఎందుకోసం అని అడుగుతారు. 

మన చరిత్రకారులలో మార్క్సిస్టులే కాక ఆధునిక దృక్పథం గల వారందరూ 
కోశాంబిని ఆద్యునిగా భావిస్తారు. చరిత్ర పరిశోధనా పద్దతిలోనూ సిద్దాంత 
దృక్పథంలోనూ శాస్త్రీయ ప్రమాణాలు నెలకొల్పిన వ్యక్తిగా గౌరవిస్తారు. వలసతత్వం, 
శృతి మించిన “దేశభక్తి, సంప్రదాయికత, అగ్రవర్ణ ఆధిక్యత, విశ్చంఖలమైన 
ఊహాతత్సరత మొదలయిన అనేక అవలక్షణాల నుండి మన దేశ చరిత్రను కోశాంబి 
రక్షించాడు. తనకు పూర్వులూ సమకాలికులూ అయిన చరిత్రకారులు స్టలకాలాదుల 
నిర్ణయంలోనూ, ప్రాచీన గ్రంథాలనూ శాసనాలను పరిష్కరించడంలోనూ, చారిత్రక 
సంఘటనల అనుక్రమణికను తీర్మానించడంలోనూ చేసిన కృషిని కోశాంబి గౌరవించాడు. 
అయితే వాళ్ళు అశాస్రీయంగా వ్యవహరించిన చోట తీవ్రంగా (ఒక్కొక్కసారి 
అమర్యాదగా) అభిశంసించాడు. 

ఆద్యుడు కావచ్చుగాని చివరివాడు కాదు గదా, పైగా ఆయన చనిపోయి 20 
సంవత్సరాలు గడిచాయి కదా, ఇప్పుడెందుకీ పరిచయం అని అడుగుతారు. ఇది 
నిజానికి మన దురదృష్టం. మన దేశంలో-ఏ రంగంలోనయినా-శాస్రీయ దృక్పథంతో 
జరిగే పరిశోధన స్వల్పమనుకుంటే ఆ యింత కూడా దేశభాషలలో ప్రజలకు అందడానికి 
కొన్ని దశాబ్దాలు పడుతుంది. 

అంతేకాదు, కోశాంబి ప్రాచీన భారత చరిత్రను గురించి చేసిన అధ్యయనాన్ని 
రెండు స్థాయిలలో విభజించవచ్చును. ఒకటి, ఆ చరిత్రను నడిపిన భౌతిక చోదక 
శక్తుల నిర్దారణ, ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి పరిణామం జరగడం, 
ఆహార ఉత్పత్తి మీద ఆధారపడిన స్థిర వ్యవసాయ గ్రామాల ఆవిర్భావం, ఈ స్థిర 
వ్యవసాయ గ్రామాలు స్వయంపోషకమై భూస్వామ్య వ్యవస్థకు పునాది కల్పించడం, 
అనే ఆర్థిక క్రమం మన ప్రాచీన చరిత్రకు మూలం అని కోశాంబి భావించాడు. రెండవది, 
ఈ చోదక క్రమాన్ని మన దేశ నైసర్గిక స్వభావానికి జోడించి సామాజిక సాంస్కృతిక 


Vv 


రంగాలను వ్యాఖ్యానించడం. ఈ వ్యాఖ్యానాన్ని గురించి తరువాతి చరిత్రకారులు 
ఒక్కొక్కరూ ఒక్కొక్కమేరకు విభేధించారు. అయితే కోశాంబి ప్రతిపాదించిన భౌతిక, 
చోదక క్రమం అయిన ఆర్థిక పరిణామాన్ని వ్యతిరేకించిన వారుగాని అందుకు 
ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించిన వారుగాని ఎవరూ లేరు. (అసలు భౌతిక జీవితం 
(ప్రసావనే అవసరం అనుకునే వాళ్ళది వేరే సంగతి), శాస్త్రీయంగా ప్రాచీన భారతదేశ 
చరిత్రను ఎవ్వరు అధ్యయనం చేయదలచ్చుకున్నా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక 
చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదేమో. 

ఈ ప్రయత్నం ఎవరికోసం అని గూడ అడుగుతారు. 

మన జనాభాలో అక్షరాస్యుల నిష్పత్తి పెద్దగా పెరగకున్నా జనాభా పెరుగుతోంది 
కాబట్టి అక్షరాస్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు లిఖిత సాహిత్యం అనేది 
కొద్దిమందికి పరిమితమయింది కాదు. సమాజంలో ఒక శక్తికాగల స్థాయికి పెరిగింది. 
పైగా కొత్తగా అక్షరాస్యులవుతున్న వాళ్ళు వెనుకబడ్డ వర్గాలకు చెందినవాళ్ళు కావడంతో 
సాహిత్యం ద్వారా ప్రచారమయ్యే అభిప్రాయాలకుండే సామాజిక ప్రభావం మరింత 
ఎక్కువ అయింది. ఇప్పుడు వాళ్ళకు అందుబాట్లో వున్న భావ ప్రచార సాధనాలు 
“యెల్లో జర్నలిజం), వారపత్రికల సీరియల్‌ కథలు, వాటి తోటివయిన సినిమాలు- 
అశ్లీలతనూ అశాస్రీయతనూ అమ్మకానికి మేళవించి అంగట్లో పెట్టిన సరుకు. విటి 
పోటీకి తట్టుకొని నూతన తరంలో శాప్రీయభావాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత 
అభ్యుదయ కాముకులందరి మీదా వుంది. కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు 
చరిత్రను గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించి 
శాప్రీయంగా ఆలోచించగలుగుతాం కాబట్టి, ఈ కొత్తతరం కోసం ఈ ప్రయత్నం. 

చివరిగా, ఇందులో ఉన్నవన్నీ కోశాంబి అభిప్రాయాలేనా, నీ స్వంత 
అభిప్రాయాలేవీ లేవా అని - కొందరు అనుమానంగా, కొందరు కుతూహలంతో- 
అడుగుతారు. కోశాంబిని నేను పరిచయం చేస్తున్నానంటేనే నాకర్టమయిన కోశాంబిని 
పరిచయం చేస్తున్నానని. కాగా, స్వంత ఇల్లూ, స్వంత స్కూటరూ వున్నట్లు ఎవరికైనా 
“స్వంత అభిప్రాయాలు ఉంటాయా అంటే అనుమానమే. అభిప్రాయాలు ఎప్పుడూ 
ఒక సమిషికి చెందినవే. వాటిని 'స్వంతం' అని ప్రకటించుకోవడం నైతిక బాధ్యతను 
గుర్తించడం మాత్రమే. సామాజిక సంపద గూడ ఈ స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షతో 
ఎంతోమంది చేస్తూన్న పరిశ్రమలో ఈ ప్రయత్నం ఒక భాగం. 
అధారాలు 

ఇది కోశాంబి మీద సిద్దాంత గ్రంథం కాదు. వీలయినంత సరళంగా కోశాంబి 
అభిప్రాయాలను పరిచయం క పుస్తకం కాబట్టి కోశాంబి రచనల నుండి కొటేషన్లు 


vi 


ఎక్కువగా ఇవ్వకుండ, కోశాంబి అభిప్రాయాలను నా మాటలలో చెప్పడం జరిగింది. 
ఒక్కొక్క విషయాన్ని గురించి కోశాంబి వెలిబుచ్చిన అభిప్రాయాలను విడివిడిగా 
ఇవ్వకుండ, ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి (ఆదిమ కాలం నుండి భూస్వామ్య 
దశ వరకు) ఒక “చిత్రం” (కోశాంబి చూపించిన చిత్రం) ఇచ్చే ప్రయత్నం చేశాము. 
ప్రామాణికత కోసం ఎక్కడికక్కడ ఆయా అభిప్రాయాలకు ఆధారం ఎ పుస్తకంలో 
లేక ఎ వ్యాసంలో ఎ పేజీలో చెప్పాడో వివరణలో తెలియచేయడం జరిగింది. 

కోశాంబి చరిత్ర మీద రెండు పుస్తకాలు, అనేక వ్యాసాలు రాసాడు. పుస్తకాలు: 

(ij An Introduction to the Study of Indian History (ISIH), Popular 
Prakasan, Bombay, 1956 

(1) The Culture and Civilisation of Ancient India, in Historical Outline 
(CCAIl), Vikas Publishing House Pvt. Ltd., 1964 

ఇందులో రెండవ పుస్తకం కోశాంబి చరిత్ర మీద చేసిన చివరి రచన. ఆయన 
1966లో చనిపోయాడు. అంతకుముందు తాను చరిత్ర మీద చేసిన రచనలన్నీ ఈ 
పుస్తకానికి ఫుట్‌నోట్స్‌ వంటివని తానే అభిప్రాయపడ్డాడు.' ఈ అభిప్రాయంతో 
విభేదించే హక్కు మనకుంది. 

చరిత్రమీద, సంస్కృత సాహిత్యం మీద, తదనుబంధమయిన విషయాలమీద, 
కోశాంబి మొత్తం 64 వ్యాసాలు రాసినట్టున్నాడు.” వీటిలో ప్రధానమయిన వ్యాసాలు 
చాలావరకు సంకలనాలరూపంలో వచ్చాయి. మిగిలిన వాటి సారాంశం పై రెండు 
పుస్తకాలలో చోటు చేసుకుంది. ఈ పుస్తకం రాయడం కోసం వాడుకున్న సంకలనాలు 
మూడు : 

(ij Myth and Reality, Studies in the Formation of Indian Culture 
(MR), Popular Prakasan, Bombay, 1962. ఈ సంకలనంలో 5 వ్యాసాలున్నాయి. 

(ii) Indian Numismatics (IN), Orient longmen, 1981. ఇందులో 12 
వ్యాసాలున్నాయి. 

(iil) D.D. Kosambi on History and Society (HS), Department of 
History, Bombay University, 1985. ఇందులో 15 వ్యాసాలున్నాయి. 

వీటిలో మొదటి సంకలనం మాత్రమే కోశాంబి జీవించి వుండగా వచ్చింది. 
రెండవది ఒక విదేశీ ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించబడింది. వ్యాపారాన్ని 
సమర్థవంతంగా నిర్వహించే పాశ్చాత్య బూర్జువా సంస్కృతి ప్రమాణాలను అనుసరించి 
సంకలనం చేయబడింది. మూడవది బొంబాయి విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ 


vil 


ప్రయాస ఫలితం. మన విశ్వవిద్యాలయ మేధావుల అసమర్దతకూ, అలసత్వానీకీ 
చక్కగా అద్దం పడుతుంది. సంకలనానికి కనీసం (1) సంగతీ సందర్భం వివరించే 
సిద్దాంత పరమయిన ఉపోద్దాతం వుండాలి. (1) (ఏ పుస్తకానికయినా) ఒక పదసూచిక 
(1౧౮౮ వుండాలి. చరిత్ర పుస్తకాల మాటకొస్తే (॥) పాళీ, సంస్కృతం తదితర 
భారతీయ భాషల పదాలు వాడినప్పుడు వాటి ఉచ్చారణను తెలిపే (ప్రామాణికమయిన) 
గుర్తులుండాలి. ఇవేమీ లేకుంటే సంకలనానికి ఒక సంపాదకుడూ, కవరు పేజీ మీద 
ఆయన పేరూ ఎందుకోసమో అర్దం కాదు. 

ఈ సంకలనాలు కాక విడిగా ప్రచురితమైన కొన్ని వ్యాసాలు గూడ చూశాను. 
నాకు సులభంగా అందుబాట్లో లేని రచనలు కొన్ని అందజేసినందుకు మిత్రులు 
చలసాని ప్రసాద్‌ గారికి కృతజ్ఞుడిని. 

నా మాటకొస్తే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. కోశాంబి భగవద్గీత మీద 
రాసిన వ్యాసాన్ని 1976లో మొట్టమొదటిసారి చదివి నేను మార్మిస్థునయ్యాను. ఆ 
రుణం ఈ రూపంలో తీర్చుకోవాలన్న కోరిక కలిగి మూడేళ్ళయింది. ఇప్పటికి తీరింది. 


కె. బాలగోపాల్‌. 


1. CCAl, పేజి 25, నోట్‌ 


2. Science and Human Progress, D.D. Kosambi Commemoration Volume, 
పేజీలు 365 - 375 


1. పదతి - సిదాంతం 
® థి 


చరిత్ర పరిశోధనకు ఆధారాలు స్థూలంగా రెండు రకాలు. ఒకటి సాహిత్య 
ఆధారాలు (literary sంurces), రెండు పురావస్తు ఆధారాలు (AarChaeological 
sources). సాహిత్య ఆధారాలంటే మత ధార్మిక, పురాణ తదితర గ్రంథాలు, కాల్పనిక 
సాహిత్య కావ్యాలు, రాజవంశాల అనువంశిక ఆస్థాన చరిత్రలు, పరిపాలనా 
సంబంధమయిన రికార్డులు మొదలయినవి. వీటిని అధ్యయనంచేసి గత కాలపు 
చరిత్రను చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పురావస్తు ఆధారాలంటే 
గతకాలపు నివాసాలూ దేవాలయాలూ మొదలయిన కట్టడాలు, వాడకపు పనిముట్లు, 
ఆయుధాలు, అలంకార ప్రాయమయిన వస్తువులు, కర్మకాండ సంబంధమయిన 
సామగ్రి, మొదలయిన వాటి అవశేషాలు. కట్టడాలు సాధారణంగా శిథిలాల రూపంలో 
దొరుకుతాయి. ఆయుధాలు, పనిముట్లు, పురావస్తు తవ్వకాలలో బయటపడతాయి. 

ఇవికాక అతిముఖ్యమైన ఆధారాలు రాజులుగాని, వర్తకులుగాని ప్రకటించే 
శాసనాలు, అచ్చువేసే నాణాలు, వగైరా. శాసనాలు ఎక్కువగా రాళ్ళమీద, దేవాలయాల 
వద. సమాతుల' ముద, చెక్కివుంటారు కాబట్టి పురావస్తు ఆధారాలుగా పరిగణించ 
వచ్చును గాని, చరిత్ర కారులు శిలాశాసన ఆధారాలు (epigraphic sources) అనే 
ప్రయోగం చేయడం కద్దు. 

మన దేశంలో పురావస్తు పరిశోధన చాలా ఆలస్యంగా ప్రారంభమయింది. 
మొదట్లో చరిత్రకారులు ఎక్కువగా సాహిత్య ఆధారాలను ఉపయోగించుకున్నారు. 
ఇతర దేశాలలాగ మనదేశంలో ప్రాచీనకాలపు రాజవంశాలూ రాజాస్థానాలూ తమ 
వ్యవహారాలను గ్రంథస్థం చేయలేదు. కాబట్టి వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, 
కావ్యాలు మొదలయిన మత, సాంస్కృతిక సంబంధమైన గ్రంథాలమీద ఆధారపడి 
వాటి నుండి ఇక్కడొక వాక్యం, అక్కడొక వాక్యం తీసి చరిత్రను మొత్తం వ్యాఖ్యానించేవారు. 
పదాల సారూప్యాన్ని బట్టి అలవాట్ల సారూప్యాన్నీ, మాటల పోలికను బట్టి కొన్ని 
శతాబ్దాల చరిత్రనూ, “నిరూపించడం అలవాటయింది. పురాణాలలో ఇచ్చిన 
రాజవంశాల వట్టికలనూ, కథలనూ ఉన్నదున్నట్టుగా స్వీకరించి చరిత్రను 
వ్యాఖ్యానించారు. ఈ పద్దతిని కోశాంబి తీవ్రంగా విమర్శించాడు. బాలగంగాధర్‌ తిలక్‌ 
రుగ్వేదంలోని నాలుగు పదాల వాక్యం ఒకటి తీసుకొని ఆర్యులు ఉత్తర ధృవం 


2 ప్రాచీన భారతదేశ చరిత్ర 


నుండి వచ్చారని నిర్దారించిన వైనాన్ని కోశాంబి “అద్బుతమైన వక్రీకరణ 'గా వర్ణించాడు.' 
ఇతర ఉదాహరణలను సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తాను.” 
శాసన సాహిత్య ఆధారాలను పురావస్తు ఆధారాలతో సమన్వయ పరచనిదే 

చరిత్ర పరిశోధన శాస్త్రీయం కాదన్న అభిప్రాయాన్ని కోశాంబి పదే పదే వ్యక్తం చేసాడు. 
పురావస్తు ఆధారాలను పట్టించుకోకుండ కేవలం ప్రాచీన సాహిత్యాన్ని ఆధారం 
చేసుకొని ఊహాగానాలు చేసే చరిత్రకారులు కోశాంబి చేతిలో చాలా తీవ్రంగా విమర్శకు 
గురయ్యారు. పౌరాణిక గాథలనుండి (అంటే బ్రాహ్మణ పురాణాలే కాదు. పోచమ్మ, 
గంగమ్మ మొదలయిన గ్రామదేవతల గురించి జనంలో ప్రచారంలో వున్న గాథలు 
గూడ) చరిత్రను అర్దం చేసుకునే ప్రయత్నం కోశాంబి పెద్ద ఎత్తున చేసాడు. నిజానికి 
ఆయన చేసిన పరిశ్రమలో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. అయితే ఎక్కడికక్కడ 
తన అభిప్రాయాలను పురావస్తు మూలాలతోనూ నైసర్గిక స్థితిగతులతోనూ పోల్చి 
చూసుకోకుండ ఉండరు. సంస్కృత భాషలో తమకున్న పాండిత్యాన్ని ఆసరా చేసుకొని 
కొందరు పాశ్చాత్యులు కేవలం పదవిశ్తేషణ (philological analysis) తో చరిత్రను 
నిర్ధారించడానికి చేసిన ప్రయత్నాన్ని ఆయన వివరంగా ఖండించాడు. 

కాని, సాహిత్య పురావస్తు ఆధారాలను రెండింటినీ సమన్వయపరచి వాడుకున్నా 
మన దేశ చరిత్రను పునర్నిర్మించుకోవడానికి అది సరిపోదని కోశాంబి గుర్తించాడు. 
మనదేశంలో పురావస్తు పరిశోధన చాలా అపరిణతంగా వుంది. సాహిత్య ఆధారాల 
విషయంలోగూడ ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం పరిస్టితి చాలా అసంతృప్తి 
కరమయినది. మన ప్రాచీన సాహిత్యంలో లౌకిక సాహిత్యం దాదాపు మృగ్యం. 
ముస్లింలకు పూర్వం ఎ రాజవంశమూ తన చరిత్రను రాసుకోలేదు, రాయించలేదు. 
రాజాస్థానాలు ఏ విషయాలలోనూ రికార్డులు నిర్వహించలేదు. మనదేశ లిఖిత చరిత్ర 
మొత్తం పురాణాలతో కలిసిపోయింది. పౌరాణిక గాథలు ఉపాఖ్యానాల రూపంలో 
మిగిలింది. ముస్లిం రాజులకు పూర్వం ఎ ఒక్కరి జన్మ సంవత్సరంగానీ ఎ ఒక్క 
గ్రంథం రాసిన సంవత్సరంగానీ ఖచ్చితంగా చెప్పలేం. ఒక రాజు పరిపాలించిన ప్రాంతం 
ఎమిటో ఇదమిత్సంగా నిర్ణయించలేం. ఒక్కొక్కసారి ఒక సంఘటన ఏ శతాబ్దంలో 
జరిగిందో కూడ చెప్పలేం. “ఒక్కొక్క గ్రంథానికి రచయిత ఒకడున్నాడు అని చెప్పగలం 
కొన్నిటికి అది గూడ సాధ్యంకాదు” అంటాడు కోశాంబి.“ మనదేశాన్ని ఏలిన వాళ్ళెవ్వరూ 
తమ జీవితాలను గాని, పరిపాలనా వ్యవహారాలను గాని గ్రంథస్థం చేసే ప్రయత్నం 
చేయలేదు. అశోకుని శాసనాలు అరుదయిన మినహాయింపు. తరువాతి కాలంలో 
ఒక్క భూదానాలను మాత్రమే శాసనాలలో ప్రకటించారు. మన ప్రాచీన సాహిత్యమంతా 
గూడ కర్మకాండకూ మత ధర్మ ప్రచారానికీ సంబంధించినది. 


పదతి-సిదాంతం 3 
(స) ఢి 


మరయితే మనదేశ చరిత్ర రాయడం అసాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. 
అసాధ్యం కాదు. ఎందుచేతనంటే వేరే ఏ ఇతర దేశానికీ లేని ఒక గొప్ప సౌకర్యం 
భారతదేశ చరిత్రకు ఉంది. అదేమిటంటే గతం యొక్క భౌతిక (పురావస్తు) అవశేషాలే 
కాక సామాజిక, సాంస్కృతిక అవశేషాలు సమాజం “పొరలిలో భద్రంగా వుండడం. 
అపారమయిన భిన్నత్వం భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని చాలా మంది 
భావిస్తారుగాని, నిజమయిన ప్రత్యేకత భిన్నత్వం కాదు, అవిచ్చిన్నత అంటాడు 
కోశాంబి. గతంలో జరిగిన సామాజిక మార్పులన్నీ తమ ముద్రను మన సమాజం 
మీద వదిలాయి. వాటి నుండి చరిత్రను చదవవచ్చుననీ ఆ సౌకర్యాన్ని భారత 
చరిత్రకారులు వాడుకోవాలనీ అంటాడు. 

ఈ అవశేషాలను రెండు రకాలుగా చూడవచ్చును. 

ఒకటి, మన సామాజిక చరిత్రలో వచ్చిన ఎ మార్పు సంపూర్ణంగా రాలేదు. 
5000 సంవత్సరాలు పూర్వం మన దేశంలో అందరూ ఆహార సేకరణ మీద 
ఆధారపడ్డ సంచార జీవులే. అంటే దొరికిన ఆహారాన్ని ఏరుకుని (లేక వేటాడి) తింటూ 
స్థిర నివాసం లేకుండ సంచరిస్తూ వుండేవారు. ఆ తరువాత క్రమంగా ఆహార సేకరణ 
మాని ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అలవర్చుకున్నారు. కాని 5000 సంవత్సరాలు 
గడిచినా ఇప్పటికీ ఆ మార్పు పూర్తికాలేదు. ఆహార సేకరణ మీద ఆధారపడ్డ ఆటవిక 
తెగలు ఇంకా మిగిలే వున్నాయి. ఆ తరువాత వచ్చిన అన్ని మార్పులూ ఇంతే. 
నాగలితో వ్యవసాయం చేయడం, ఇనపపనిముట్టు వాడకం, సిర నివాస, గ్రామీణ 
జీవనం, భూమి పైన వ్యక్తి యాజమాన్యం, సాంస్కృతిక రంగంలో అనాగరిక జంతుబలుల 
స్థానంలో నాగరిక పూజా విధానం, ఎ మార్పూ గూడ పూర్తిగా రాలేదు. అన్నింటిలోనూ 
పాత వ్యవస్థను ఇప్పటికి మిగుల్చుకున్న ప్రజలున్నారు. 

రెండవది, మార్పు వచ్చిన చోట గూడ కొత్త వ్యవస్థ పాత వ్యవస్థను పూర్తిగా 
నాశనం చేయకుండ కొత్త రూపంలో-ఒక్కొక్కసారి అభావ రూపంలో-తనలో 
ఇముడ్చుకుంది. చారిత్రకంగా ఉన్నతమయిన వ్యవస్థ చారిత్రకంగా వెనుకబడ్డ వ్యవస్థ 
పైన విజయాన్ని సాధించినా ఓడిపోయిన సమాజం ఆచార వ్యవహారాల పైన తన 
ముద్ర వేసి తనకు లోబరచుకొని తనలో చేర్చుకుంది. గతం ఉన్నదున్నట్టుగా మిగిలిపోని 
చోట గూడ పరిణత రూపంలో మిగిలిపోయింది. ఈ పరిణత రూపంలో గత కాలపు 
ఛాయలేకాక అది లొంగిపోయిన క్రమం ఛాయలు గూడ వుంటాయి. గతాన్ని ఇంతగా 
మిగుల్చుకున్న దేశం మరొకటి లేదు. 

ఈ సామాజిక అవక్షేపాలను చరిత్ర పరిశోధనకు ఒక ప్రబలమయిన ఆధారంగా 
గుర్తించడం కోశాంబి ప్రత్యేకత. చరిత్ర పరిశోధనా పద్ధతిలో ఆయన సాధించిన 


4 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఆవిష్కరణగా దీనిని భావించాలి. తరచుగా ఆయన సాహిత్య ఆధారాలనయినా 
పురావస్తు ఆధారాలనయినా ఈ స్పష్టాస్పష్టమైన అవక్షేపాలను గుర్తించడం కోసమే 
పరిశీలిస్తాడు. ఈ విధంగా గుర్తించిన అవక్షేపాలను తిరిగి సాహిత్య పురావస్తు 
ఆధారాలతో సమన్వయ పరచి చారిత్రక విషయాలను నిర్జారిస్తాడు. ఈ దృష్టి కోశాంబికి 
ఎంతగా అలవాటయిందంటే మన పట్టణాలలోని అస్తవ్యస్తమైన రహదార్లలో గూడ 
ఆయనకు ఆ పట్టణాల పుట్టుకే కనబడుతుంది. హరప్పా, మొహెంజోదారోల 
తరువాత మన దేశంలో ఎ పట్టణమూ ఒక నమూనా ప్రకారం నిర్మించింది కాదనీ, 
అన్నీ గూడ కొన్ని సమీప గ్రామాల కలయికగా ఎర్పడ్డవేననీ, పట్టణాల రహదార్లన్నీ 
ఒకప్పటి పల్లెలను కలిపిన బాటలు కావడం వల్లనే అంత అవ్యవస్థితంగా వుంటాయనీ 
అంటాడు." | 
సిద్ధాంతం 

పద్దతినీ సిద్ధాంతాన్నీ విడదీయడం కష్టం. పరిశోధనా పద్దతి సిద్దాంత నిరూపణకు 
సాధనం కాగా, సిద్దాంత దృక్పథం నుండే పరిశోధనా పద్దతి రూపొందుతుంది. కోశాంబి 
చరిత్రకుతానిచ్చే నిర్వచనం చెబుతూ, ఆ నిర్వచనం ఇవ్వడానికి గల కారణాన్ని 
పరిశోధనా పద్దతి పరంగా వివరిస్తాడు. 

మన ప్రాచీన చరిత్రకు సాహిత్య పురావస్తు ఆధారాలు అసంతృప్తికంగా 
వున్నాయన్న అభిప్రాయాన్ని పైన ప్రస్తావించాము. పాశ్చాత్యదేశాల ప్రాచీన చరిత్రను 
హెరొడోటస్‌ టాసిటన్‌ వంటి చరిత్రకారులేకాక పరిపాలకుడయిన సీజర్‌ స్వయంగా 
గ్రంథస్తం చేసాడు. మనదేశంలో ముస్లింలకు పూర్వం చరిత్రకారులు లేరు. హర్షుడ్రి 
వంటి రాజులు “రచనా సామర్థ్యంలో సమకాలిక పాశ్చాత్య ప్రభువులకంటె ఎంతో 
ఉన్నతులయినప్పటికీ” చరిత్రను లిఖితం చేసే ప్రయత్నం చేయలేదు. చరిత్రగా 
పరిగణించగల ఏకైక సంస్కృత గ్రంథం క్రీ.శ. 12వ శతాబ్దంలో కాశ్మీరు ప్రాంతానికి 
చెందిన కల్హణుడు రాసిన “రాజతరింగిణి* అయితే ఈ “చరిత్ర గూడ సంస్కృత కావ్య 
సాహిత్యం యొక్క ఆలంకారిక సంప్రదాయానికి లోబడి వుండి రచయిత చెప్ప 
దల్చుకున్న వాస్తవ విషయాలను అస్పష్టం చేయడానికి ఉపయోగపడిందే తప్ప ప్రాచీన 
పాశ్చాత్య చరిత్రకారులయిన లివీ, టాసిటన్‌ మొదలయిన వారి “శైలిలోని స్పష్టత, 
మితమయిన ప్రశంస, నిరాడంబరమయిన కథనం,” అందులో కనబడవని కోశాంబి 
అంటాడు.” 

పురావస్తు ఆధారాల విషయం గూడ అంతే. ఇతరదేశాలలో పురావస్తు పరిశోధన 
ఆధారంగా సాహిత్య శాసన మూలాలను అర్థం చేసుకోగలిగారు. సాహిత్య ఆధారాలలో 


పదతి-సిదాంతం ర్‌ 
థి ( 


చెప్పిన విషయాలు వాస్తవమా కాదా అన్నది పురావస్తు పరిశోధన ద్వారా తెలుసుకో 
గలిగారు. హెరొడోటస్‌, టాసిటన్‌, లివీ తదితరుల చరిత్ర గ్రంథాలలోని విషయాలు 
గ్రీస్‌, ఇటలీ దేశాలలో పురావస్తు పరిశోధనలో నిరూపితమయ్యాయి, ఆ పరిశోధనకు 
మరింత దోహదం చేసాయి. కాగా, మన ప్రధాన “ఇతిహాసాలియిన రామాయణ 
మహాభారతాలలోని రెండు యుద్దాలు ఎక్కడ జరిగిందీ చెప్పడం సాధ్యంకాదు - అవి 
అసలు చారిత్రక సంఘటనలో కాదో తెలియదు. “రోమన్‌ గణతంత్రం చివరి రోజుల 
చరిత్రను దైనందిన సంఘటనలతో సహా పునర్నిర్మించ వచ్చును గాని, మనం విక్రమ 
శకం అని లెక్క పెట్టుకునే విక్రముడు నిజంగా వున్నాడో లేదో తెలియదు”. చైనా 
రాజవంశాల చరిత్రను క్రీ.పూ. 840 నుండి (ఆస్థాన రికార్డుల ఆధారంగా) ఖచ్చితంగా 
చెప్పవచ్చునుగాని మనదేశంలో ఏ రాజు ఎప్పుడు పరిపాలించిందీ ఖచ్చితంగా చెప్పలేం. 
సాహిత్య ఆధారాలు వాటంతటవే అర్ధవంతం కావు. కొన్ని పాచినమయిన మాటలకూ 
ప్రయోగాలకూ గల అర్థాన్ని పురావస్తు పరిశోధన ద్వారా మాత్రమే నిర్ణయించడం 
సాధ్యం అవుతుంది. మధ్య ప్రాచ్యదేశాల (సుమెర్‌, ఈజప్ప్ర) ప్రాచిన చరిత్రను ఈ 
సమన్వయం సాధ్యమయిన కారణంగానే చాలా నిర్దుష్టంగా అర్ధం చేసుకోగలిగారు. 
మనదేశంలో అది సాధ్యం కాలేదు." సాధ్యంకాక పోవడంవల్ల పురావస్తు పరిశోధనను 
పక్కనపెట్టి కేవలం ప్రాచీన సాహిత్యంలోని పదాల ధాతువులను విశ్లేషించడం, 
ప్రయోగాలకు అద్భుత ఉద్దేశ్యాలను ఆపాదించడం మొదలయిన పద్ధతులను 
అవలంబించిన వ్యక్తులను-మాక్స్‌ ముల్లర్‌ నుండి" ఎస్‌.ఎ. డాంగె వరకు-” కోశాంబి 
అమర్యాదగానయినా చాలా న్యాయంగా అభిశంసించాడు. 

మరి సాహిత్య పురావస్తు ఆధారాలు అసమగ్రంగా వుండడమేగాక రెండింటికీ 
సమన్వయం గూడ కుదరకపోతే చరిత్రకారుడు ఎ పద్ధతులు అవలంబించాలి అన్న 
ప్రశ్న వస్తుంది. చరిత్ర పరిశోధనా పద్దతికి సంబంధించిన ఈ ప్రశ్నకు కోశాంబి సిద్దాంత 
సంబంధమయిన సమాధానం కోసం వెతుకుతాడు. ఆ సమాధానం దొరికిన తరువాత 
తదనుగుణ్యమైన విశ్లేషణా పద్ధతిని ప్రతిపాదిస్తాడు. పాశ్చాత్య దేశాల చరిత్ర రాసిన 
పద్ధతిలో మన దేశ చరిత్ర రాయాలని చూడడం తప్పనీ, మనదేశ చరిత్రకు అనువయిన 
పరిశోధనా పద్ధతిని వెతుక్కోవాలనీ కోశాంబి అంటాడు." చరిత్రను రాజవంశాల చరిత్రగా 
రాయదల్పుకుంటే మనదేశ చరిత్ర రాయడం సాధ్యంకాదు. పురాణాల మీద, కర్మకాండ 
కోసమో ధర్మప్రచారం కోసమో రాసిన సాహిత్యం మీద, అరకొరగా దొరికిన శాసనాలలోని 
అస్పష్టమైన వాక్యాలమీద ఆధారపడి స్పష్టత కొరువైనచోట దేశభక్తి చేర్చి ఊహాగానాలు 
చేయాలి. అంతే తప్ప ఖచ్చితమైన చరిత్ర ఎప్పటికీ సాధ్యంకాదు. ఒక వాక్యానికి 
అర్ధం మారినా ఒక మాటను తప్పు చదివినా ఈ చరిత్ర రూపమే మారిపోతుంది. 
అయితే చరిత్రకు ఇచ్చే నిర్వచనాన్నీ చరిత్రను అర్దం చేసుకునే విధానాన్నీ మార్చుకుంటే 


6 ప్రాచీన భారతదేశ చరిత్ర 


మనదేశ చరిత్ర రాయడం సాధ్యం అవుతుంది. ఈ విధంగా పద్దతికి సంబంధించిన 
చర్చ సిద్దాంత చర్చగా మారుతుంది. 

చరిత్ర అంటే మహారాజులు, మహా సంగ్రామాల పట్టిక మాత్రమే అయితే 
భారతదేశ చరిత్ర రాయడం అసాధ్యమన్న కోశాంబి అభిప్రాయాన్ని చూశాం. అయితే 
ఒక (ప్రాంతానికి రాజెవ్వడు అనే ప్రశ్నకంటె ఆ ప్రాంతం ప్రజలకు నాగలి వాడకం 
తెలుసునా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న అయితే భారతదేశానికి ఖచ్చితంగా ఒక 
చరిత్ర వుందనీ, ఆ చరిత్ర రాయడం సాధ్యమేననీ, కోశాంబి భావిస్తాడు”. “సింధూ 
నాగరికతలో రాజులున్నారా లేదా అనేది ముఖ్యం కాదు, వాళ్ళకు నాగలి వాడకం 
తెలుసునా లేక నదీ తీరంలోని వరదముంపు భూములలో ముళ్ళ కర్రతో వ్యవసాయం 
చేయడం మాత్రమే తెలుసునా అనేది ముఖ్యం” అంటాడు.” మరి రాజుల ప్రస్తావనే 
చరిత్రకారుడికి అక్కరలేదా అంటే “వ్యవసాయానికి ఉపయోగించిన పద్దతి మీద 
రాజ్యాధికారం స్వభావం ఆధారపడి వుంటుందిగాని రాచరికం వ్యవసాయ విధానాన్ని 
నిర్ణయించదు” అంటాడు.” “ఈ రాజు ముందా ఆ రాజు ముందా అనేది అక్కరకు 
రాని ప్రశ్న. అయితే ఇనుము వాడకం ఫలాన రాజు కాలంలో మొదలయిందా లేక 
మరొక రాజు కాలంలో మొదలయిందా అనేది అందుకు భిన్నమయిన ప్రాముఖ్యాన్ని 
కలిగిన ప్రశ్న. అప్పుడు ఆ యిద్దరిలో ఎవరు ముందో నిర్ణయించడం అవసరం 
అవుతుంది” అంటాడు.” మరి చరిత్ర అంటే ఎమిటో నిర్వచించమంటే; ఉత్పత్తి 
శక్తులలోనూ ఉత్పత్తి సంబంధాలలోనూ క్రమానుసారంగా వచ్చే మార్పులను కాలాను 
గతంగా వివరించడం చరిత్ర అంటాడు." 

“ఉత్పత్తి శక్తులు' “ఉత్పత్తి సంబంధాలు అనే మాటలను తరచుగా దుర్వినియోగం 
చేయడం జరుగుతోందని కోశాంబి భావిస్తాడు. కాబట్టి, ఆయన ఏ అర్దంలో విటిని 
ప్రయోగించాడో చెప్పుకోవాలి. “ఉత్పత్తి శక్తులు అంటే ఆహారం తదితర భౌతిక 
అవసరాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సాధనాలు, పద్దతులు. “ఉత్పత్తి 
సంబంధాలు, అంటే ఉత్పత్తి అయిన వస్తువులలో శ్రామికుడి మనుగడకు అవసర 
మయింది పోగా మిగిలిన దానిని (దీనిని “అదనపు ఉత్పత్తి” అంటారు) పాలక వర్గాల 
చేతుల్లోకి చేరవేసే ఏర్పాటు. చరిత్రలో ఉత్పత్తికి వినియోగించే సాధనాలు, పద్దతులు, 
అదనపు ఉత్పత్తిని పాలక వర్గాలకు చేరవేసే సామాజిక ఏర్పాట్లు, కాలక్రమంలో 
మారుతూ వస్తాయి. ఈ మార్పును క్రమానుగతంగా వివరించడం చరిత్ర అని కోశాంబి 
నిర్వచనం. 

మరి సంస్కృతి మాటేమిటి అని కొందరు గాభరా పడతారని కోశాంబికి తెలుసు. 
వీళ్ళు మామూలుగా సంస్కృతిని బౌద్ధిక లేక ఆధ్యాత్మ విషయంగా - మతం, తత్వం, 


పదతి-సిదాంతం 7 
(స) ధి 


ధర్మం, సాహిత్యం, సంగీతం, కళ, ఒక్కొక్కసారి పాలకవర్గాల జీవిత విన్యాసాలుగూడ 
కలిపి-అర్దం చేసుకుంటారని ఆక్షేపిస్తూ మనిషి తిండికోసమే జీవించడమనేది వాస్తవమే 
గాని, తిండి లేకుండ జీవించగల మానవ వంగడాన్ని ఇప్పటిదాకా ఎవ్వరూ ఉత్పత్తి 
చేయలేదని వేళాకోళంగా అంటాడు. పైన చెప్పిన “సంస్కృతి సాధ్యం కావాలంటే 
అదనపు ఉత్పత్తి తగుమాత్రం తగురీతిలో కావాలి. “మెసపొటేమియా దేవాలయాలు, 
గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా, ఈజిప్టు పిరమిడ్లు, ఆధునిక ఆకాశ హార్మ్యాలు ' కావాలంటే పెద్ద 
ఎత్తున అదనపు ఉత్పత్తి అవసరం, పైగా అది కొందరి చేతులలోకి వెళ్ళడం అవసరం. 

ఈ సిద్దాంత దృక్పథానికి ఉదాహరణగా కొన్ని దశలలోని ఉత్పత్తి శక్తులను, 
ఉత్పత్తి సంబంధాలను కోశాంబి వివరిస్తారు.” ప్రకృతిలో దొరికే ఆహారాన్ని ఎరుకుని 
(వేట గూడ ఇందులో భాగమె) జీవించడం ఉత్పత్తి పద్దతి అయినప్పుడు అదనపు 
ఉత్పత్తి చాలా స్వల్పంగా వుంటుంది. దానిని కర్మకాండ కుతేరగా పంచిపెట్టె బాధ్యత 
స్త్రీల మీద వుంటుంది. ఉత్పత్తి పద్దతి ఇంకొంచెం అభివృద్ది చెంది (ఉదాహరణకు 
పశుపోషణ అలవాటయిన తరువాత) అదనపు ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని పంపకం 
చేసే అధికారం గణ ముఖ్యులయిన పురుషుల చేతిలోకి పోతుంది. మరింత అభివృద్ది 
చెందిన దశలో అదనపు ఉత్పత్తిని సేకరించి వినియోగించే అధికారాన్ని ఒక టం 
గానీ రాజుగానీ చేజిక్కించుకుంటారు. ఉత్పత్తి బానిసల ద్వారా జరిగే సమాజంలో 
అదనపు ఉత్పత్తి బానిస యజమానులకు, రైతులద్వారా జరిగే ఫ్యూడల్‌ సమాజంలో 
భూస్వాములకు, స్వేచ్చా కార్మికుల ద్వారా జరిగే బూర్జువా సమాజంలో పెట్టుబడిదార్లకు 
చెందుతుంది. 
మార్కిజం 

తన దృక్పథం గతితార్కిక భౌతిక వాదమనీ దానినే మార్క్సిజం అంటారనీ 
అంటూ” అయితే ఇది ఎంత మాత్రం ఆర్థిక నియతి వాదం కాదని కోశాంబి 
హెచ్చరిస్తాడు”. ఈ హెచ్చరికకు కోశాంబి యిచ్చిన అర్దం ఎమిటో చూడాలి." 

స్థూలంగా మూడు విషయాలు కనబడతాయి. 1. ఒక రకమయిన పరిస్థితులు 
అనివార్యంగా ఒకేరకమయిన మార్పుకు దారితీస్తాయని భావించకూడదు. సమాజం 
ఆ పరిస్థితులను చేరుకున్న మొత్తం చారిత్రక క్రమాన్ని దృష్టిలో పెట్టుకోనిదే భవిష్యత్‌ 
పరిణామాలు అర్దంకావు. గతకాలపు అవశేషాలు ఎప్పుడూ ఉంటాయి. వాటి ప్రభావం 
బలహీనంగా వుండి తీరాలని చెప్పలేం. దీనికి కోశాంబి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాడు. 
కొలంబస్‌ అమెరికాను “కనిపెట్టిన తదుపరి అమెరికా నుండి (16వ శతాబ్దంలో) పెద్ద 
ఎత్తున వెండి బంగారాలు స్పెయిన్‌కు తరలి వచ్చాయి. అవి స్పెయిన్‌లోని ఫ్యూడల్‌ 


8 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వర్గాలను, తిరోగామి మతాధికారులను బలపరిచాయి. అయితే అదే సంపదలో కొంత 
భాగాన్ని దోపిడి చేసి ఫ్రాన్సిస్‌ డ్రేక్‌ వంటి సముద్రపు దొంగలు ఇంగ్లండికు తరలించగా 
ఆ సంపద ఇంగ్లండులో భూస్వాములను కాక వ్యాపార వర్గాలను బలపరిచి అంతిమంగా 
భూస్వామ్య సమాజం విచ్చిన్నానికీ పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భావానికీ దోహదం 
ఇనది: 
2. _ 'సంస్కృతి' అని పిలవబడే విషయాలు అదనపు ఉత్పత్తి మీద ఆధారపడినవే 
అయినంత మాత్రాన చరిత్రలో వాటి స్థానం శూన్యంకాదు. మనుష్యులు (ముఖ్యంగా 
ఉత్పత్తి రంగం వెనుకబడివున్న సమాజాలలో) తమ భౌతిక వైరుధ్యాలను తరచుగా 
సాంస్కృతిక సంఘర్షణల రూపంలో పరిష్కరించుకుంటారు. రెండు సమాజాల లేక 
వర్గాల మధ్య వైరుధ్యం ఇద్దరు దేవుళ్ళ మధ్య కొట్లాటగా పరిణమిస్తుంది. సామరస్యం 
దేవుళ్ళ కలయికకూ అవతారాలకూ వివాహాలకూ దారి తీస్తుంది. మన దేశంలో ఇది 
చాలా విస్తృతంగా జరిగింది. కాబట్టి కోశాంబి రచనలలో ఎన్నయినా నిదర్శనాలు 
దొరుకుతాయి. అద్వైతానికి, విశిష్టాద్వైతానికీ, గల సున్నితమయిన తాత్విక భేదం 
తలలు పగలగొట్టుకునే కొట్లాటలకు దారి తీయాల్సిన అగత్యం ఎమీ లేదని, అయితే 
పెద్ద భూస్వాములు శవాన్ని ఆదరించగా కొంత చిన్న తరహా కామందులు వైష్ణవాన్ని 
ఆదరించడం వల్ల శైవ-వైష్ణవ సంఘర్షణ అంతతీవ్రంగా జరిగిందని అంటాడు.” 
3. _ మార్కిజం చరిత్రను పురోగామి స్వభావం గలదిగా భావిస్తుంది. అంటే 
ఉత్పత్తి సామర్యంలో వెనుకబడ్డ దశనుండి అభివృద్ది చెందిన దశకు చరిత్ర 
పురోగమిస్తుంది. అయితే ఇది చరిత్రను మొత్తంగా, విశాల భౌగోళిక ప్రాతిపదిక 
మీద చూసినప్పుడు మాత్రమే. ఒక పరిమితమయిన ప్రాంతంలో చరిత్రను 
పరిశీలించినప్పుడు చరిత్ర చాలాకాలం పురోగమించకుండా కరడు గట్టి పోవడం, 
ఒక్కొక్కసారి వెనక్కిపోవడం కనబడుతుంది. మనదేశ చరిత్రలో ఇటువంటి ప్రముఖ 
మయిన ఉదాహరణ ఒకటి వుంది. ఆర్యులకంటే సింధూ నాగరికత ప్రాచీనమయినా 
అదె ఆర్టికంగా పైదశలో వుండింది. సింధూ నాగరికతలో నాగలి వాడకం తెలియక 
పోయినప్పటికీ తేలిక వ్యవసాయ పద్దతులలో చెప్పుకోదగ్గ అదనపు ఉత్పత్తిని సాధించి 
పట్టణాలు నిర్మించారు. వాళ్ళ తరువాత వచ్చిన ఆర్యులకు తొలిరోజులలో వ్యవసాయం 
గానీ పట్టణ నాగరికత గాని తెలియవు. వాళ్ళు పశుపోషణ మీద ఆధారపడ్డ సంచార 
జీవులు. 
పద్ధతి 

ఇప్పుడు తిరిగి పద్ధతిని పరామర్శిద్దాం. చరిత్ర అనేది మహారాజుల 
మహా సంగ్రామాల పట్టిక కాదు. ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల క్రమానుగత 


పదతి-సిదాంతం 9 
థి ఢి 


పరిణామాల వివరణ అని అర్దం చేసుకున్న తరువాత ఈ పరిణామాల ముద్రలను 
అన్వేషించే పద్ధతి కావాలి. సాహిత్య ఆధారాలనూ పురావస్తు ఆధారాలనూ రాజవంశాల 
అనుక్రమణిక కోసం కాక గతకాలపు సామాజిక పరిణామాల ఛాయల కోసం అధ్యయనం 
చేయాలి. అయితే ఈ రెండు సంప్రదాయక ఆధారాలూ అసంతృప్తికరంగా వున్నంత 
మాత్రాన ఇబ్బందిలేదు. ఎందుకంటే గతకాలపు పరిణామాలను అన్వేషించడానికి 
గతకాలపు సాహిత్యం, పనిముట్లు తదితర వస్తువులు దొరకకపోయినా, ఆ పరిణామాలు 
ఇప్పటికీ నిలిచేలాగ వదిలిపోయిన సామాజిక అవశేషాలు దొరుకుతాయి - వెతికే 
ఓపిక వుంటి, మనదేశం గతాన్ని అసాధారణంగా మిగుల్చుకున్నది కావడం ప్రజలకు 
శాపం అయితే చరిత్రకారుడికి వరం. నాలుగు సహస్రాబ్దాల చరిత్రలో అన్నీ దశలూ 
ఆ దశలలోని సంఘర్షణలూ తమ ఛాయలను సమాజం మీద వదిలి వెళ్ళాయి. అవి 
మన చుట్టూ వున్నాయి. వాటిని గుర్తించి విశ్లేషించాలి. జె.డి. బెర్నాల్‌ అన్నట్టు “కోశాంబి 
దృష్టిలో చరిత్ర గతంలోనే కాదు. వర్తమానంలోనూ వుంది.” 

మనదేశంలో కొత్త వ్యవస్థ ఎప్పుడు వచ్చినా అది పాత వ్యవస్థను నాశనం 
చేయకుండ తనకు లోబరచుకొని అట్టడుగు పొరలలోనికి చేర్చుకుంది కాబట్టి ఈ 
అవశేషాలు వెనుకబడ్డ సామాజిక రంగాలలో వుంటాయి. 'వెనుకబడ్డ' అంటే ఎక్కడో 
అడవులలో అనికాదు. మహానగరంలోనూ వుంటాయి, మన కుటుంబాలలోనూ 
వుంటాయి. మాతృస్వామ్యం నుండి పితృస్వామ్యానికి జరిగిన మార్పు మన చరిత్రలోని 
తొలి పరిణామాలలో ఒకటి కాబట్టి మన కుటుంబాలలో స్ర్తీల అలవాట్లూ ఆచారాలూ 
గతం ఛాయలను ఎక్కువగా కలిగివుంటాయి. స్త్రీలకు ప్రత్యేకమయిన పండుగలు - 
బ్రాహ్మణుల వరలక్ష్మి వ్రతంగానీ, అబ్రాహ్మణుల బోనాలపండుగకానీ - చరిత్ర 
పరిశోధనకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆటవికుల ఆహార సేకరణ మాని 
వ్యవసాయక సమాజం అట్టడుగు పొరల్లోనికి శూద్ర (లేక పంచమ) కులాలుగా వచ్చి 
చేరడం మరొక ముఖ్యమయిన పరిణామం. కాబట్టి, సమాజంలోని అట్టడుగు 
వర్గాలలో ఇంకా మిగిలిపోయిన అలవాట్లలో, వాళ్ళ గతకాలపు జీవితం, వాళ్ళను 
నాగరిక సమాజం లొంగదీసుకున్న క్రమం, రెండూ గోచరిస్తాయి. కాబట్టి చరిత్ర పరి 
శోధకుడు ఇల్లూ గ్రంథాలయం వదిలి తనకు విద్యతో అబ్బిన ఆధిక్య భావాన్ని 
గూడ వదిలి ప్రజల విశ్వాసాన్ని పొందాలంటాడు.* తరతరాల పేదరికం దోపిడీలవల్ల 
అది సులభంకాదని గుర్తిస్తాడు. బ్రాహ్మణుల ఆమోదం పొందినదే “భారతీయ సంస్కృతి 
అని సంస్కృతీకరించబడినదే సంస్కారవంతుల భాష అనీ తక్కినదంతా 'మన సంస్కృతి 
కాని కుసంస్కారం అనీ భావించడంవల్ల గతకాలపు ఛాయలు మిగిలిపోయిన 


10 ప్రాచీన భారతదేశ చరిత్ర 


రంగాలను తక్కువగా చూడడం జరుగుతోంది. దానివల్ల చారిత్రక దృష్టి లోపించి 
విద్యాధికుడయిన చరిత్ర పరిశోధకుడు న్యూనతా భావంవల్ల జనం అలవాట్లలో 
గమనార్హమయిన విషయాలను విస్మరించే ప్రమాదం వుందని కోశాంబి అంటాడు." 

ఇప్పుడు కోశాంబి సూచించే చరిత్ర పరిశోధనా పద్ధతేమిటో క్లుప్తంగా 
చెప్పుకోవచ్చును. ప్రాచీన సాహిత్యమూలాలను పురావస్తు ఆధారాలు ఉన్న మేరకే 
విశ్వసించాలి. పద విశ్లేషణ ఆధారంగా, శాసనాల శకలాల ఆధారంగా ఊహాగానాలు 
చేయడం మానుకోవాలి. సాహిత్య ఆధారాలలో నయినా పురావస్తు ఆధారాలలో నయినా 
రాజవంశాల కాలానుక్రమణిక కోసంకాక ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల పరిణామం 
ఛాయల కోసం వెతకాలి. ఈ పరిణామం అన్ని దశలలోనూ వదిలివెళ్ళిన సామాజిక 
అవశేషాల నుండి గతాన్ని పునర్నిర్మించుకోవాలి. అన్నిటినీ మించి, వర్తమాన సమాజం 
లోని క్రింది పొరలలోని ఆచార వ్యవహార సంబంధమైన అవశేషాలను జాగ్రత్తగా 
(ఎటువంటి న్యూనతాభావం గాని, సెంటిమెంటల్‌ సంస్కరణ మనస్తత్వం గాని 
లేకుండ) పరిశీలించి నైసర్గిక భౌతిక పరిస్థితులతో, సాహిత్య పురావస్తు ఆధారాలతో 
సమన్వయ పరచాలి. 

అన్వయంతోనే పద్ధతి అర్దవంతమవుతుంది. కాబట్టి ఈ పద్ధతిని ప్రయోగించిన 
ఫలితంగా కోశాంబి మన దేశ చరిత్ర గురించి చేయగలిగిన సూత్రప్రయమయిన 
తీర్మానాన్ని తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్రకు అంతస్సూత్రంగా ఒక ఆర్థిక 
క్రమం నడిచిందని కోశాంబి నిరూపించాడు. ఈ ఆర్థిక క్రమంలో మూడు దశలున్నాయి. 
ఒకటి, ఆహార సేకరణ స్థానంలో ఆహార ఉత్పత్తి చేపట్టడం. ఈ రెండింటికీ మధ్య 
దశగా ఒక్కొక్కసారి పశుపోషణ వస్తుంది. రెండు ఆహార ఉత్పత్తి ప్రాతిపదికగా గల 
స్టిర నివాస గ్రామాలు ఏర్పడడం. మూడు, ఆ గ్రామాలలో శ్రమ విభజన అభివృద్ధి 
చెంది అవి చాలా వరకు స్వయం పోషకమయి భూస్వామ్య వ్యవస్థకు పునాది ఏర్పడడం. 
క్రీ.పూ.1000 ప్రాంతంలో ప్రారంభమయిన ఈ క్రమం శ్రీ.శ.1000 నాటికి ఒక కొలిక్కి 
వచ్చింది. (పూర్తి అయిందని కాదు - ఇప్పటికీ పూర్తి కాలేదు) 

మూడు దశలు అంటున్నామంటే ఇవి కాలక్రమంలో మూడు స్పష్టమయిన 
దశలుగా వున్నాయని కాదు. అట్లా వుండివుంటే ప్రాచీన భారత చరిత్రను మూడు 
కాలాలుగా విభజించి వుండవచ్చును. కాని ఒక ప్రాంతం ఒక దశలో వుంటే పక్క 
ప్రాంతం ముందు దశలోనో తరువాతి దశలోనో వుండేది. గంగా యమునా తీర 
ప్రాంతంలో స్టిర వ్యవసాయ గ్రామాలు ఏర్పడుతున్న కాలంలో దక్కన్‌లో ఇంకా 
ఆహార సేకరణే జీవనాధారంగా వుంది. 


పదతి-సిదాంతం 11 
థి ( 


అయితే ఈ వైవిధ్యానికి ఒక క్రమం వుంది. చరిత్రకు అంతస్ఫూత్రంగా నడిచిన 
ఈ ఆర్థిక క్రమం ఎక్కడికక్కడ స్వతంత్రంగా ప్రారంభం కాలేదు. అది ఒక చోట 
ప్రారంభమయి ఇతర (ప్రాంతాలకు విస్తరించింది. కోశాంబి వివరణలో మన చరిత్ర 
కాలక్రమంలోనే కాక భౌగోళికంగా గూడ “ప్రవహిస్తుంది”. ఆహార ఉత్పత్తిని 
అలవర్చు కొని నాగరికులయిన వాళ్ళు తమ పరిసరాలలోని ఆటవికులకు గూడ 
ఆహార ఉత్పత్తిని అలవర్చి తమకు లోబరచుకున్నారు. దానికి కావలసిన సామాజిక 
నిర్మాణాన్ని (ఉత్పత్తి సంబంధాలను) వాళ్ళకు సమకూర్చారు. పంజాబులో 
ప్రారంభమయిన ఈ మార్పు తూర్పు దిక్కుగా బీహార్‌ చేరి, అక్కడి నుండి “దక్షిణాపథం' 
మీదుగా గోదావరి తీరం చేరి అక్కడి నుండి పడమటి దక్కన్‌కు, తూర్పున గోదావరి 
ఒడ్డున ఆంధ్ర ప్రాంతానికీ విస్తరించింది. ఆ క్రమంలో తొలినాటి సమాజం సంఘర్షణకూ 
మార్పుకూ సమ్మేళనానికీ లోనయింది. “చరిత్రలో చూస్తే మనకు కనిపించే దేమిటంటే 
ఆహారాన్ని సేకరించి జీవించే జనం పల్చగా పరచుకున్న దేశంలో ఆహారాన్ని ఉత్పత్తి 
చేసే సమాజం నెమ్మదిగా విస్తరించడంగో అనీ, “గణాలు నివసించే భూమిలోకి 
వ్యవసాయక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విస్తరించడం భారతదేశంలోని మొట్టమొదటి 
గొప్ప సామాజిక విప్లవంగో అని కోశాంబి అంటాడు. దీని వివరణ, ఫలితాల విశదీకరణ, 
తరువాతి అధ్యాయాలలో చూద్దాం. 


వివరణలు 

1. Urvasi and Pururavas, Myth and Reality (hereafter referred to as 
'MR") పేజీ 67 పాద సూచిక. 

న్‌ కోశాంబి ఇచ్చే ఉదాహరణలు ఎక్కువగా తెలుగు పాఠకుడికి అందుబాట్లో 
లేని పుస్తకాలలోనివి. కాబట్టి, మనకు అనువయిన ఉదాహరణ ఒకటి 
ఇచ్చుకుంటే బాగుంటుంది. ప్రముఖ రచయిత్రి తేన్నేటి హేమలతగారు తన 
“లత రామాయణం లో ఒకచోట, రుగ్వేదంలో ఏనుగుల ప్రస్తావన లేదు కాబట్టి 
ప్రపంచంలో ఏనుగులు లేక ముందే వేదాలు ఉన్నాయని అన్నారు. 
జీవశాస్త్రజ్ఞుల ప్రకారం ఏనుగులు ప్లియోసీన్‌ యుగం నుండి (అంటే దాదాపు 
ఒక కోటి సంవత్సరాల నుండి) వున్నాయి. అప్పటికి వేదాలు కావు సరికదా, 
అసలు మనుషులు లేరు. బ్రహ్మదేవుడు వేద విజ్ఞానాన్ని మన పూర్వీకులయిన 
ఆదివానరాలకు అందజేసి పోయాడనుకోవలసి ఉంటుంది. 

తి. Culture and Civilization of Ancient India (hereafter referred to as 
'CCAl') Page 13, Page 51 


12 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


Marxism and Ancient Indian Culture, D.D. Kosambi on History and 
Society (hereafter referred to as 'HS), Page 75 

On a Marxist Approach to Indian Chronology, HS, Page 81 

CCAIl, Page 10 

CCAl, పేజీ 54, హైదరాబాద్‌లోని ఒకొక్క 'గూడ' ఒకప్పుడు ఒక గూడెం 
అని గుర్తిస్తే ఆ నగర నిర్మాణంలోని అరాచకత్వం అర్థమవుతుందేమో ! 
ప్రాచీన తమిళ 'సంగం' సాహిత్యంలో ఇటువంటి రచనలున్నాయి. కోశాంబి 
కల్హణుడి రాజతరంగిణిని విశ్లేషించిన వ్యాసం The Origins of Feudalism 
in Kashmir, HS, పేజీలు 115-126. 

Introduction to the Study of Indian History (hereafter referred to as 
'ISIH,) Pages 2-3 

15111, Pages 3-10 

Urvasi and Pururavas, MR, Page 44 

Marxism and Ancient Indian Culture, HS, Page 75 

1510, Pages 2-3 

What Constitutes Indian History, HS, Pages 68-69 

CCAIl, Page 10 

What Constitutes Indian History, HS, Page 67 

15101, Page 13 

What Constitues Indian History, HS, Page 69 

CCAIl, Page 10 

15111, Page 1 

What Constitutes Indian History, HS. Page 69 

CCAIl, Page 11 

15111, Pages 8-9 

CCAIl, Page 12, ISIH, Pages 9-10 

ISIH, మొదటి అధ్యాయం 

CCAl, మొదటి అధ్యాయం 

Social and economic aspects of the Bhagavadgita, MR, Page 14 
Science and Human Progress, D.D. Kosambi commemoration 
Volume, Page 331 

1511, ముందు మాట 

Combined methods in Indology, HS, Page 5 

CCAI, Pages 50-51 

The Basis of Ancient Indian History, HS, Page 27. 


2. ఆహార సకరణ-అహార ఉత్పత్తి 


ఆహారాన్ని సేకరించడానికీ ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికీ మౌలిక మయిన 
తేడా వుంది. ఈ తేడా ఉత్పత్తి శక్తులలోనూ ఉత్పత్తి సంబంధాలలోనూ గూడ 
కనబడుతుంది. ఆహార సేకరణకు పనిముట్ల అవసరం తక్కువ. జంతువులను 
చంపడానికీ వాటి చర్మం ఒలవడానికీ కావలసిన పరికరాలుంటే చాలును. చంపిన 
జంతువు మాంసాన్ని గాని ఇతర ఆహారాన్ని గాని నిలువ ఉంచుకునేటట్టయితే దానికి 
కుండలో, బుట్టలో కావాలి. ఈ రకమయిన సాధనాలతో చేసే ఆహార సేకరణలో 
మిగులు ఉండదు. అంటే “అదనపు ఉత్పత్తి” వుండదు. సమాజంలో వర్గవిభజన 
వుండదు. 

ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది రెండు విషయాలలోనూ ఇందుకు 
భిన్నమయినది. నాగళ్ళు, పశువులు, పార, కొడవలి, గొడ్డలి మొదలైన సాధనాలు 
కావాలి. ఉత్పత్తిలో మిగులు గూడ సాధారణంగా వుంటుంది. ఈ అదనపు ఉత్పత్తిని 
చేజిక్కించుకునే ఒక పాలక వర్గం వుంటుంది. ఇటువంటి సమాజాన్ని మనం 
మామూలుగా “నాగరిక సమాజం అంటాము. ఈ రెండు దశలకూ సంధి దశగా కనబడే 
పశుపోషక సమాజాలు సాధారణంగా వర్గసమాజాలు కావు. అయితే ఆటవిక 
సమాజాల కంటె సంపన్నమయినవి. 

మన దేశంలో నాగరికత ప్రారంభమయినప్పటి నుండి, అల్ప సంఖ్యాకులుగా 
వున్న నాగరిక సమాజాల చుట్టూ అత్యధిక సంఖ్యలో ఆహారాన్ని సేకరించే 
ఆటవికులున్నారు. నాగరికులు విళ్ళకు ఆహార ఉత్పత్తిని అలవాటు చేయడం, 
వాళ్ళను శ్రామికులుగా తమకు లోబరచుకోవడం, లేదా వాళ్ళలోనే వర్గవిభజనను 
ప్రవేశపెట్టడం, మన దేశంలోని ప్రధాన చారిత్రక క్రమం. మన ప్రాచీన చరిత్రను 
ఆద్యంతం కోశాంబి ఈ దృష్టితోనే చూస్తాడు. 

నాగరికులూ ఆటవికులూ తలపడినప్పుడు మూడు పరిణామాలు సంభవం. 
ఒకటి, నాగరికులు ఆటవికులను వాళ్ళ నివాస స్థలాల నుండి తరిమివేయడం ద్వారా 
గాని లేదా బల ప్రయోగంతో బానిసలుగా లొంగ దీసుకోవడం ద్వారాగాని వాళ్ళ 
నివాస స్థలాలను తాము ఆక్రమించుకోవచ్చును. ఆధునిక కాలంలో అమెరికా, 
ఆగ్రేలియా దేశాలలో ఇదే జరిగింది. రెండు, ఆటవికులకు వ్యవసాయం నేర్పి 


14 ప్రాచీన భారతదేశ చరిత్ర 


కర్షకులుగా మార్చి తమ నాగరిక సమాజం దిగువ భాగంలో శ్రామిక వర్గంగా 
చేర్చుకోవచ్చును. మూడు, వాళ్ళలోగూడ వర్గవిభజన ప్రవేశపెట్టి కొందరు కర్షకులు, 
కొందరు పాలకులుగా వాళ్ళను విభజించి తద్వారా వ్యవసాయక సమాజాన్ని విస్తరింప 
చేయవచ్చును. ఇందులో మొదటి దాని కంటె రెండవది, మూడవది మన దేశ చరిత్రలో 
ఎక్కువగా జరిగాయని కోశాంబి అభిప్రాయం. అణచివేతకంటె కలుపుకోవడం 
(assimilation) మన చరిత్రలో ప్రధాన విషయం అంటాడు. అయితే ఈ కలుపుకోవడం 
అనేది సమాన ప్రాతిపదిక మీద కాదు. నాగరికుల ఆధిపత్యం క్రింద. ఈ కలుపుకునే 
క్రమంలో సాంస్కృతిక లేక పూజల సమ్మేళనం (Cult syncretism) జరిగింది. 
ఆటవికుల దేవతలు నాగరికుల దేవుళ్ళ భార్యలుగా భక్తులుగా వాహనాలుగా 
అవతారాలుగా అంగీకరించబడ్డారు. ఈ సమ్మేళనంలో గూడ నాగరికుల పూజలదే 
పైచేయి. 

మనదేశ చరిత్రలో వ్యవసాయ విస్తరణ బలప్రయోగం కంటె సామాజిక 
సంలీనం, సాంస్కృతిక సమ్మేళనల ద్వారా ఎక్కువ జరిగిందనేది కోశాంబి అవగాహనలో 
అత్యంత ముఖ్యమయిన విషయం. అప్పుడప్పుడు వ్యవసాయ విస్తరణ “శాంతి 
యుతంగా జరిగిందని గూడ అంటాడు. అంటే ఆయుధాల ప్రయోగం ఎక్కువగా 
జరగలేదని - అర్దం. ఆటవికులను మాల మాదిగలుగా లోబరచుకోవడం ప్రశాంతమైన 
సంలీనం అని అర్హం కాదు. భౌతిక బలప్రయోగం కంటే సామాజిక అణచివేత సాంస్కృతిక 
ఆధిపత్యాల ద్వారా వ్యవసాయ విస్తరణ ఎక్కువగా జరిగిందని విశదీకరిస్తే అది 
కోశాంబి విశ్లేషణకు తగిన వివరణ అవుతుంది. 

ఈ వివరణ తెలుసుకునే ముందు ఆహార సేకరణ మీద జీవించే ఆటవికుల 
గురించి తెలుసుకోవాలి. 

ప్రాచీన చరిత్రను మామూలుగా పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, పాతరాతి 
యుగం, కొత్తరాతి యుగం, కంచు లేక రాగి యుగం, ఇనుము యుగం అని విభజిస్తారు. 
పనిముట్లను' తయారు చేయడానికి ఉపయోగించిన పదార్గాన్ని బట్టి ఈ విభజన 
చేస్తారు. రాతి పనిముట్ల తయారీ చాలా మొరటుగావున్న కాలాన్ని పాత రాతియుగం 
అనీ కొంత సున్నితమయిన పనిముట్లు తయారుచేసే సామర్ధ్యం అలవడిన తరువాతి 
కాలాన్ని కొత్తరాతి యుగం అనీ అంటారు. ఈ రెంటికి మధ్య దశను మధ్యరాతి 
యుగం (Mesolithic age) అనడం కద్దు. రాగి, కంచు, ఇనుము లోహాల వాడకం 
అలవాటయిన దశలను ఆయా పేర్లతో పిలుస్తారు. ఈ లోహాల వాడకానికీ రాతి 
పనిముట్ల వాడకానికీ గలతేడా కేవలం పనిముట్ల ముడిపదార్థంలోనే కాదు. రాతి 


ఆహార సేకరణ-ఆహార ఉత్పత్తి 15 


పనిముట్లను ప్రకృతిలో దొరికే రాళ్ళను పదును పెట్టుకోవడం ద్వారా తయారు చేస్తారు. 
దానికి భౌతిక శ్రమ, కొంత నిపుణత మాత్రమే కావాలి. కాగా లోహాలు ప్రకృతిలో 
స్వచ్చంగా దొరకవు. ఖనిజాల రూపంలో దొరుకుతాయి. ఖనిజాన్ని పరిశుభ్రపరచి ముడి 
లోహాన్ని తయారు చేసుకొని దానితో పనిముట్లు చేసుకోవాలి. దీనికి చాలా శ్రమ 
కావాలి, సాంకేతిక పరిజ్ఞానం కావాలి. సమాజంలో కొంత మంది పూర్తికాలం దీనికే 
వినియోగించాలి. కాబట్టి ఆహారంలో అదనపు ఉత్పత్తి ఉండాలి. ఆ అదనపు 
ఉత్పత్తిని చేజిక్కించుకొని లోహాల తయారీకి వినియోగించే ఒక పాలక వర్గం 
ఉండాలి. అందుకే ఆహార సేకరణ కాక, ఏదో ఒక మేరకు ఆహార ఉత్పత్తి చేయగల 
సమాజాలలోనే లోహాల వాడకం కనబడుతుంది. ఆహార సేకరణ కొత్త రాతి యుగంతో 
అంతమవుతుంది.” 

కాని, పనిముట్ల ముడిపదార్గాన్ని బట్టి చేసే ఈ చారిత్రక కాల విభజన పూర్తిగా 
శాస్త్రీయమైనది కాదు. పనిముట్లు ఉత్పత్తి శక్తులలో ఒక భాగం మాత్రమే (ప్రాచీన 
కాలంలో చాలా ముఖ్యమైన భాగం). మొత్తం ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు 
కలిస్తే గాని నిర్ణాయకం కాదు. నిజానికి ఈ వివిధ లోహాల సామాజిక పాత్ర గూడ 
అప్పుడే పూర్తిగా అర్థం అవుతుంది. సామాజిక పాత్రలో ఇనుముకూ, కంచుకూ సామ్యం 
లేదు. ఇనుము విస్తారంగా దొరికే చవక లోహం కావడంవల్ల అది ఉత్పత్తి శక్తులలో 
గణనీయమయిన అభివృద్దిని సాధిస్తుంది. రాగి (దాని మిశ్రమమయిన కంచు) విరి 
విగా దొరకవు కాబట్టి ఉత్పత్తి శక్తుల అభివృద్దిలో వాటికి గల పాత్ర స్వల్పం. అవి 
ప్రధానంగా ఉపయోగపడేది కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం ఆయుధాల తయారీకోసం, 
దేవతల విగ్రహాల తయారీ కోసం" కాబట్టి మొత్తం ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి 
సంబంధాలనూ - అంటే సామాజిక భౌతిక జీవిత నిర్మాణ స్వభావాన్ని దృష్టిలో వుంచుకొని 
ప్రాచీన సమాజాన్ని అర్థం చేసుకోవాలి." 
ఆహార సేకరణ 

ప్రకృతిలో సహజంగా దొరికే ఆహారాన్ని-ధాన్యం, పండ్లు, దుంపలు, జంతువులు 
సేకరించి లేక వేటాడి జీవించే మానవులు చిన్న చిన్న గుంపులుగా ఎర్పడతారు. ఇది 
రక్షణ కోసం అవసరం. అంతకంటే ముఖ్యంగా, ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తమకు 
సరిపోయేంత ఆహారం సేకరించలేక పోవచ్చు కాబట్టి, ఎక్కువ సేకరించిన వాళ్ళు 
సేకరించలేక పోయిన వాళ్ళతో తమ తిండిని పంచుకునే ఏర్పాటు అవసరం. 
మిగిలిపోయిన ఆహారాన్ని నిలవ ఉంచుకునే పరికరాలూ పరిజ్ఞానం ఆదిమ కాలంలో 
ఉండవు కాబట్టి ఇది ఉభయ తారకం. 


16 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఈ గుంపు వ్యవస్టీకృతమయినప్పుడు ఒక “కుదురు (620) అవుతుంది. 
వ్యవస్థీకృతం కావడం అంటే (1) తిండి పంపకం ఒక కర్మకాండ యుతమయిన 
ఆచారంగా రూపొందడం, (2) లైంగిక సంబంధాలలో బాహ్యనిషేధం (6౧608౧) 
ఏర్పడడం. అంటే గుంపులోని ప్రీ పురుషులు గుంపుకు చెందనివారితో (ఇతర గుంపులకు 
చెందిన వారితో) కలవడం నిషిద్ధం అవుతుంది. వాళ్ళు తమ గుంపులోని వారితో 
మాత్రమే లైంగిక సంపర్కం పెట్టుకోవాలి. అయితే “ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో 
గుంపు మొత్తం ఒక సహకార సంఘంలాగా ఆహారాన్ని సమష్టిగా సేకరించి మొత్తం 
సేకరించిన దాన్ని అందరికీ సమంగా పంచుకుంటారనే అభిప్రాయాన్ని కోశాంబి 
పలుచోట్ల విమర్శించాడు.” ఆదిమ సమాజంలోని గుంపు తత్వాన్ని ఆదర్శవంతమయిన 
సమానత్వంగా భావించడం రూసో వంటి రచయితల ప్రభావమెగాని మార్క్సిస్టు దృక్పధం 
కాదు. 

ఒక ప్రాంతంలో సంచార నివాసం ఏర్పరచుకొని ఆహార సేకరణ ద్వారా జీవనం 
సంపాదించుకునే కుదురు తన ఆహార సేకరణను ప్రధానంగా (పూర్తిగా కాకపోవచ్చు) 
ఒక వస్తువుకు పరిమితం చేస్తుంది. గుంపు మొత్తం ఒక దుంపను గాని ఒక అడవి 
ధాన్యాన్ని గాని లేక ఒక జంతువునుగాని సేకరించడంలో “స్పెషలైజ్‌' చేస్తుంది. ఆహార 
సేకరణ ఆషామాషీ వ్యవహారం కాదు (వేట విషయంలో ఇది విదితమే). అటువంటప్పుడు 
ఈ స్పెషలైజేషన్‌ చాల సహజమయిన విషయం. దానివల్ల సేకరణలో నిపుణత పెరిగి 
ఉత్పాదకత పెరుగుతుంది. ఈ విధంగా ఒక కుదురు తన ప్రత్యేకతగా ఎంచుకున్న 
ఆహార పదార్థం (మొక్కగాని, దుంపగాని, ఫలంగాని, జంతువుగాని) ఆ కుదురుకు 
“చిహ్నం” (TంtaM) అవుతుంది. ఆ కుదురును తన కుదురు చిహ్నృమయిన ఆహార 
పదార్థంతో కేవలం భోజన-భోక్త సంబంధంకాక అంతకుమించి ఆధ్యాత్మిక సంబంధం 
వుందని భావిస్తారు. తామంతా దాని “అంశ అనీ, దానితో తమకు 'సాధర్మ్య్యం' వుందని 
అనుకుంటారు. దాన్ని పూజిస్తారు. మంత్రం, లేఖనం, నాట్యం, గానం, అన్ని కళలూ 
ఈ ఉపాసన నుండే పుట్టాయి." ఈ ఉపాసనకు కీలకమయినది అనుకరణ మంత్రం. 
ఎద్దును వేటాడేవాడు ఎద్దుబొమ్మవేసి దాని వీపులో బాణం గుచ్చుకున్నట్టు వేస్తారు. 
అట్లాచేస్తే నిజంగానే ఎద్దు వేటలో సాఫల్యం చెందుతామని భావిస్తారు ఆ నమ్మకం 
వల్ల మానసిక స్థైర్యం పెంపొందడం దాని భౌతిక ప్రయోజనం.” ఇది చాలా 
స్పష్టమయిన ఉదాహరణ. ఇంతకంటే చాలా సంకీర్ణమయిన ఆటవిక కళ, కర్మకాండ 
అనుకరణ మంత్రం పుట్టాయి. 

తరువాతి కాలంలో ఆటవిక కుదురు ఆహార సేకరణ మాని ఆహార ఉత్పత్తిని 
చేపట్టి, వ్యవసాయక సమాజంలో అట్టడుగు స్థానంలో వచ్చి చేరినప్పుడు ఈ కుదురు 


ఆహార సేకరణ-ఆహార ఉత్పత్తి 17 


చిహ్నం తరుచుగా ఇంటిపేరుగా మిగిలిపోతుంది. ఈ కారణంగానే కొన్ని గ్రామాలలో 
ఒకే ఇంటిపేరుగల కుటుంబాలు చాలా వుంటాయి. మహారాష్ట్రలో మోరె (నెమలి) 
అనే ఇంటిపేరు ఈ విధంగా కుదురు చిహ్నం నుండి వచ్చిందేనని కోశాంబి అంటాడు 
మనలో మాదిగ కులస్తులకు పిల్లి, ఎద్దు, పాము మొదలైన ఇంటిపేర్లుంటాయి. వీళ్ళు 
ఒకప్పుడు ఆయా జంతువులను కుదురు చిహ్నాలుగా కలిగిన ఆటవికులయి వుండాలి. 
నాగరిక సమాజం వాళ్ళచేత వేట మాన్పించి వాళ్ళను కూలీలుగా లొంగదీసుకున్నప్పుడు 
అవి ఇంటిపేర్ల్ణయ్యాయి. కాపు, కమ్మ, రెడ్డి తదితర వ్యవసాయ కులస్తులలో గూడ 
తరచుగా మొక్క పేర్లు, చెట్ల పేర్లు, ఇంటిపెర్లుగా వుంటాయి (రావి, మర్రి, వేప, 
నిమ్మ మొదలయినవి.) ఈ చెట్లన్నీ ఆయా ప్రాంతాలలో పవిత్రమైనవిగా భావించ 
బడతాయి కాబట్టి ఇవి కుదురు చిహ్నాలయి వుండాలి. 

అయితే ఆటవిక కుదురు నాగరిక సమాజానికి లోబడడం తరువాతి కాలపు 
మార్పు. వాటి సహజ పరిణామంలో మొదటి మార్చు, కొన్ని కుదుర్లు కలిసి ఒక తెగ 
లేక గణం (106) గా ఏర్పడడం. విభిన్నమయిన ఆహారపదార్జాలను సేకరించే 
కుదురులు ఒక గణంగా ఏర్పడడం వల్ల ఒకరు సేకరించిన ఆహారాన్ని మరొకరి 
ఆహారంతో మార్చుకుంటారు. దీనివల్ల ఆహారంలో వైవిధ్యం పెరిగి అది పుష్టికరం 
కావడం ఒక భౌతిక ప్రయోజనం. లైంగిక నియమాలలో గూడ ఇప్పుడు మార్పు 
వస్తుంది. అంతవరకు కుదురులోని స్తీ పురుషులకు తమ మధ్యనే తప్ప ఇతరులతో 
లైంగిక సంబంధాలు నిషిద్దం. ఇప్పుడు తెగగా ఏర్పడ్డ తరువాత ఒకి కుదురులోని ప్రీ 
పురుషులకు పరస్పర లైంగిక సంబంధాలు నిషిద్దమవుతాయి. కుదురులో లైంగిక 
అంతర్నిషధం (ఆ౫/08౧))/) వస్తుంది. ఒక కుదురులోని వారంతా '“సగోత్రీకులు” 
అవుతారు. అయితే తెగ మొత్తం బాహ్య నిషేధాన్ని పాటిస్తుంది. అంటే ఒక తెగలోని 
వారు తమ తెగలోని (ఇతర కుదురుల) వారితోనే తప్ప ఇతర తెగలతో సంపర్కం 
పెట్టుకోగూడదు. ఒకే తెగలోని కుదురుల మధ్య గుంపు వివాహం గూడ ఈ దశలో 
ప్రారంభమవుతుందని కోశాంబి భావిస్తాడు. 

మరొక విచిత్రమయిన అభావం గూడ వుంది. అంతవరకు ఎ ఆహారమయితే 
కుదురు యొక్క ప్రధాన ఆహారంగా, కుదురు చిహ్నంగా, వుండిందో అది ఇప్పుడు 
పూర్తిగా నిషిద్దం అయిపోతుంది. దానిని తినడం పాపం అనీ అశుభ్రం అనీ రకరకాల 
సజధాలు అమలులోనికి వస్తాయి. దానిని ఇకపైన ఆ కుదురులోని వాళ్ళు 
వేటాడడానికీ సేకరించడానికీ వీలులేదు. ఒక్కొక్కసారి అది ఆ కుదురుకు ఆరాధ్యం 
అవుతుంది. విచిత్రమైన ఈ మార్పుకు అత్యంత ప్రముఖమైన ఉదాహరణ. 


18 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వేదకాలంలో ప్రధానంగా గోమాంస భక్షకులుగా వున్న ఆర్యులు వ్యవసాయకులయిన 
తరువాత గోమాంసాన్ని పూర్తిగా నిషేధించడం” అని కోశాంబి అంటాడు. 

ఒక తెగలోకి వచ్చి చేరిన కుదురులు తాము సేకరించిన ఆహారాన్ని పరస్సరం 
మార్పిడి చేసుకుంటాయి. ఈ ఆహార మార్చిడే గుంపు లైంగిక సంబంధాలకు పునాది 
అని కోశాంబి భావిస్తాడు. ఈ మార్పిడి ఒక కర్మకాండగా, పబ్బంగా జరుగుతుంది. 
ఇది కుండ మార్పిడి (barter) కాదు. ఇందులో సమాన విలువలను మార్పిడి చేసు 
కోవడం అనే ఆలోచనలేదు. అయితే తీసుకున్న వాడు భవిష్యత్తులోనయినా గౌరవానికి 
భంగం కలగకుండ తిరిగి ఇస్తాడన్న ఆచారం, విశ్వాసం వుంటాయి. ఇది వ్యాపారం 
కంటె కర్మకాండకు చాలా సన్నిహాతమయిన మార్పిడి - కుదురులేకాక తెగలు గూడా 
ఈ విధంగా పరస్పరం ఆహారం మార్పిడి చేసుకొంటాయి. 


అమ్మదేవతలు 

ఈ రకమయిన కుదురు-తెగ నిర్మాణం వున్న గణ సమాజాల సామాజిక 
వ్యవస్థను పరిశీలించాలి. ఈ వ్యవస్థలో రాతి పనిముట్లు తప్ప వేరే ఉత్పత్తి సాధనాలు 
లేవు. ఆహారం పూర్తిగా ప్రకృతి సంపద మీదనే ఆధారపడింది. దానిని వెతుక్కుంటూ 
సంచరిస్తూ జీవిస్తారు. స్థిర నివాసం గాని, ఇళ్ళు గాని వుండవు. ఈ వ్యవస్థలో 
మాతృత్వానికే తప్ప పితృత్వానికి గుర్తింపు లేదు. దీనిని మాతృస్వామ్యం అనేకంటే 
మాతృ ప్రధాన లేక మాతృ పారంపర్య (MatriliIneal) వ్యవస్థ అనటం సబబు. ప్రతి 
వ్యక్తికీ తన తల్లిద్వారానే గుర్తింపుగాని తండ్రి ద్వారా కాదు. పిల్లలను కనే స్రీలాగ 
ప్రకృతి గూడ ఫలసాయాన్ని ఇస్తుంది కాబట్టి ప్రకృతిని దేవతగా భావించుకుంటారు. 
రాతియుగపు దేవతలంతా స్త్రీలే. పశుపోషణ వచ్చి పురుషుల చేతిలోకి పశుసంపద 
చేరి పితృస్వామ్య సమాజం ఎర్పడిన తరువాతే మగదేవుళ్ళు వచ్చారు. అప్పుడు పాత 
దేవతలను కొత్త దేవుళ్ళకు భార్యలను చేశారు. 

ఈ దేవతలను అమ్మ దేవతలు (Mother Goddesses) అంటారు. అన్ని 
భాషలలోనూ ఈ దేవతల పేర్లు మాతృత్వాన్ని సూచించే శబ్దంతో అంతమవుతాయి. 
దాన్నిబట్టే ఈ దేవతలకు ఫలసాయంతో వున్న సంబంధం అర్దమవుతుంది. తెలుగులో 
గంగమ్మ పోచమ్మ, మైసమ్మ నూకాలమ్మ ముత్యాలమ్మ, పైడితల్లి, మొదలయిన 
పేర్లు గల దేవతలు అన్ని గ్రామాలలోనూ వుంటారు. కోశాంబి చాలా వివరంగా 
అధ్యయనం చేసిన మహారాష్ట్ర దక్కన్‌ ప్రాంతపు దేవతల పేర్లు కాలూబాయి (నల్లటి 
తల్లి), లాడూబాయి (ప్రియమైన తల్లి), అంబాఆయి (అమ్మతల్లి) మొదలయినవి." 
ఈ అమ్మదేవతల పూజలు తొలినాడు స్త్రీలే నిర్వహించేవారు. అంతేకాదు, ఆ పూజా 


ఆహార సేకరణ-ఆహార ఉత్పత్తి 19 


స్థలాల దగ్గరకు పురుషులు పోవటానికి వీలులేదు. అమ్మదేవతల పూజాస్థలం దగ్గర 
సాధారణంగా ఒక వనం వుంటుంది.” ఆ వనంలోకి పురుషులు ప్రవేశిస్తే శిరచ్చేదం 
చేస్తారు. 
శాంతం, సౌమ్యం “స్రీ సహజ' మయిన గుణాలు కావని పితృస్వామిక సమాజం 
కల్పించిన విలువలనీ గుర్తించడానికి అమ్మదేవతల స్వరూపమే నిదర్శనం. వీళ్ళకు 
సాధారణంగా ఒక స్పష్టమైన రూపం వుండదు. ఉన్నా ఎంత మాత్రం అందంగా 
సౌమ్యంగా వుండదు. రాతిమీద వికృతంగా చెక్కబడి వుంటుంది. ఈమెను మంచి 
చేసుకుని ఫలసాయం ఇనుమడింపజేసుకోవడం కోసం బలులు (జంతు బలులు 
గాని నరబలులుగాని) ఇస్తారు. బలి ఇచ్చిన జంతువు రక్తాన్ని విగ్రహానికి పూస్తారు. 
ఆరాధకులు ఆ రక్తంతో బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు బలులు తగ్గిపోయినా 
అమ్మదేవతల విగ్రహాలకు (హనుమంతుడి వంటి కొందరు మగదేవుళ్ళ విగ్రహాలకు 
కూడ) ఎల్లప్పుడూ ఎర్రటి రంగు పూసి వుంచుతారు. నాగరికుల బ్రాహ్మణ మతంలో 
ఈ అలవాటు అభావం చెంది ఎరుపు నిషిద్దం అవుతుంది బ్రాహ్మణుల పూజలలో 
సాధారణంగా ఎర్రటి పూలు వాడరు. కాని రక్తబలులకు చిహ్నంగా ఇప్పటికీ పూజ 
అయిన తరువాత ఎర్రటి కుంకుమతో నుదుటి మీద బొట్టుపెట్టుకుంటారు. 
ఆటవికులు నాగరికులకు లోబడిన తరువాత అమ్మ దేవతలను లక్ష్మి పార్వతి 
మొదలైన బ్రాహ్మణ దేవతల “అంశగా గుర్తిస్తారు. అయితే పాత లక్షణాలు ఇంకా 
మిగిలిపోతాయి. వాడెం-ఘోడెం అనే గ్రామంలో పార్వతి ప్రతి రూపంగా గుర్తించబడే 
బోల్హా-అయి అనే అమ్మదేవత గురించి చెపుతూ “గుడిలోని మూల విగ్రహం కోరలతో, 
భయం గొలిపే కనుగుడ్డతో, వికారంగా వుంటుందిగాని ఊరేగింపులో తీసుకుపోయే 
ఉత్సవ విగ్రహం మాత్రం చక్కటి కంచుతో చేసిన పార్వతి విగ్రహం” అంటాడు 
కోశాంబి.” మన దగ్గర కాళిక, భద్రకాళి, దుర్గ, గంగమ్మ మొదలయిన పేర్లతో పార్వతి 
అంశగా గుర్తించబడే అందరు దేవతల గుళ్ళలనూ ఈ తేడా కనబడుతుంది. ఉత్సవ 
విగ్రహాలకు నోచుకొని రోడ్‌ సైడు గుళ్ళలో గూడ ఈ విషయం గమనించవచ్చును. 
గుడిలోపల విగ్రహం స్థానంలో మొరటు రాయి వుంటుంది. గుడి బయటి గోడలమీద 
మాత్రం పౌరాణిక వర్ణనల పోలికలో అందమయిన తైలవర్ణ చిత్రాలుంటాయి. 
అమ్మదేవతలలో కోశాంబి రెండు రకాలను గుర్తిస్తాడు. కొందరు నీటి దేవతలు. 
వీళ్ళ పూజాస్థలాలు చెరువులు, వాగులు, నదులు, జలపాతాలు తదితర నీటివనరుల 
దగ్గరుంటాయి. ఈ నీటి వనరులకు ఈ దేవతలను అధినేతలుగా భావిస్తారు. 
రెండవ రకం కూడలి దేవతలు, ఆహార సేకరణ కోసం గుంపులుగా తిరిగే 
కుదురులు లేక గణాలు తాము సేకరించిన ఆహారాన్ని పరస్పరం పంచుకోవడం 


20 ప్రాచీన భారతదేశ చరిత్ర 


కోసం అప్పుడప్పుడు కలుసుకుంటాయి. ఈ స్థలాలు కొన్ని కాలిబాటల కూడలి స్థలాలుగా 
కనబడతాయి. ఈ కూడలుల దగ్గర అమ్మదేవతలుంటారు. ఎందుకంటే ఆటవికుల 
ఆహార మారకం ఆధునిక పెట్టుబడిదారీ వ్యాపారం గాని కొంత పాచినమయిన 
కుండ మార్పిడి (barter) గానీ కాదు. ఆటవికులు తమ మారకాన్ని ఒక 
కర్మకాండయుతమైన ఆచారంగా నిర్వహిస్తారు. దానిని పర్యవేక్షించే దేవతలు ఈ 
కూడలి దేవతలు. కూడలి దేవతల పూజాస్టలాలను, అక్కడ వచ్చిన మార్పులను, 
పరిశీలించి కోశాంబి ప్రాచీన చరిత్రను - ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి 
జరిగిన పరిణామాన్ని వివరంగా నిరూపిస్తాడు.* ఈ వివరణను తరువాత చూద్దాం. 

ఆహారాన్ని సేకరించి జీవించే ఆటవిక సమాజపు ఉత్పత్తి శక్తులలో వచ్చే 
మొట్టమొదటి మార్పు, ఆహారాన్ని నిలువ ఉంచే పరికరాలను తయారు చేసుకోవడం. 
ఇది ఆహార సేకరణలోని ఆటుపోట్ల దుష్ప్రభావాన్ని తగ్గించి జీవితాన్ని గుణాత్మకంగా 
మెరుగు పరుస్తుంది. కుండలు, బుట్టలు తయారు చేయడం ఈ విధంగా 
మొదలవుతుంది. వీటిని చాలా సమాజాలలో స్త్రీలే తయారు చేస్తారు. కుండలు 
ఆహారం నిలవకోసం - అంటే ఒక ఉత్పత్తి సాధనంగా ఆవిర్భవించాయనడానికి 
నిదర్శనంగా అవి అమ్మదేవతల పూజలలో ముఖ్య భాగమవుతాయి. ఇప్పటికి అమ్మ 
దేవతల పేరుమీద జరిపే బోనాల వంటి పండుగలలో కుండలకు ప్రముఖస్థాన 
ముంది. బ్రాహ్మణ మతానికి చెందిన దేవతల (లక్ష్మి, సరస్వతి) పూజలలో కూడ 
కలశాలు పెడతారు. ఈ దేవతల పూజలు ఇళ్ళల్లో స్రీలే నిర్వహించడం, వైదిక కర్మ 
కాండలో కలశాలకు ప్రధాన స్థానం లేకపోవడం, గమనించదగ్గ విషయాలు. దిసీని 
బట్టే ఈ దేవతలంతా ఒకప్పుడు ఆటవికుల అమ్మ దేవతల స్వతంత్ర ప్రతిపత్తి కలిగి 
వున్నారని తరువాతి కాలంలో నాగరికులకు ఆటవికులు లోబడిన తరువాత - ఆహార 
సేకరణ మాని ఆహార ఉత్పత్తి సమాజంలో అడుగుభాగాన వచ్చి చేరిన తరువాత - 
ఆ లొంగుబాటుకు చిహ్నంగా ఈ అమ్మ దేవతలను నాగరికుల మగదేవుళ్ళకు 
భార్యలుగా స్వీకరించడం జరిగిందని అర్దమవుతుంది. ఈ పరిణామం మొత్తం శివుడి 
“భార్య అయిన పార్వతిలో స్పష్టంగా కనపడుతుంది. లక్ష్మి, సరస్వతి పూర్తిగా భూస్వామ్య 
సమాజపు ఉత్తమ ఇల్లాళ్లుగా మారిపోయారు గాని పార్వతి స్వయంగా కాకున్నా దుర్గ, 
కాళిక మొదలయిన దేవతల రూపంలో ఆటవిక లక్షణాలను స్పష్టంగా ప్రదర్శిస్తుంది. 
నాలుగు చేతులు, కోరలు, రక్తంతో తడిసిన నాలుక, ఇవేమీ బ్రాహ్మణ దేవతల 
లక్షణాలు కావు. 

కుండలు అమ్మదేవతల కర్మకాండలో ప్రముఖపాత్ర వహించడమే కాక తామే 
అమ్మదేవతల ప్రతిరూపాలుగా పూజలందుకుంటాయి. ప్రాచీన కాలం నుండి 


ఆహార సేకరణ-ఆహార ఉత్పత్తి జ 


ఇప్పటిదాకా కుండలను తయారుచేసే వాళ్ళు మెడ భాగం దగ్గర అలంకరణ కల్పిస్తారు. 
అది స్పష్టంగా స్త్రీత్వాన్ని సూచిస్తుంది. చనిపోయిన వాళ్ళు తిరిగి తల్లి గర్భంలోకి 
పోతారన్న నమ్మకం ఉండడం వల్ల చాలా ప్రాచీన సమాజాలలో చనిపోయిన వాళ్ళ 
శవాలను మాతృగర్భానికి సంకేతమయిన కుండలలో పూడ్చి పెడతారు.” పాశ్చాత్యులు 
ఇప్పటికీ శవపేటికలో పెట్టి పూడుస్తారు. 
అమ్మదేవతల పరిణామం, నాగరికత 

అమ్మదేవతల పూజలలోని* పరిణామాలను బట్టి ప్రాచీన కాలపు మొట్టమొదటి 
సామాజిక విప్లవం" - ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి జరిగిన పరిణామం 
తీరుతెన్నులను నిర్ణయించడంలో కోశాంబి ఒక పద్దతిని అవలంబిస్తాడు. ఆయన చేసిన 
నిర్ణయాలతో విభేదించవచ్చునేమో కాని అతన ఉపయోగించిన పద్దతి అమూల్య 
మైనది. అమ్మదేవతల పూజలు జరిగే స్థలాలను వివరంగా పరిశీలిస్తాడు. అక్కడ 
పురావస్తు అవశేషాల కోసం (రాతి పనిముట్టు, కుండ పెంకులు వగైరా) వెతుకుతాడు. 
అక్కడి ప్రస్తుత నైసర్గికి స్థితిని బట్టి వేల సంవత్సరాల పూర్వపు నైసర్గిక స్టితిని, భూమి 
యొక్క వ్యవసాయ యోగ్యతను నిర్ణయిస్తాడు. దీనినిబట్టి ఆ పూజను నిర్వహించిన 
ఆటవికుల జీవన విధానాన్ని నిర్జారిస్తాడు. ఆ తరువాత ఆ అమ్మ దేవత పూజలో 
వచ్చిన మార్పు సామాజిక విప్లవాన్ని సూచిస్తుంది. నాగరిక వ్యవసాయకులు ఆటవికులను 
లొంగదీసుకుని వాళ్ళను ఆహార ఉత్పత్తిచేసే వ్యవసాయక సమాజంలో కలుపుకునే 
క్రమానికి సాంస్కృతిక ప్రతిఫలనం పూజలలో వచ్చే మార్పు. మూడు రకాల మార్పును 
తన పరిశోధనలో కోశాంబి గుర్తిస్తాడు. ఒకటి, ఆ అమ్మదేవత పార్వతి అంశ అయిన 
దుర్గగానో కాళిగానో గుర్తింపు పొందుతుంది. ఆమె పూజలను ఇకమీదట స్రీలు కాక 
పురుషులు నిర్వహిస్తారు. అయితే ఇందులో గూడ గతం చిహ్నం మిగిలిపోతుంది. 
మన బోనాల పండుగ వంటిది బెంగుళూరు సమీపంలో జరిగే కరాగా జాతర. ఈ 
జాతరలో పూజలు నిర్వహించే పురుషులు స్రీల దుస్తులు ధరిస్తారు. * రెండు, అమ్మ 
దేవత స్థానంలో ఒక మగదేవుడు పూజలందుకోవచ్చును. ఉదాహరణకు హైదరాబాద్‌ 
నగరంలో మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతంలో చెరువుకట్ట మీద ఒక ఆంజనేయుడి గుడి 
వుంది. ఆంజనేయుడికీ నీటివనరులకూ ఎటువంటి సంబంధంలేదు. కాబట్టి ఈ 
ఆంజనేయుడు ఒక అమ్మదేవత స్టానాన్ని ఆక్రమించాడని అనుమానించాలి. మూడు, 
అమ్మదేవత గుడి పక్కనే గాని, కొంతదూరంలో గాని ఒక మగదేవుడు వెలిసి ఆమె 
అతని భార్యగా గుర్తింపు పొందవచ్చు. పూజలలో జరిగిన ఈ మార్పునుబట్టి నాగరిక 
సమాజం ఆవిర్భావాన్ని అధ్యయనం చేయవచ్చును. 


ప్రై ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఈ రకమయిన పరిశోధనా పద్దతి సాధ్యం కావడానికి మన చరిత్ర స్వభావమే 
కారణం. పరిశోధనా పద్దతిని ఎప్పుడూ గూడ పరిశోధన విషయం యొక్క స్వభావమే 
నిర్ణయించాలి. పరిశోధన చేయనిదే ఆ స్వభావం ఏమిటో తెలియదు కాబట్టి, పరిశోధనా 
క్రమంలోనే విషయ స్వభావం, విశ్లేషణ పద్దతి, రెండూ పరస్పరం గతితార్కిక చర్యలో 
అరం అవుతాయి. పాశ్చాత్య చరిత్ర అధ్యయనానికి అనుసరించిన పద్ధతి-సంప్రదాయక 
పురావస్తు సాహిత్య ఆధారాల విశ్లేషణ-మన చరిత్రకు సరిపోదన్న కోశాంబి అభిప్రాయాన్ని 
మొదట్లో వుటంకించాము. మన చరిత్ర అధ్యయనానికి కోశాంబి అనుసరించిన పద్దతి 
పాశ్చాత్యుల చరిత్రకు పనికిరాకపోవచ్చు. అమెరికాలోనూ ఆగ్రేలియాలోనూ ఇనుము 
వాడకం తెలిసిన శ్వేత జాతి నాగరికులు కంచు యుగానికి రాతి యుగానికి చెందిన 
స్థానిక ప్రజలను హింసాత్మకంగా నిరాశ్రయులను చేసి దాదాపు నిశ్ళేషం చేశారు. మన 
దేశంలో నాగరిక వ్యవసాయకులు మొదటి నుండి అల్ప సంఖ్యాకులు కావడం వల్ల 
ఆటవికులను లొంగదీసుకునే మేరకు హింసను ప్రయోగించి ఆ తరువాత వాళ్ళను 
తమ సమాజంలో ఆర్థికంగా సాంస్కృతికంగా కలుపుకున్నారు. బలప్రయోగానికి బదులు 
మతాన్ని ఉపయోగించారు.” ఓడిపోయిన ఆటవికులలో బహుశా కొందరిని - గణం 
పెద్దలను, పురోహితులను - క్షత్రియ, బ్రాహ్మణ కులాలలోనికి స్వీకరించి తక్కిన 
వారినందరిని శూద్ర పంచమ కులాలుగా, కూలి చేసే రైతాంగంగా మార్చారు. 
ఉదాహరణకు నిషాదులు ఆటవికులు కాగా బ్రాహ్మణులలో ఒక నిషాద గోత్రం 
వుంది.” వీళ్ళు నిషాద పురోహితులయివుండి బ్రాహ్మణులుగా గుర్తింపు పొందిన 
వారయి వుండాలి. 

ఈ క్రమంలో ఆటవిక గణాల కుదురు చిహ్నాలు, దేవతలు, ఆచారాలు 
బ్రాహ్మణ మతంలోనికి రకరకాలుగా వచ్చి చేరాయి. వాళ్ళ కుదురు చిహ్నాలను తమ 
దేవుళ్ళ వాహనాలుగా, భక్తులుగా, అవతారాలుగా, ఆమోదించారు. వాళ్ళ దేవతలను 
తమ దేవుళ్ళ కుటుంబాలలో చేర్చుకున్నారు. వాళ్ళ కర్మకాండలోని బలమయిన 
ఆచారాలను ఏ రకమయిన వైదిక ప్రామాణికతా లేకున్నా తమ ఆచారాలలో 
కలుపుకున్నారు. దీని కోసం పురాణాలు సృష్టించారు. కథలు కల్పించారు. హిందూ 
దేవుళ్ళలో పాములు, కోతులు, పశువులు ఉండడానికి ఈ సమ్మేళనమే కారణం. 

ఎ ఒక్క దేవుడినీ అతని అవతారాలనూ కుంటుబాన్నీ చూసినా ఈ విషయం 
అరం అవుతుంది. శివుడి నెత్తి మీది గంగ నీటిదేవత. ఆమె ఇప్పటికీ శివుడితో 
ప్రమేయం లేకుండ గంగమ్మగా స్వతంత్రంగా పూజలందుకుంటుంది. శివుడి మెడలోని 
పాము మన పురాణాలలో 'నాగజాతి'గా పిలవబడ్డ ఆటవికుల కుదురు చిహ్నం. 


ఆహార సేకరణ-ఆహార ఉత్పత్తి 23 


శివుడి భార్య పార్వతి ప్రతి రూపాలయిన దుర్గ, కాళిక, అమ్మ దేవతల పరిణత 
రూపాలు. ఒక కొడుకు కుమారస్వామి వాహనం నెమలి (కుదురు చిహ్నం), మరొక 
కొడుకుది ఎనుగు తల, ఎలుక వాహనం (కుదురు చిహ్నాలు). శివుడి వాహనమయిన 
నంది చాలా ప్రాచీన కాలం నుండి-దానిమీద ఎక్కి సవారి చేయడానికి ఒక శివుడిని 
కల్పించక పూర్వం నుండి - ఆటవికులకు ఆరాధ్యం.”' నంది ఇప్పటికీ శివుడి 
వాహనంగానే కాక స్వతంత్రంగా పూజలందుకుంటుంది. 

విష్ణువు పాము (ఆదిశేషుడి) మీద పడుకుంటాడు. అదే ఆదిశేషుడు తన 
పడగతో విష్ణువుకు నీడ కల్పిస్తాడు. విష్ణువు భార్య లక్ష్మి సముద్ర మథనంలో పుట్టింది. 
(ఈమె స్పష్టంగా నీటి దేవతే). విష్ణువు అవతారాలు కూర్మం, మత్స్యం, వరాహం, 
కుదురు చిహ్నాలు. ఇవి మూడూ ఇప్పటికీ వేటాడబడే ప్రాణులే. (అంతే గాని ఈ 
అవతారాలు డార్విన్‌ సిద్దాంతాన్ని రుజువు చేయవు). మరొక అవతారం అయిన కృష్ణుడు 
కవపోషకుల రేవుదు. అతని సోవకుడు: బలరాయఘుడు  అదికేకుడి అంశ అయిన 
కర్షకుల ప్రతినిధి (అతని 'ఆయుధం' నాగలి). చివరికి బుద్దుడిని గూడ విష్ణువు 
అవతారంగా ప్రకటించి బౌద్దులనూ ఇదే విధంగా కలుపుకు రావాలని చూసారు. 
గాని, వాళ్ళు మత్స్య, కూర్మ వరాహ కుదురు చిహ్నాలు గల గణ జీవులలాగ ఆటవికులు 
కాక నాగరికులు కావడంతో లొంగిరాలేదు. అందుకనే బుద్దుడి అవతారం అసంపూర్ణంగా 
వుండిపోయి బౌద్దం స్వతంత్ర మతంగా నిలిచిపోయింది. 

బ్రాహ్మణ మతం ఆమోదం పొందిన ఈ పూజల సమ్మేళనమేకాక, ఎటువంటి 
ఆమోదం లేని ఆచారాల అవక్షేపాలను గూడ కోశాంబి గుర్తిస్తాడు. (స్రీలకు 
ప్రత్యేకమయిన అవైదిక ఆచారాలను ఈ సందర్భంలో ఉదహరిస్తాడు. రాతియుగపు 
ఆటవికులు తాము సేకరించిన ఆహారాన్ని మెత్తగా నలగగొట్టడం కోసం రాతి పనిముట్లు 
తయారు చేసుకున్నారు. అవి రోలు, రోకలి రూపంలోనూ వినియోగంలోను ఎన్ని 
మార్పులు వచ్చినా ఇప్పటికీ వీటిని రాతితోనే తయారు చేస్తారు. కుండలలాగే ఈ 
రాతి పరికరాలు గూడ అమ్మ దేవతల ప్రతిరూపాలుగా పరిగణింపబడతాయి. 
మహారాష్ట్రలో అగ్రవర్ణాల స్రీలు గూడ పిల్లలకు నామకరణం చేసేటప్పుడు రోకలి 
గుండును చక్కగా అలంకరించి ఉయ్యాల చుట్టూ తిప్పుతారని కోశాంబి అంటాడు." 
మగవాళ్ళు వైదిక ఆచారాన్ని అనుసరించి నిర్వహించే నామకరణ సంస్కారంతో ఈ 
అమ్మ దేవత పూజల అవశేషానికి నిమిత్తం లేదు. 

బ్రాహ్మణుల పురాణాలకూ వర్ణ వ్యవస్టకూ బల ప్రయోగం అవసరం లేకుండా 
నాగరిక వ్యవసాయక సమాజాన్ని వ్యాపింప చేయడంలో తొలినాడు ఈ ప్రయోజనకర 


24 ప్రాచీన భారతదేశ చరిత్ర 


మయిన పాత్ర ఉండబట్టే అవి అంత బలంగా నిలిచిపోయాయి. పురాణాలలోని 
అమోఘమయిన అసంబద్ధతకూ, తిమ్మిని బమ్మి చేయగల బ్రాహ్మణ కుతర్కానికీ 
ఇదే మూలం అని కోశాంబి భావిస్తాడు.” హింసను కాక సామరస్యాన్ని-సామాజిక 
సాంస్కృతిక సమ్మెళనాన్ని - ఆటవికులను లోబరచుకోవడానికి ప్రధాన సాధనంగా 
రూపొందించింది బ్రాహ్మణ మతం.” ఒక్కొక్క ఆటవిక గణాన్ని (లేక కుదురును, 
లొంగదీసుకోవడానికి ఒక కులాన్ని, ఒక పురాణాన్ని, ఒక బ్రాహ్మణ గోత్రాన్ని) ఒక 
కర్మకాండ సంబంధమయిన మార్పును, సృష్టించాల్సి వచ్చింది. ఈ క్రమంలో 
అపారమయిన గందరగోళానికి నిలయమయిన బ్రాహ్మణ పౌరాణిక గాథలు, అనంతమైన 
కర్మలు సమాజం మీద ఒక భారంగా తయారయి సమాజాన్ని ఇక ముందుకు 
నడవకుండ ఆటంక పరచాయి. ఒకప్పటి సామాజిక అవసరం తరువాత గుదిబండగా 
మారి బ్రాహ్మణుల ఉదర పోషణకు తప్ప ఇంకెందుకూ పనికిరాని భారంగా 
తయారయింది. 

ఈ అధ్యాయాన్ని ముగించేముందు మన రాష్ట్రంలోని ముఖ్య తెగలకు కోశాంబి 
పద్ధతిని క్లుప్తంగా అన్వయించి చూద్దాం. మన రాష్ట్రంలోని అన్ని షెడ్యూల్డ్‌ తెగలలోనికి 
వెనుక బడినవి దొమ్మరి, వడ్డెర, ఎరుకల, యానాది, బోయ తెగలు. బహుశా 
మేదరులను గూడ వీళ్ళతో చేర్చవచ్చునేమో. ఈ తెగలు అన్నీ గూడ కొత్తరాతి యుగపు 
ఆహార సేకరణ ఛాయలను ఇప్పటికీ బలంగా కలిగి వున్నాయి. యానాదులు 
ఎలుకలనూ ఉడుతలనూ పట్టుకోవడంలో ('వేట'లో) నిపుణులు. యానాదులు 
ఎలుకలు పందులను పోషిస్తారు గాని వాళ్ళు పందుల పోషణలో కంటె వాటిని 
తట్టుకోవడంలో నిపుణులు. మన గ్రామాలలో పందులు ప్రాచీన కాలంనుండి 
అశుద్దాన్ని శుభ్రం చేసే పని సమర్దవంతంగా నిర్వహిస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు 
జిల్లాలోని చాలా పట్టణాలలో పాకీ పని యానాదులు చేస్తారు. బుట్టల తయారీలో 
ఎరుకలు, మేదరులు నిపుణులు. (కుండలలాగే బుట్టలుగూడ ఆహార సేకరణ దశకు 
చెందిన కొత్త రాతియుగపు పరిశ్రమ). వడ్డెరలు రాళ్ళు కొడతారు. తెలంగాణ జిల్లాలోని 
క్యారీలలలో ఎక్కువగా వడ్డెరలు పనిచేస్తారు. దొమ్మర్లలో స్రీలకు వ్యభిచారం చేసే 
అలవాటుంది. మాతృ ప్రధానమయిన రాతియుగపు తెగలలో “వ్యభిచారం' అనే మాటకు 
అర్జంలేదు. ఆ పనిచేయడం ద్వారా పితృస్వామిక నాగరిక సమాజంలో జీవనం 
సంపాదించుకోవచ్చును కాబట్టి వాళ్ళు దానినొక వృత్తిగా స్వీకరించడంలో ఆశ్చర్యం 
లేదు. 

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ తెగలన్నింటినీ బ్రిటిష్‌వాళ్ళు “క్రిమినల్‌ 
తెగలగా గుర్తించడం. ప్రకృతి సంపద ఏ ఒక్కరి స్వంత ఆస్తీ కాకుండడం ఆహార 


ఆహార సేకరణ-ఆహార ఉత్పత్తి 25 


సేకరణకు అత్యవసరమయిన నియమం. అయితే నాగరిక సమాజం స్వంత ఆస్తి 
వ్యవస్థను ప్రవేశపెట్టి క్రమంగా ప్రకృతి సంపదను కొందరి ఆస్తిగా మారుస్తుంది. 
బ్రిటిష్‌వాడు ప్రవేశపెట్టిన పెట్టుబడిదారీ సంబంధాలు ఈ క్రమాన్ని పూర్తిచేసి ఎవ్వరికీ 
చెందనిది ఎదయినా వుంటే దాన్ని ప్రభుత్వం ఆస్తిగా ప్రకటించింది. ఈ విధంగా 
ఆహార సేకరణ దొంగతనంగా మారింది. కొత్తరాతి యుగం నుండి ఈ ఆటవికులు 
దొంగలుగా నాగరిక సమాజంలోనికి ప్రవేశించారు. (గతంలో గూడ, భిల్లుడయిన 
వాల్మీకిని బ్రాహ్మణులు “దొంగ అన్నారు. పైగా అతనిచేత రామాయణం చెప్పించి 
ఉచితంగా ప్రాయల్చిత్తం గూడ చేసారు. భిల్లులు ఇప్పటికీ వేటాడి జీవించే ఆటవికులు). 

ఈ రాతియుగపు తెగలకంటె కొంచెం మెరుగయినవి గోండు, కోయ నాయకపు 
కొండరెడ్డి, చెంచు మొదలయిన వ్యవసాయక తెగలు. వీళ్ళలో కొందరి విషయంతో 
కోశాంబి చెప్పిన సాంస్కృతిక సమ్మేళనం ఇప్పటికే మొదలయింది. చెంచులు తమను 
తాము బ్రాహ్మణుల దేవత లక్ష్మి ప్రతిరూపం అయిన చెంచులక్ష్మి సంతతిగా భావిస్తారు. 
ఆమెను విష్ణువు అవతారమయిన నరసింహుడు వరించాడు. అయితే ఈ సమ్మేళనం 
పరిపూర్ణం కాలేదనడానికి నిదర్శనంగా బ్రాహ్మణుల లక్ష్మి ఈ సవితిని వైకుంఠానికి 
రానీయకుండా తరిమేసింది. గోండులు గూడ ఇదే విధంగా తాము భీముడికీ 
హిడింబకూ పుట్టిన సంతతిగా భావిస్తారు. అయితే హిడింబ గూడ భీముడి “ధర్మపత్ని 
అయిన ద్రౌపదితో సమానం కాదు. భీముడు ఆమెతో కొంత కాలం గడిపి వెళ్ళాడు. 

ఈ తెగలన్నీ ఇదివరకు ఏదో ఒక మేరకు ఆహార ఉత్పత్తికి అలవాటు పడ్డాయి. 
కాబట్టి వీళ్ళు మరీ నికృష్ణంగా లేరు. అయితే అభివృద్ది పేరిట వీళ్ళ అడవులను 
ప్రభుత్వం చేజిక్కించుకోవడంతో వీళ్ళు గూడా అనివార్యంగా “నేరస్తులు” అవుతున్నారు. 

అందరికంటె అభివృద్ధి చెందిన తెగ లంబాడాలు. ఉత్తర దక్కన్‌లో బంజారాలు 
అని పిలవబడే తెగకు వీళ్ళాక శాఖ. ఈ బంజారాలు కొన్ని శతాబ్దాలు క్రితమే ఆహార 
సేకరణ మాని పశుపోషకులయ్యారు. మొగలాయి సామ్రాజ్యంలో కేంద్రీకృత ఆర్థిక 
వ్యవస్థ ఏర్పడడంతో దూర ప్రాంతాలకు వర్తకం విస్తరించింది. బంజారాలు తమ 
పశువుల విపులమీద మూటలుగా సరుకులను రవాణా చేసేవారు. వేల సంఖ్యలో 
వున్న బంజారా 'కారావాన్‌ లను చూసి పాశ్చాత్యులు ఆశ్చర్యం ప్రకటించారు. అంతేకాక 
మొగలాయి సైనిక శిబిరాలకు గ్రామాలనుండి సరుకులు తెచ్చి అమ్మేవారు. మనదేశంలో 
పెట్టుబడిదారీ విధానం స్వతంత్రంగా ఆవిర్భవించి వుంటే వీళ్ళు ఒక బలమయిన 
వర్తక వర్గంగా తయారయ్యేవారు గాని, బ్రిటిష్‌ వాడు బయటినుండి పెట్టుబడిని 
దిగుమతి చేసి రైలు మార్గాలూ రహదార్లూ వేయడమే కాక, దేశ వర్తకాన్ని రేవు 
పట్టణాలకు ఉన్ముఖం చేయడం వల్ల వీళ్ల జీవనాధారం ఒక్కసారిగా నాశనం అయింది. 


26 ప్రాచీన భారతదేశ చరిత్ర 


19వ శతాబ్దం చివరిదాకా వ్యవసాయ యోగ్యమైన మెట్టభూమి దేశంలో అందుబాట్లో 
వుండడం వల్ల వీళ్ళలో అత్యధికులు మెట్టసాగుకు అలవాటుపడ్డారు. వరంగల్‌, 
కరీంనగర్‌ జిల్లాలోని కుష్కి (ఎర్ర) నేలలో వేరుశెనగ, ఆదిలాబాద్‌ జిల్లా నల్లరేగడి 
నేలలో పత్తి పండిస్తారు. అయితే ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తి చేయడానికి భూమి 
దొరకని వాళ్ళు దొంగతనాలకు అలవాటు పడ్డారు. 

ఈ విధంగా, ఆహార సేకరణ మీదగాని పశుపోషణ మీదగాని ఆధారపడి 
జీవించే తెగలను ఇవ్వాళ మన నాగరిక సమాజం పాకీ పనివాళ్ళుగా, కూలీలుగా, 
పేద రైతులుగా, అన్నిటినీ మించి నేరస్తులుగా తనలో కలుపుకుంటోంది. నాగరిక 
భారత సమాజం అమెరికా, ఆగస్టేలియా దేశాలలోలాగ ఆటవికులను చంపేయడం 
లేదు. ఒక నిమ్నజాతిగా, దొంగలుగా తనలో కలుపుకుంటూ వుంది. ప్రత్యక్ష బల 
ప్రయోగం అవసరం లేకుండ సామాజిక ఆధిపత్యం ద్వారా సంలీనం చేసుకుంటోంది. 
అయితే ఒకప్పుడు బ్రాహ్మణ పురాణాలు నిర్వహించిన పాత్రను ఇప్పుడు క్రిమినల్‌ 
ప్రొసీజర్‌ కోడ్‌ నిర్వహిస్తోంది. మనదేశ జనాభాలో షెడ్యూల్డ్‌ తెగలు 7 శాతమే గాని 
మన జైళ్ళలో కనీసం 20 శాతం వాళ్ళే వుంటారు. 


వివరణలు 
1. ఆయుధాలుగూడ ఒకప్పుడు పనిముట్లె. వాటిని జంతువుల వేటకు కాకుండ 
మనుషుల వేటకు వాడడం మొదలుపెట్టిన తరువాతే అవి ఆయుధాలయ్యాయి. 

2. అయితే కోశాంబి పదే పదే చేసే హెచ్చరికను గుర్తుంచుకోవాలి. (ఉదా : 1510 
పేజీ 21). ఆహారాన్ని సేకరిస్తూ జీవించే ఆటవికులు తమ సమీప నాగరికుల 
నుండి లోహాల వాడకాన్ని నేర్చుకోవచ్చును. ఏ సమాజం శూన్యంలో బ్రతకదు. 
ఇది త్వరలోనే వాళ్ళను గూడ నాగరికులను చేయాలిగాని, ఆ త్వరలోనే 
అనేది కొన్ని దశాబ్దాలు కావచ్చు. శతాబ్దాలు గూడ కావచ్చు. 

CCAIl, Pages 28 - 29 

ISIH, Pages 21 - 22 

CCAIl, Page 30, ISIH, Page 25 

ISIH, Page 23 

దీనిని ఇంగ్లీష్‌లో SyMpathetic Magic అంటారు. ఇవ్వాళ ఒక బ్యాంకు 
గుమాస్తా తన యింట్లో లెడ్డర్‌ బొమ్మలేసి (ముగ్గులుపెట్టి) దాని మీద తాను 
రాస్తున్నట్టుగా అభినయిస్తే తన పని సవ్యంగా జరిగిపోతుందని నమ్మడుగాని, 
అదే సూత్రం మీద ఆధారపడిన “చేతబడి” మీద నమ్మకం మాత్రం విసృతంగా 


పో 0 01 ™ © 


ఆహార సేకరణ-ఆహార ఉత్పత్తి జా 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


వుంది. ఆంధ్రప్రాంతంలో ఆటవిక ఆహార సేకరణ మాని ఆహారాన్ని ఉత్పత్తి 
చేసే వ్యవసాయక సమాజం ఏర్పడే క్రమం 2500 సంవత్సరాలకు పూర్వం 
గోదావరీ తీరంలో ప్రారంభం మయింది. 25 శతాబ్దాలు గడిచినా అనుకరణ 
మంత్రం మీద నమ్మకం పోకపోవడం కోశాంబి చెప్పే అవశేషాలలో ఒకటి. 
అయితే చేతబడి మీద నమ్మకం ఇప్పుడెవ్వరికీ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వకపోగా 
గ్రామాలలో కొందరు “మంత్రగాళ్ళ' కూ పట్టణాలలో నవలా రచయితలకూ 
అనాయాసమైన జీవనాధారం అయింది. నవలా రచయితలు సుఖంగానే 
వున్నారుగాని మంత్రగాళ్ళను మాత్రం జనం అప్పుడప్పుడు (ముఖ్యంగా మెదక్‌, 
రంగారెడ్డి జిల్లాలో) సామూహికంగా తగలబెడుతుంటారు. 

Combined methods in Indology, HS Page 12 

ISIH, Page 22 

ISIH, Page 22 

అటువంటి ఒక అమ్మ దేవత పేరు ముంబా ఆయి. ఈమె పూజలందుకున్న 
ప్రాంతం పెరిగి పెద్దదయి ముంబాయి లేక బొంబాయి నగరం అయింది. 
ఇప్పుడు దాన్ని తిరిగి ముంబాయి చేయాలని శివసేన పట్టుబట్టింది. బహుశా 
ఆ ముంబా ఆయి నగరంలో ఎక్కడుందో వెతికి పట్టుకొని పెద్ద ఎత్తున గుడి 
కట్టిస్తారేమో ! 

ఉదాహరణకు తులసివనం, బృందావనం, తులసి లేక బృంద ఒక అమ్మ 
దేవత. చూ. UrVa$॥ and Pururavas, MR, పేజీలు 42-81. 

Pilgrim's Progress : A contribution to the Pre-history of the West- 
ern Deccan Plateau, MR. పేజీ 117. 

ఈ విశ్లేషణ కోశాంబి చేసిన అన్ని రచనలలోనూ వుంది. ముఖ్యమైన వ్యాసం : 
At the Cross-roads : A study of mother goddess cult sites, MR, 
పేజీలు 82-109 

Urvasi and Pururavas, MR. పేజీ 76 

“పూజ” అంటే కేవలం పూజా కార్యక్రమం కాదు. ఇంగ్లీష్‌లో CU అనే మాటకు 
అనువాదంగా వాడుతున్నాను. ఆ దేవతకు సంబంధించిన పౌరాణిక గాధలు, 
కర్మ కాండ, మహాత్మ్యాలు, అన్నీ కలిసిన మొత్తాన్ని CU అంటారు. తెలుగులో 
గూడ పూజ, ఆరాధన అనే మాటలకు ఈ విస్తృత అర్దం వుంది. 

The Basis of Ancient Indian History, HS, Page 27 


28 


18. 
19. 


20. 
21. 
22. 
23. 
24. 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


Urvasi and Pururavas, MR, Page 73 

The Basis of Ancient Indian History, HS Page 29 

What Constitutes Indian history HS. Pages 69-70 

The Basis of Ancient Indian History, HS Pages 41 - 42 

Social and economic aspects of the Bhagavadgita, MR, Page 28 
15101, Page 49 

CCAIl, Page 166, ISIH, Page 45 

ప్రధాన సాధనం మాత్రమే. సంఘర్షణ లేకుండ సమ్మేళనం సాధ్యం 
కాలేదనడానికి అవే పౌరాణిక గాధలలోని అసంబద్దత ఒక నిదర్శనం. ఒకే 
దేవుడి అవతారాలు. వాహనాలు, భార్యలు, కంత సభ్యులు, భక్తులు, 
పరస్పరం కలహించుకుంటారు. చంపుకుంటారు గూడ. 


3. సింధూ నాగరికత - ఆర్యులు 


ప్రాచీన కాలంలో మన దేశంలో భూసారం బాగా వున్న ప్రాంతాలలో (నదీ 
లోయలు, తూర్పు పడమటి తీరప్రాంతాలు) దట్టమయిన అడవులుండేవి. వాటిని 
వ్యవసాయ యోగ్యం చేయడానికి ఇనుము వాడకం తప్పనిసరి. నదీలోయలు కాని 
మెట్ట ప్రాంతాలలో (ఉదాహరణకు దక్కన్‌ పీఠభూమి) అడవులు సాపేక్షికంగా పల్చగానే 
వున్నా నేల చాలా గట్టిది కావడంవల్ల వ్యవసాయానికి బరువయిన నాగలి కావాలి. 
నాగలికి ఇనుప ముక్క వున్నా లేకపోయినా దాన్ని తయారు చేయడానికి ఇనుప 
పనిముట్లు కావాలి. కాబట్టి ఇనుము వాడకం తెలియక పూర్వం (పురావస్తు శాస్త్ర 
పరిభాషలో ఇనుము యుగానికి పూర్వం) మన దేశంలో విస్తృత ప్రాతిపదిక మీద 
ఆహార ఉత్పత్తి సాధ్యంకాదు. చాలా అనుకూలమయిన ప్రాంతాలలో మాత్రమె (నేల 
తేలికగా వుండి అడవులు దట్టంగా లేని ప్రాంతాలలో) ఆహారాన్ని ఉత్పత్తి చేసే 
వ్యవసాయక సమాజం సాధ్యం అవుతుంది. ఇది మన దేశానికే కాదు. ఎ దేశానికైనా 
వర్తిస్తుంది. అందుకనే ప్రపంచంలోని మొట్టమొదటి వ్యవసాయక సమాజాలు (కంచు 
యుగానికి చెందినవి) గంగ, అమెజాన్‌, మిసిసిపీ నదుల లోయలలో ప్రారంభం 
కాలేదు. ఈ నదుల లోయలు ప్రాచీన కాలంలో చాలా దట్టమయిన అడవులతో 
నిండి వుండేవి (అమెజాన్‌ ఇప్పటికీ గూడ). ఎడారి సదృశమయిన ప్రాంతాల గుండా 
ప్రవహించే సింధు, నైల్‌, టెగ్రిస్‌, యూఫ్రటిస్‌ వంటి నదుల లోయలలోనే మొట్టమొదటి 
కంచు యుగపు వ్యవసాయ నాగరికత పారంభమయింది.' ఈ నదులకు వరదలు 
వచ్చినప్పుడు అవి తమ పరీవాహక ప్రాంతాన్ని సారవంతం చేసేవి. అక్కడ తేలిక 
రకం నాగలితో లేక కర్రతో వ్యవసాయం సాధ్యమయ్యేది. ఈ విధంగా మొదలయిన 
వ్యవసాయ నాగరికత ఇనుము వాడకాన్ని నేర్చుకోకపోతే అక్కడి నుండి విస్తరించడం 
కష్టం. కొన్ని ఇతర దేశాలలో ఈ కంచుయుగం నాగరికతలు ఇనుము వాడకాన్ని 
నేర్చుకొని విస్తరించాయి గాని, సింధూ నాగరికత ఇనుము వాడకాన్ని నేర్చుకోక ఆ 
ప్రాంతానికే పరిమితమయిపోయి క్రమంగా నశించి పోయింది. అందుకే మనదేశ 
చరిత్రలో సింధూ నాగరికత అంతర్భాగంగా కాక విసిరేసినట్టు వుంటుంది. అయితే 
సాంస్కృతిక సామాజిక నిర్మాణంలో సింధూ నాగరికత ప్రభావం బలంగానే వుందని 
కొందరు చరిత్రకారులు భావిస్తారు. వారిలో కోశాంబి ఒకడు. 


30 ప్రాచీన భారతదేశ చరిత్ర 


సింధూ నాగరికత 

సింధూ నది లోయ ప్రాంతాలలో జరిగిన పురావస్తు తవ్వకాలలో రెండు 
ప్రాచీనమయిన పట్టణాలు బయటపడ్డాయి. అవి హరప్పా, మొహెంజొదారో, హరప్పా 
సింధూ నది పై భాగాన (ఉపనది రావి ఒడ్డున) వుంది. మొహెంజొదారో నది దిగువ 
భాగాన ఇప్పటి సింది (పాకిస్తాన్‌) రాష్ట్రంలో వుంది. ఈ తరువాత విస్తృతంగా జరిగిన 
తవ్వకాలలో ఈ రెండు పట్టణాలే కాక చాలా ఆవాసాలు (settlements) బయట 
పడ్డాయి. ఈ ఆవాసాలన్నీ గూడ సింధూనది లోయలో హరప్పా నుండి దిగువకు 
నదీముఖం దాక, నదీ ముఖం నుండి సముద్రతీరంలో సింద్‌ గుజరాత్‌ రాష్ట్రాలలోనూ 
పరచుకొని వున్నాయి. ఉత్తరం నుండి దక్షిణానికి నదీలోయలో వెయ్యి మైళ్ళు, సముద్ర 
తీరాన్ని ఆనుకొని మరొక వెయ్యి మైళ్ళ నిడివిలో విస్తరించి వున్నాయి. సింధూ నాగరికత 
మొత్తం ఎడారి సదృశమైన నదీలోయ ప్రాంతానికి సముద్రతీర ప్రాంతానికి పరిమితమై 
వుండి సారవంతమయిన భూభాగంలోనికి విస్తరించలేకపోవడం గమనార్హమయిన 
విషయం అనీ అయితే చరిత్రకారులు పట్టించుకోవడం లేదనీ కోశాంబి అంటారు.” 
దేశంలోని మొట్టమొదటి పట్టణ నాగరికత ఎడాది గుండా ప్రవహించే నది ఒడ్డున 
ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చిందో చర్చించడంతో విశ్లేషణ పారంభం అవుతుంది. 

పట్టణ నాగరికత సాధ్యం కావాలంటే ఆహారంలో అదనపు ఉత్పత్తి వుండాలి. 
అంటే ఆహార సేకరణ మాని ఆహారాన్ని ఉత్పత్తిచేసే వ్యవసాయ సమాజం ఆవిర్భవించి 
వుండాలి. సరిగ్గా సింధూలోయలోనే ఆహార ఉత్పత్తి ప్రారంభం కావడానికి గల అవసరం 
ఎమిటో అనుకూలత ఎమిటో రెండూ పరిశీలించాలి. సారవంతమయిన నేలలో 
అడవులు దట్టంగా వుంటాయి. కాబట్టి వాటిని వ్యకవసాయయోగ్యం చేయడానికి ఇనుము 
విస్తారంగా కావాలి. బరువయిన నాగలి కావాలి. పైగా దట్టమయిన అడవులలో ఆహార 
సేకరణకు వృక్ష సంపదా జంతువులూ దండిగానే దొరుకుతాయి. ఆహార ఉత్పత్తి 
అప్పటికింకా అవసరం కాదు. కాగా, ఎడారి నదీ లోయలలోని చిట్టడువులలో ముళ్ళ 
పొదలలో ఆహార సేకరణ వల్ల కలిగే ఫలితం స్వల్పం. ఆ పొదలను వ్యవసాయ 
యోగ్యం చేయడం సాపేక్షికంగా సులభం. నిప్పుపెట్టి తగలబెట్టవచ్చును. నది నుండి 
కాలవలు తవ్వి నీళ్ళు తెచ్చుకోవచ్చును. లేకున్నా నదికి వరదలు వచ్చినప్పుడు 
సారవంతమైన మట్టి 'మేట వేస్తుంది. అది ప్రవాహంలో కొట్టుకొచ్చిన మట్టి కావడం 
వల్ల వదులుగా వుంటుంది. బరువయిన నాగలి అవసరం లేకుండ వ్యవసాయం 
చేయవచ్చును. 


సింధూ నాగరికత - ఆర్యులు 31 


ఈ కారణాల వల్ల ప్రపంచంలోని మొట్టమొదటి కంచు యుగపు వ్యవసాయ 
నాగరికతలు ఎడార్ల గుండా ప్రవహించే నదీ లోయలలో సింధూనది, మెసపోటేమియా 
లోని టబైగ్రిన్‌-యూఫ్రటిస్‌ నదులు, ఈజిప్టులోని నైలునది లోయలలో ప్రారంభం 
అయ్యాయి. ఇనుము వాడకం విస్తారంగా అలవాటయ్యేదాక గంగ, గోదావరి 
మొదలయిన (సారవంతమయిన గట్టి నేలల గుండ ప్రవహించే) నదీలోయలలో 
ఆహార ఉత్పత్తి సాధ్యం కాలేదు. సింధూనదికి తరచుగా వచ్చే వరదలలో కొట్టుకొచ్చి 
ఒడ్డుమీద మేట వేసిన సారవంతమయిన మట్టిలో తేలిక పరికరాలతో వ్యవసాయం 
చేయడం దాదాపు క్రీపూ. 3000 నాడు ప్రారంభమయిందని, క్రీ.పూ. 1750 దాకా 
నిలిచిందని, కోశాంబి భావిస్తాడు." 

ఈ నాగరికతను అర్థం చేసుకోవడానికి సాహిత్య ఆధారాలు లేవు. హరప్పా 
మొహెంజొదారోల అవశేషాలలో కొన్ని వ్యాపారస్తుల ముద్రలు (56219) దొరికాయి. 
వీటి మీద కుదురు చిహ్నాలయిన జంతువులూ ఇతర చిత్రాలే కాక ఒక లిపి లాంటిది 
వుంది. అయితే ఆ లిపిని ఇప్పటివరకు ఎవ్వరూ చదవలేక పోయారు కాబట్టి వాటి 
మీద ఏం రాసివుందో తెలియదు. ఆ కాలానికి చెందిన వేరే ఎటువంటి రచనలూ 
లభ్యంకాలేదు. పురావస్తు ఆధారాల మాటకొస్తే హరప్పా, మొహెంజొదారోలలో చాలానే 
దొరికాయి. మొత్తం సింధూలోయ నాగరికతలో చెప్పుకోదగ్గ పట్టణాలు హరప్పా, 
మొహెంజొదారోలు రెండే. వాటి ఉచ్చదశలో రెండూ గూడ ఒక చదరపు మైలు 
విస్తీర్ణాన్ని కలిగి వున్నాయి. రెండూ గూడ అకస్మాత్తుగా ఒక నమూనా ప్రకారం 
కట్టినట్టున్నాయి గాని చిన్న గ్రామాలుగా మొదలయి పెరిగినట్టు లేవు. దీనినిబట్టి 
పట్టణ నిర్మాణంతో పరిచయం ఉన్నవాళ్ళెవరో ఇక్కడకు వచ్చి ఈ పట్టణాలను 
నిర్మించారని కోశాంబి భావిస్తాడు. క్రీ.పూ. 1750 దాకా ఈ నాగరికతకు మెసపొటేమియాతో 
వ్యాపార సంబంధాలు అక్కడ జరిగిన పురావస్తు పరిశోధనలో తేలింది. 

సింధూలోయ అవశేషాల నేలమట్టం 30 లేక 50 అడుగులు పెరిగింది కాబట్టీ 
అది 1000 సంవత్సరాలపైనే నిల్చిందని భావిస్తే ఆ నాగరికత కాలం క్రీ.పూ. 3000- 
1750 అని నిర్దారించ వచ్చును. 

చాలా విచిత్రమైన విషయం ఎమంటే ఇంత దీర్హకాలం హరప్పా, మొహంజోదారో 
పట్టణాల నిర్మాణంలో ఎటువంటి మార్పు లేదు. ఎన్ని కొత్త కట్టడాలు నిర్మించినా 
అదే నమూనాలో నిర్మించారు. కుండపెంకుల అవశేషాలను బట్టి చూస్తే గూడ ఈ 
1000 చిల్లర సంవత్సరాలలో కుండల తయారీలో గూడ ఎటువంటి మార్పులేదు. 
ముద్రల మీద వున్న లిపిలో గూడ ఈ సహస్రాబ్ది కాలం మార్పులేదు. తరువాతి 
కాలంలో మన దేశ భాషల లిపి చాలా తరచుగా మారడాన్ని బట్టి ఈ నాగరికత ఏ 


క్త ప్రాచీన భారతదేశ చరిత్ర 


రూపంలో ఆవిర్భవించిందో ఆ రూపంలోనే కరుడుగట్టి పోయిందని, ఆ కారణంగానే 
బయటినుండి దాడి జరగగానే తట్టుకోలేక నాశనమయిందని నిర్ధారిస్తాడు. హింసాత్మక 
మయిన దాడి ఫలితంగా ఈ నాగరికత అంతమయిందని భావించడానికి గల 
నిదర్శనాలు మొహెంజోదారో అవశేషాల పైపారల్లో వున్నాయి. ఇళ్ళు తగలబడినట్టు, 
పెద్ద ఎత్తున హత్యాకాండ జరిగినట్టు ఆధారాలున్నాయి. ఈ హింసాకాండకు కారకులు 
ఆర్యులన్న కోశాంబి అభిప్రాయాన్ని తరువాత వివరిద్దాం. 

ఈ నాగరికతను అర్దం చేసుకోవడానికి కోశాంబి తన పరిశోధనా పద్దతిని, 
సిద్దాంతాన్ని, చాలా సృజనాత్మకంగా అన్వయిస్తాడు. ఉత్పత్తి శక్తుల ఉత్పత్తి సంబంధాల 
స్వరూపాన్నీ, అందులోని పరిణామాలనూ నిర్ణయించాలి. పట్టణ నాగరికత వుందంటేనే 
పరిసర గ్రామాలలో ఆహార ఉత్పత్తి జరుగుతోందని అర్దం. అయితే ఆ గ్రామాల 
అవశేషాల పురావస్తు తవ్వకాలలో బయటపడే అవకాశం లేదు కాబట్టి వాటి స్వభావాన్ని 
ఇతరత్రా నిర్దారించాలి. ఈ ఉత్పత్తి నది ఒడ్డున వరద ముంపు భూములలో 
జరుగుతోంది. దీనికి అవలంబించిన పద్ధతులేమిటి, ఉత్పత్తి చేసినవాళ్ళు ఎవ్వరు, 
వాళ్ళ నుండి అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకొని పట్టణ నాగరికతను నిర్మించిన పాలక 
వర్గం ఎవరు, వాళ్ళు అదనపు ఉత్పత్తిని ఎ విధంగా చేజిక్కించుకున్నారు, అనే ప్రశ్నలకు 
సమాధానం కావాలి. 

ఒకే నైసర్గిక పరిస్థితులలో ఒకే రకమైన ఉత్పత్తి పద్దతులను ప్రయోగించే 
నాగరికతల సామాజిక నిర్మాణం (మొత్తం మీద) ఒకేలాగ వుండాలి. కాబట్టి సింధూ 
నాగరికతను సమకాలిక ఎడారి నదీలోయ నాగరికతలయిన మెసపొటేమియా, ఈజిప్టలతో 
కోశాంబి పోలుస్తాడు. తేడాలు కనబడిన చోట ఉత్పత్తి విధానంలోని తేడాలను నిర్జారించే 
ప్రయత్నం చేస్తాడు. ఈ పద్దతిలో వున్న సౌకర్యం ఏమిటంటే సింధూ నాగరికత కంటె 
ఈజిప్టు, మెసపాటేమియాల ప్రాచీన కాలపు చరిత్ర గురించి సమగ్రమయిన సమాచారం 
వుంది. ఈ నాగరికతల లిపిని చదవగలిగారు. లిఖిత ఆధారాలను పురావస్తు 
పరిశోధనలతో సమన్వయపరచి చాలా విషయాలు నిర్దారించ గలిగారు. సింధూ 
నాగరికత లిపిని ఒకవేళ చదవ గలిగినా అది కేవలం కొన్ని ముద్రల మీద వున్న 
క్లుప్తమయిన వాక్యాలకు పరిమితం కావడంవల్ల తెలుసుకోగలిగింది పెద్దగా వుండదని 
కోశాంబి అభిప్రాయం. 

మెసపొటేమియాకు సింధూ నాగరికతతో వర్తక సంబంధాలుండేవి. బహరైన్‌ 
దీవిలోని రేవు ద్వారా సింధూ నాగరికత సరుకులు మెసపాటేమియా చేరేవి. ఇక్కడి 
నుండి ఎగుమతి అయిన సరుకులు దంతం, రాగి నెమళ్ళు, కోతులు, సముద్రపు 


సింధూ నాగరికత - ఆర్యులు 33 


ముత్యాలు, వస్త్రాలు. దిగుమతి చేసుకున్న వేమిటో తెలీదు. ఈ సరుకులను ఎగుమతి 
చేసిన వ్యాపారస్తులు వాటిని గట్టిగా మూటగట్టి “ముద్రీ వేసేవారు. ఈ ముద్రమీద 
ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగం, పొట్టేలు, గేదె మొదలయిన జంతువుల చిత్రాలు మనకు 
అర్ధంకాని లిపిలో కొన్ని వాక్యాలు వున్నాయి. ఈ బొమ్మలు కుదురు చిహ్నాలు. కొన్ని 
ముద్రల మీద సగం మనిషి, సగం ఎద్దు, సగం ఏనుగు అయిన సంయుక్త కుదురు 
చిహ్నాలున్నాయి. ఇటువంటివి రెండు మూడు కుదురుల సంలీనాన్ని సూచిస్తాయి. 
కుదురు చిహ్నాలకు “మాంత్రిక స్వభావం ఆపాదించడం వల్ల ఈ ముద్రలు వేసిన 
మూటలు విప్పడానికి భయపడతారు. ఆ విధంగా సరుకు భద్రంగా వుంటుంది. 
హరప్పా, మొహెంజొదారోల ముద్రలు ఇరాక్‌లో దొరికాయి కాబట్టే సింధూ పట్టణాలు 
మెసపొటేమియాతో వర్తకం చేసేవని తెలిసింది. మెసపొటేమియాలో దొరికిన మట్టి 
ఫలకాల (clay tablets) మీది వాక్యాలను చదవ గలిగిన తరువాత ఏయే సరుకులు 
ఇక్కడి నుండి ఎగుమతి అయ్యాయో తెలిసింది. 

దీనిని బట్టి హరప్పా, మొహెంజొదారోలలో ఒక వర్తకుల వర్గం ఉన్నట్టు 
అర్దం అవుతుంది. ఈ వర్తకులు దూరప్రాంతపు ఆటవికుల నుండి రాగి, దంతం 
మొదలయినవి సంపాదించి మెసపొటేమియాకు ఎగుమతి చేసేవారు. ఇంత పెద్ద 
ఎత్తున వర్తకం చేయడానికి ఈ వర్తకులు తమ పట్టణాల పరిసరాలలోని గ్రామీణ 
వ్యవసాయకులనుండి అదనపు ఉత్పత్తిని తగురాశిలో సేకరించాలి. ఆ విధంగా 
సేకరించిన ధాన్యాన్ని నిలవ ఉంచిన గిడ్డంగులు హరప్పా, మొహెంజొదారోలలో 
కనబడ్డాయి. ఆ ధాన్యానికి పొట్టుతీయడం మొదలైన పనులు చేసిన కూలీల చిన్న 
చిన్న ఇళ్ళు గూడ గిడ్డంగులను ఆనుకొని వున్నాయి. ఈ పనులు చేయడానికి వాడిన 
రాతి, కర్ర, పరికరాలు గూడ లభ్యం అయ్యాయి. 

ఇంకొన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈజిప్టు మెసపొటేమియాలతో సింధూ 
నాగరికతను మరికొంత జాగ్రత్తగా పోల్చి చూడాలి. ఈజిప్టులోని నైలునది నాగరికత 
ప్రాచీన కాలంలో అత్యంత సాంద్రతరమైన జనాభాను పోషించింది. పెద్ద ఎత్తున 
మధ్యధరా సముద్ర తీరంలోని చాలా ప్రాంతాలలో వర్తకాన్ని పోషించింది. ఆహారం 
తప్ప ఇతర అవసరాలను (ముఖ్యంగా లోహాలను) ఈజిప్టు దూరప్రాంతాల నుండి 
బలప్రయోగం ద్వారా సేకరించేది. ఈ సేకరణను నిర్వహించిన రాజన్యుల వర్గం, 
వాళ్ళ అధిపతి అయిన ఫారో (Pharoah) రాజు ఉండేవారు. ఆర్భాటమయిన 
దేవాలయాలుండేవి. వీటన్నింటినీ నైలునది వ్యవసాయం పోషించింది. మెసపొటేమియాలో 
గూడ కనీసం ఒక డజను పెద్ద పట్టణాలు, అనేక చిన్న పట్టణాలు బయటపడ్డాయి. 


34 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఒక్కొక్క పట్టణం తన పరిసర గ్రామాలతో కలిసి ఒక నగర రాజ్యం (city state) గా 
ఏర్పడి పరస్పరం తరచు యుద్దాలు చేసుకునేవి. ఈజిప్టలోనూ మెసపాబేమియాలోనూ 
ఈ విధంగా ఆర్భాటమయిన నాగరికత. రాజవంశాలు, యుద్దాలు, దేవాలయాలు, 
కనబడతాయి. 

కాగా మెసపొాటేమియా కంటే భూవైశాల్యం అధికంగా వున్న సింధూలోయ 
నాగరికతలో రాజుల రాజవంశాల చిహ్నాలు లేవు. మొహెంజొదారోలో దొరికిన వర్తకుల 
నాణాల మీద రాజుల ముద్రలుగానీ రాజవంశాల చిహ్నాలు గాని లేవు. పెద్ద పెద్ద 
దేవాలయాలు లేవు. రెండే రెండు పట్టణాలున్నాయి. సామాజిక నిర్మాణంలోని ఈ 
తేడాను బట్టి, సింధూ నాగరికత వ్యవసాయం మిగిలిన రెండు కంచుయుగం నాగరికతల 
కంటె వెనుకబడిందని కోశాంబి భావిస్తాడు. ఇరుకయిన లోయలో ప్రవహించే నైలు 
నదికి వరదలు విపరీతంగా వుండడంవల్ల వరద ముంపు భూమిలో భూసారం అధికంగా 
వుంటుంది. మెసపొటేమియాలో నదులకు అడ్డుకట్టలు కట్టి కాలవలు తవ్వి వ్యవసాయం 
చేశారు. పైగా వ్యవసాయానికి తేలికరకం నాగలిని ఉపయోగించినట్టు అక్కడ బయట 
పడ్డ బొమ్మలను బట్టి తెలుస్తుంది. 

సింధూ నదికి నైలు నదితో పోల్చదగ్గ వరదలం రాక పోవడమె కాళ, 
మెసపాటేమియాలోలాగ కాలువలు తవ్విన దాఖలాలు లేవు. అయితే వాళ్ళు పూర్తిగా 
సహజమయిన వరదల మీద ఆధారపడలేదు. సింధూనదికి అనుకూలమయిన చోట 
అడ్డుకట్టలు కట్టారు. అడ్డుకట్టల వల్ల వరదలు వచ్చినప్పుడు వరద ముంపుకు గురయ్యే 
భూమి విస్తీర్ణం పెరుగుతుంది. ఆ విధంగా ఉత్పత్తిని పెంచుకున్నారే తప్ప సింధూ 
లోయ వాసులు కాలువల తవ్వకం నేర్చుకోలేదు. మరొక తేడా నాగలి వాడకానికి 
సంబంధించినది. మెసపొటేమియా అవశేషాలలో చాలా స్పష్టమైన నాగలి బొమ్మలుగల 
ముద్రలు దొరికాయి. హరప్పా, మొహెంజొదారో అవశేషాలలో నాగలి చిత్రాలు లేవు. 
పశువుల బొమ్మలున్నాయిగాని ఒంటరిగానే లేక బండి లాగుతున్నట్లో ఉన్నాయి తప్ప 
నాగలితో భూమి దున్నుతున్న బొమ్మలు లేవు. కాబట్టి వాళ్ళకు నాగలి వాడకం 
తెలియదని, తేలికగా వున్న నేలలో 'ముళ్ళ కర్రతో వ్యవసాయం చేసారని, కోశాంబి 
భావిస్తాడు. ఇప్పటికీ అర్ధంకాని సింధూ నాగరికత లిపిలో నాలుగు పండ్లున్న కర్రలాంటి 
సంకేతం వుంది. అది బహుశా ఈ ముళ్ళ కర్రను సూచిస్తుందని కోశాంబి భావిస్తాడు.” 

ఇప్పుడు కోశాంబి భావించే చిత్రాన్ని కొంచెం వివరంగా చెప్పుకోవచ్చును. కొన్ని 
వేల మైళ్ళ పర్యంతం విస్తరించిన సింధూలోయ నాగరికతలో రెండే పట్టణాలున్నాయి. 
రాజులుగాని, రాజవంశాలుగాని లేవు. గ్రామీణ ప్రాంతాలలో వరద ముంపు 
భూములలో పండ్లకర్ర సహాయంతో వ్యవసాయం చేసారు. వ్యవసాయానికి పశువులను 


సింధూ నాగరికత - ఆర్యులు 35 


ఉపయోగించలేదు. నదికి అడ్డుకట్టలు కట్టి ముంపు భూమి విస్తీర్ణాన్ని పెంచి ఎక్కువ 
ఉత్పత్తి సాధించారు. వరి, గోధుమ, బార్లీ, నువ్వులు పండించారు. వ్యవసాయదారులు 
తాము చేసిన ఉత్పత్తిలో తమ మనుగడకు పోగా మిగిలిన దానిని నది వెంబడి 
ఓడలలో హరప్పా, మొహెోంబజొదారోలకు తరలించారు. అక్కడ ఆ ధాన్యాన్ని గిడ్డంగులలో 
నిల్వవుంచి ఒక వ్యాపారస్తుల వర్గం సుదూర ప్రాంతాలలో వర్తకానికి వినియోగించింది. 

మరయితే వ్యవసాయకులు ఈ దోపిడీకి ఎందుకు లోనయ్యారు, అదనపు 
ఉత్పత్తిని స్వచ్చందంగా ఎందుకు ఈ రెండు పట్టణాలకు తరలించారు అనే ప్రశ్న 
వస్తుంది. 

“సంపదను సృష్టించే వాళ్ళ తిరుగుబాటు నుండి ధనిక వర్గాన్ని కాపాడిన 
పద్దతులేమిటి?” చరిత్రలో రెండే పద్దతులున్నాయి. “వర్గ విభజన అంతిమంగా 
ఎల్లప్పుడూ బలప్రయోగం మీదనే ఆధారపడింది. ఒక వర్గం చేసిన అదనపు ఉత్పత్తిని 
అల్ప సంఖ్యాకులయిన పాలకులు ఎల్లప్పుడూ బలప్రయోగం ద్వారానే చేజిక్కించు 
కున్నారు. అయితే “ధనిక వర్గం పాలనలో తప్ప ఇతరత్రా తమకు జీవనం 
సంపాదించుకునే మార్గం ఉత్పత్తిదారులకు గోచరించకపోతే బలప్రయోగం తక్కువ 
స్థాయిలో ఉండవచ్చును. ఇది సాధ్యం కావాలంటే, శ్రామిక వర్గం అదనపు ఉత్పత్తిని 
అందజేయకపోతే అద్భుత శక్తులు వాళ్ళను నాశనం చేస్తాయని నమ్మించే మతం 
అవసరం అవుతుంది.” అంతేకాక, “దోపిడీ తీవ్రతరమయ్యే కొద్దీ నిర్భంద బలప్రయోగం 
మరింత అవసరం అవుతుంది. ఇక్కడ గూడ మతపరమయిన నిషేధాలు బలంగా 
పనిచేస్తాయి.” బలప్రయోగం, మతం, ఈ రెండింటిలో ఎ సాధనాన్ని ప్రయోగించారో 
విశ్లేషిస్తే సింధూ నాగరికత సామాజిక నిర్మాణాన్ని మరికొంచెం వివరంగా తెలుసుకో 
వచ్చును. “బలప్రయోగ సాధనాలు అంటే ఆయుధాలు-పురావస్తు తవ్వకాలలో బయట 
పడతాయి. మూఢ నమ్మకాల చిహ్నాలు మతపరమైన నిర్మాణాలలోనూ, చిత్రాలలోనూ 
బయటపడతాయి.” కాబట్టి ఈ అవశేషాల కోసం అన్వేషించాలి." 

చాలా విచిత్రమైన విషయం ఎమిటంటే సింధూ నాగరికత అవశేషాలలో 
బలమయిన ఆయుధాలు లేవు. కత్తులుగాని గొడ్డళ్ళుగాని లేవు, సన్నని బల్లాలు, 
అంబులు వున్నాయి. వీటి మొనలు ఎక్కువగా రాతితోనూ బలహీనమయిన లోహం 
రాగితోనూ చేసారుగాని, కంచుతో కాదు. అయితే వీళ్ళకు లోహపు ఆయుధాలు తయారీ 
సాధ్యం కాకపోలేదు. ఎందుకంటే రాగి తగరాల మిశ్రమమయిన కంచుతో బలమయిన 
పనిముట్లు తయారు చేసుకున్నారు. ఆయుధాల తయారీకి మాత్రం కంచు 
ఉపయోగించలేదు. బలప్రయోగానికి అవసరమయిన గట్టి ఆయుధాలను పాలక 


36 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వర్గం తయారు చేసుకోలేదనడానికి మరొక నిదర్శనంగా హరప్పా, మొహెంజొదారోలలో 
బయటపడ్డ వర్తకుల ఇళ్ళకు కాల్చిన ఇటుకలతో కట్టిన బలమయిన గోడలున్నాయి. 
ఈ గోడలు ఏడడుగుల మందాన్ని కలిగి వున్నాయి. వాళ్ళ సంపదను కాపాడడానికి 
బలమయిన పోలీసు వ్యవస్థ లేదు. ఇంటి గోడలే కాపాడాయి. 

రాగి చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల కంచు యుగంలో పాలక 
వర్గాల చేతిలో ఆయుధాలు తక్కువగా వున్నా సరిపోతుందని భావించవచ్చును. 
(ఇనుము యుగంలో, అందుకు భిన్నంగా, విరివిగా దొరికే ఇనుప లోహంతో శ్రామిక 
వర్గం గూడ ఆయుధాలు తయారు చేసుకోగలదు కాబట్టి పాలక వర్గం చేతిలో 
ఆయుధాలు ఎక్కువ కావాలి). ఈ విషయాన్ని కోశాంబి విస్మరించాడు గాని ఇంత 
బలహీనమయిన ఆయుధాలు గల పాలక వర్గం కేవలం బల ప్రయోగంతో సింధూ 
లోయను ఎలిందని భావించడం కష్టం అని నిర్దారిస్తారు." బలప్రయోగం లేకపోతే 
ఇక మిగిలింది మతం, మౌఢ్యం విటి చిహ్నాల కోసం వెతుకుతాడు. 

వ్యాపారస్తుల ముద్రలమీద దేవుళ్ళ బొమ్మలూ కుదురు చిహ్నాల బొమ్మలూ 
వున్నాయి. ఈ జంతువులన్నీ మగ జంతువులు, దేవుళ్ళు గూడ మగ దేవుళ్ళుగానే 
కనబడతారు. వాళ్ళలో ఒక దేవుడు తరువాతి కాలపు శివుడికి నమూనా కావచ్చునని 
కోశాంబి భావిస్తాడు. విశ్వామిత్రుడు - త్రిశంకుల కథకు రూపచిత్రణ అనిపించే మరొక 
బొమ్మ గూడ వుందని అంటారు”. 

ఈ మగ దేవుళ్ళు, మగ జంతువులే కాక, మరొక ముఖ్య విషయం గూడ 
వుంది. ఈజిప్టు మెసపాటెమియాలలాగ కాక సింధూ నాగరికత అవశేషాలలో దేవాలయాలు 
గాని పెద్ద పెద్ద దేవతా విగ్రహాలుగాని లేవు. కాని హరప్పా, మొహెంజొదారో 
అవశేషాలలో ధనిక వర్గం ఇళ్ళకు కొద్ది దూరంలో 10 మీటర్ల ఎత్తున ఒక మట్టి- 
ఇటుకలతో నిర్మించిన చతురస్రాకారపు “గుట్ట' (౧౧౦౪౧6) వుంది. మొహెంజొదారోలో 
ఈ గుట్టమీద ఒక నిర్మాణం వుంది. అందులో మధ్య భాగంలో 23 అడుగులు 
పొడవు, 39 అడుగులు వెడల్పు, 8 అడుగులు లోతు వున్న “తొట్టి” వుంది. దాని 
కింద తూములు ఉండడం బట్టి అది కృత్రిమ తటాకం అని అర్ధం అవుతుంది. ఈ 
తటాకం చుట్టూ చిన్న చిన్న గదులున్నాయి. దీనిని చరిత్ర పుస్తకాలలో స్నానఘట్టంగా 
వర్ణిస్తున్నారు. పురజనులంతా ఇక్కడకు వచ్చి స్నానంచేసే వారని భావించడం 
జరుగుతోంది. అయితే కోశాంబి ఇందుకు కొన్ని అభ్యంతరాలు తెలుపుతాడు. స్నానం 
చేయడమే ఉద్దేశ్యం అయితే ప్రతీ ఇంటిలోనూ చక్కటి స్నానాలగది వుంది. గుట్టపక్కనే 
సింధూ నది ప్రవహిస్తోంది. పైగా ఎత్తయిన ప్రాంతంలో వున్న తొట్టిలోకి నీళ్ళు నింపడానికి 
చాలా శ్రమతో మోసుకురావాలి. 


సింధూ నాగరికత - ఆర్యులు 37 


కాబట్టి ఇది కేవలం స్నానం చేయడానికి ఉద్దేశించిన ఏర్పాటు కాదని, దీనికి 
పూజా సంబంధమైన అర్దం వుండాలని, అంటాడు. ఈ తటాకం నిర్మాణాన్ని, తటాకం 
లోకి దిగడానికి ఏర్పాటు చేసిన మెట్లను బట్టి ఇది పూజా సంబంధమైన తటాకం లేక 
పుష్కరం (పుష్కరణి) అయి వుంటుందని భావిస్తాడు." తరువాతి కాలంలో 
పుష్కరణులను దేవాలయాలను ఆనుకొని నిర్మించారు గాని ప్రాచీన సంస్కృత 
సాహిత్యంలో పుష్కరాలు అప్సరసల (నీటి దేవతల) నివాస స్థలాలు. అమ్మ దేవతల 
పూజ కోసం ఒకప్పుడు ఈ పుష్కరాలను స్వతంత్రంగా నిర్మించేవారు. పుష్కలం, పుష్టి, 
మొదలయిన మాటలకు అదే ధాతువు ఉండడాన్ని బట్టి పుష్కరం అనే మాట 
ఫలసాయం కోసం జరిగే అమ్మదేవతల పూజను సూచిస్తుంది.” ఈ అమ్మదేవతలను 
ఆరాధించిన ఆటవికులను వ్యవసాయ నాగరికులు లోబరచుకున్న తరువాత 
సమ్మేళనానికి చిహ్నంగా పుష్కరాలను మగ దేవుళ్ళ దేవాలయాలను ఆనుకొని 
నిర్మించడం మొదలయింది. 

మరొక పరిణామం గూడ జరుగుతుంది. తొలినాటి అమ్మదేవతలు భయంకర 
స్వరూపిణులు. వాళ్ళ పూజా స్థలాలకు మగవాళ్ళు పోకూడదు. సంవత్సరానికి ఒకసారి 
ఒక మగవాడిని అమ్మదేవతకు ఇచ్చి వివాహం చేసి వెంటనే బలి ఇస్తారు. నాగరికుల 
పూజ అమ్మదేవతలను తన ఆధిపత్యం కింద సంలీనం చేసుకున్న తరువాత ఈ 
ఆచారం వివిధ రకాలుగా మారుతుంది. భయం గొలిపే నీటి దేవతలు అందమైన 
అప్పరసలుగా మారతారు. అయితే తరువాతి కాలంలో గూడ ఈ అప్పరసలకు పాత 
వాసనలు పోవు. మన పురాణాలలో తరచుగా అప్పరసల సౌందర్యాన్ని మోహించిన 
వాళ్ళు వినాశనం చెందుతారు. ఇది గతకాలపు అవశేషం కాగా కొత్తగా వచ్చే మార్పు 
ఎమిటంటే అంతవరకూ తమతో సంగమించిన పురుషుడి బలికోరిన అమ్మదేవతలు 
ఇప్పుడు ఇంద్రలోకంలో నాట్యగత్తెలు, దేవ వేశ్యలు అవుతారు. దేవుళ్ళు తమ 
ప్రత్యర్ధులను ఓడించడానికి ఒక ఆయుధంగా ఈ వేశ్యలను వాడుకుంటారు. 

సింధూ నాగరికతలో వర్తకుల ముద్రల మీద వున్న మగదేవుళ్ళ మగ జంతువుల 
పూజలేకాక అమ్మ దేవతల పూజ గూడా ఉండిందనడానికి నిదర్శనంగా చిన్న చిన్న 
(భయం గొలిపే) ఆడవాళ్ళ బొమ్మలు అవశేషాలలో లభ్యం అయ్యాయని కోశాంబి 
అంటాడు." ఈ అమ్మదేవతల పూజకు సంబంధించిన పుష్కరమే మొహెంజొదారో 
శిధిలాలలో కనిపించిన “స్నానం తొట్టి అని కోశాంబి అభిప్రాయం. 

మరయితే ఈ అమ్మదేవతల విగ్రహాలెందుకు లభ్యంకాలేదని అడిగితే, బహుశా 
వాళ్ళ సజీవ ప్రతినిధులు ఉన్నారేమో అని భావిస్తాడు. కొంతమంది స్రీలు అమ్మ 


38 ప్రాచీన భారతదేశ చరిత్ర 


దేవతల ప్రతినిధులుగా, 'దేవదాసీలగా' వుండి వుండాలి. తటాకం చుట్టూ వున్న గదులు 
ఇప్పుడు అర్ధవంతం అవుతాయి. పూజలో భాగంగా మగవాళ్ళు తటాకంలో స్నానంచేసి 
ఆ గదులలో దేవదాసీలతో సంగమిస్తారు. సమకాలీన మెసపొటేమియాలో ఇప్తర్‌ 
అనే అమ్మదేవత ఆరాధనలో ఇటువంటి దేవదాసీ వ్యవస్థ ఉందని అంటాడు" మన 
దేశంలో ఇప్పటికీ ఇటువంటి ఆచారాలను పాటించే పూజాస్టలాలు ఉన్నాయి. మహా 
రాష్ట్రలోని పండర్‌పూర్‌లో అంబా ఆయి అనే అమ్మదేవత పూజలను వేశ్యలు 
నిర్వహిస్తారు". కొత్త రాతియుగపు ఆటవికుల అమ్మదేవతల మాతృస్వామ్యానికి 
అభావంగా నాగరిక వ్యవసాయ సమాజ దేవాలయాలలో దేవదాసీ వ్యవస్ట మనదెశంలో 
చాలాకాలం నిలిచిపోయింది. అప్పరసలు దేవదాసీల ఇంద్రలోకపు ప్రతినిధులు. 
దేవదాసీ వ్యవస్థ పురుషాధిక్య బ్రాహ్మణ మతం ఆలస్యంగా విస్తరించిన దూర ప్రాంతాలలో 
ఇప్పటికీ నిలిచిపోవడం గమనించదగ్గ విషయం అని కోశాంబి భావిస్తాడు." 
ఇప్పుడు ఉత్పత్తి సంబంధాలను గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకోవచ్చును. 
ఆయుధాల అవశేషాలు స్వల్పంగా బలహీనంగా వుండడాన్ని బట్టి అదనపు ఉత్పత్తిని 
పాలక వర్గం చేజిక్కించుకోవడానికి ఉపయోగించిన ప్రధాన సాధనం మతం. వర్తక 
వర్గాల ముద్రల మీద మగ దేవుళ్ళ, మగ జంతువుల (కుదురు చిహ్నాల), 
చిత్రాలున్నాయి. వర్తకుల మతం పురుష ప్రధానమయినది అని ఊహించవచ్చును. 
ఇవి కాక, అమ్మ దేవతల పూజలలో భాగం అయిన పుష్కరం చాలా ప్రముఖ స్థానంలో 
ఎత్తయిన స్థలంలో వుంది. మెసపాటేమియా పోలికలను బట్టి చూస్తే ఇది స్వతంత్ర 
మయిన అమ్మదేవతల పూజ కాదని, పురుషాధిక్య సమాజానికి లోబడిన పూజ అనీ 
అరం అవుతుంది. పుష్కరానికున్న ప్రముఖ స్థానాన్ని బట్టి ఈ సమాజంలో ప్రధాన 
మతం అమ్మదేవత పూజే, వర్తకుల ముద్రలమీద వున్న మగ దేవుళ్ళ పూజ కాదు. 
దీనిని బట్టి చూస్తే సింధూ నాగరికతకు అదనపు ఆహార ఉత్పత్తిని సమకూర్చిన 
కర్షకులు తత్పూర్వం అమ్మదేవతలను పూజించిన ఆటవికులు, ఆహార ఉత్పత్తిని 
వాళ్ళకు అలవర్చిన వ్యక్తులు బయటి నుండి వచ్చారు. వీళ్ళు అప్పటికే నాగరికులు - 
వీళ్ళ పూజలు పురుష స్వామ్యాన్ని సూచిస్తాయి. వీళ్ళు స్థానిక ఆటవికులను లోబరుచు 
కున్నారు. అయితే వాళ్ళను నాశనం చేయకుండ, వాళ్ళ అమ్మదేవత పూజను తమ 
ఆధిపత్యంలో సంలీనం చేసుకొని దేవాలయాన్ని నిర్మించారు. ఆ పూజనే ప్రధాన 
పూజగా అంగీకరించారు. ఈ సాంస్కృతిక సంలీనం ఫలితంగా ఆటవికులు ప్రత్యక్ష 
బలప్రయోగం అవసరం లేకుండ దేవాలయానికి అదనపు ఉత్పత్తిని అప్పజెప్పారు. 
అది పురోహితుల దక్షిణల రూపంలో చేరిందో లేక దేవతలకు ఇచ్చే 'బలుల' రూపంలో 


సింధూ నాగరికత - ఆర్యులు 39 


చేరిందో తెలియదు. మొత్తానికి బలప్రయోగం ప్రధాన సాధనం కాకుండ అదనపు 
ఉత్పత్తిని కర్షకులు అప్పజెప్పారు. (“ఇది భారతదేశ చరిత్రలో పదే పదే జరిగింది” 
అని కోశాంబి అంటాడు"). 

ఈ అదనపు ఉత్పత్తి సేకరణగానీ పంపకంగానీ పూర్తిగా దేవాలయం బాధ్యతే. 
వ్యాపారస్తులకు తమ వాటా అందుకోవడం తప్ప వేరే ప్రమేయంలేదు. అందుకే 
వాళ్ళ పూజలలో దేవుళ్ళే గాని దేవతలు లేరు. అలాగే వర్తకుల లాభాలలో దేవాలయానికి 
వాటా లేదు. 

పాలక వర్గంలో దేవాలయ పురోహితులకూ వర్తకులకూ మధ్యనున్న ఈ నిర్మాణ 
పరమయిన విభజనే సింధూ నాగరికత వెనుకబాటుతనానికి అది ఒకే రూపంలో 
కరుడుగట్టి పోవడానికి కారణమని కోశాంబి అభిప్రాయం. మెసపాటేమియాతో వర్తకం 
చేసిన ఈ వర్తకులు అక్కడి కాలవ వ్యవసాయాన్ని గానీ, ఆయుధాల తయారీని 
గాని, అభివృద్ది చెందిన లిపిని గాని నేర్చుకోలేదు. తమకు వ్యవసాయ ఉత్పత్తితో, 
అదనపు ఉత్పత్తి సేకరణతో, ప్రమేయం లేదు కాబట్టి వాళ్ళకు అభివృద్ది అవసరం 
లేదు. ఉత్పత్తి దారులయిన గ్రామీణ కర్షకులకు ఈ విషయాలు తెలియవు. అదనపు 
ఉత్పత్తిని సేకరించే దేవాలయాలకు మౌఢ్యం ప్రధానమయిన సాధనం. అభివృద్ది 
ఉత్పత్తిని పెంచుతుంది గాని మౌఢ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ కారణంగా మెసపాటేమియాతో 
సింధూ నాగరికతకు సన్నిహిత వర్తక సంబంధం వున్నా అక్కడి అభివృద్ధిని వీళ్ళు 
అలవర్చుకోలేదు. * చివరికి బయటి నుండి ఆర్యులు దాడిచేసినప్పుడు, ఆర్యులకంటే 
ఉన్నతమయిన నాగరికత కలిగివుండి గూడ నాశనం కాక తప్పలేదు. 

సింధూ నాగరికత పాలకవర్గం బయటి నుండి వచ్చిందన్న కోశాంబి అభిప్రాయాన్ని 
పైన ప్రస్తావించాము. సింధు, మెసపాటిమియా, ఈజిప్పు నాగరికతలు మూడు గూడ 
ఆయా దేశాల వెలపలి నుండి, ఒకే మూల ప్రాంతం నుండి వచ్చాయేమోనని కోశాంబి 
ఊహిస్తాడు. క్రీపూ. 7000 ప్రాంతంలో టర్కీలోని చతల్‌ హుయూక్‌లోనూ 
పాలస్తీనాలోని జెరికోలోనూ మొట్ట మొదటి ఆహార ఉత్పత్తి సమాజం, పట్టణ నాగరికత, 
ప్రారంభమయ్యాయి. జెరికో ఎడారిలోని ఒక ఉయాసిస్‌ మీద ఆధారపడ్డ నాగరికత. 
ఆహార ఉత్పత్తిని అలవర్చుకోవడం వల్ల ఈ సమాజాల జనాభా పెరిగి విస్తరణ అనివార్యం 
అవుతుంది. ఈ ప్రజలే నేరుగా సింధూ, మెసపొటేమియా, ఈజిప్టు ప్రాంతాలకు వచ్చారని 
భావించనవసరం లేదనీ నిజానికి ఏ విషయాన్నయినా రుజువు చేయడానికి కావలసిన 
పురావస్తు పరిశోధన సాధ్యం కాదేమోననీ అంటూ అయితే ఈ విస్తరణే అంతిమంగా 
పె మూడు కంచుయుగం నదీలోయ నాగరికతలకు దారితీసిందని భావించాలేమో 


a 


40 ప్రాచీన భారతదేశ చరిత్ర 


నంటాడు.” అందుకు నిదర్శనంగా ఈ మూడు నాగరికతలలో దొరికిన ముద్రల 
మీది చిత్రాల సారూప్యాన్ని వివరిస్తాడు. 

చాలా స్వల్పమయిన మూలాలమీద ఆధారపడి కోశాంబి చేసే ఈ నిర్దారణ 
“నిజమా” కాదా అన్న చర్చ అంత ముఖ్యం కాదు. ఎందుకంటే ఏ నిర్దారణ 
చేయడానికయినా సింధూ నాగరికత గురించి మనకు అందుబాట్లోవున్న సమాచారం 
కొంచెమే. అయితే కోశాంబి అనుసరించే పద్దతిని అర్దం చేసుకోవడం ముఖ్యం. రాజులు 
రాజ వంశాలు యుద్దాలు సంగ్రామాలనుకాక ఉత్పత్తి శక్తులనూ ఉత్పత్తి 
సంబంధాలనూ వాటిలోని మార్పునూ - లేక మార్పు లేకపోవడాన్ని అర్దం చేసుకునే 
ప్రయత్నం, అందుకోసం ఒక చారిత్రక సిద్దాంతాన్నీ అధ్యయన పద్దతినీ ప్రయోగించడం, 
భౌతిక పరిస్థితులలో సామ్యంవున్న ఇతర నాగరికతల తోటి పోలికలనూ తేడాలనూ 
వివరించడం ద్వారా ఈ సమాజం స్వరూపాన్ని నిర్ణయించడం, గతం వదలి వెళ్ళిన 
అవశేషం 'స్నానఘట్టం'గా గుర్తించబడ్డ పుష్కరంలో గతకాలపు పరిణామాల చిహ్నాలను 
అన్వేషించడం, ఈ అధ్యయన పద్ధతి మనకు ముఖ్యం. 
ఆర్యులు 

సింధూ నాగరికత గురించి కోశాంబి చెప్పిన అభిప్రాయాల నుండి ఒక విషయం 
స్పష్టమవుతుంది. ఆయన దానిని భారత దేశానికి పరిమితమయిన ప్రత్యేక విషయంగా 
భావించలేదు. పడమటి ఆసియాలోని ఎడారి ప్రాంతాలలో చిన్న చిన్న నీటివనరుల 
దగ్గర [హూ 7000 నాడు నాగరికత ప్రారంభమయింది. ఉత్పత్తి శక్తులలోని అభివృద్ది 
ఫలితంగా జనాభా పెరిగి ఆ నాగరికత స్వస్థలాన్ని వదిలి విస్తరించింది. తరువాతి 
దశలో ఎడారి స్వభావంగల నదీ లోయలలో మరింత పెద్ద ఎత్తున స్థావరం ఏర్పరచు 
కుంది. క్రీ.పూ. 2000 నాటికి తేలిక వ్యవసాయంచేసే కంచు యుగపు నాగరికలు 
పడమటి ఆసియానుండి భారత ఉపఖండం వరకు చాలానే వున్నాయి. రాబోయే 
ఇనుము యుగం కంటె ఇప్పుడు అదనపు ఉత్పత్తి చాలా తక్కువ. అదంతా ఒక 
రాజన్య-పురోహిత-వర్తక వర్గం చేతిలో కేంద్రీకృతమయింది. అన్నిచోట్లా గూడ 
విపరీతమయిన మత మౌఢ్యం సమాజాన్ని కట్టిపడేసింది. పరస్పరం కొంత వ్యాపార 
సంబంధాలున్నా దేనికవి విడివిడిగా జీవిస్తున్నాయి. ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నది 
లేదు, కొత్తను ఆహ్వానించింది లేదు. స్వల్పమయిన అదనపు ఉత్పత్తిని అత్యధికంగా 
కర్మకాండకూ, పితరుల (చనిపోయిన పూర్వీకుల) పూజలకూ వినియోగించారు. ఈజిప్టు 
రాజుల సమాధులయిన పిరమిడ్డతో పోలిస్తే వాళ్ళ నివాస గృహాలు గుడిసెల లాగ 


కనబడతాయి. 


సింధూ నాగరికత - ఆర్యులు 41 


ఈ కంచు యుగపు నదీలోయ నాగరికతలు కాక ఈ ప్రాంతమంతా ఆ కాలంలో 
చిన్న చిన్న సంచార ఆటవిక సమాజాలతో నిండివుంది. మన చరిత్రను వీలయినంత 
వెనక్కి నెట్టడం ఇప్పటికీ మిగిలి పోయిన దురలవాటు కాబట్టి భారతదేశాన్ని గురించి 
మరొకసారి చెప్పుకోవాలి. క్రీ.పూ. 2000 నాటికి సింధూలోయ మినహాయిస్తే తక్కిన 
దేశమంతా చిన్న చిన్న ఆటవిక సమాజాలతో నిండివుంది. ఇవ్వాళ చాలా సాంద్రతర 
మయిన జనాభాను పోషిస్తున్న సారవంతమయిన మైదానాలు (గంగా, యమునా 
లోయలు, తూర్పుతీరం, పడమటి తీరం, దక్షిణాన కావేరి లోయ) ఇనుము వాడకం 
తెలియక పూర్వం దట్టమయిన అడవులతో నిండి వుండేవి. అక్కడ ఆనాటికి ఆహార 
సేకరణ తప్ప ఆహార ఉత్పత్తి సాధ్యంకాదు. ఇకపోతే మిగిలింది దక్కన్‌ పీఠభూమి. 
పీఠభూమి మీద అడవులు కొంత పల్చగావున్నా నేల గట్టిది కావడం వల్ల బరువయిన 
నాగలి, నాగలికి ఇనుప ముక్క లేకుండ వ్యవసాయం సాధ్యంకాదు. ఇనుము యుగానికి 
పూర్వం దక్కన్‌ పీఠభూమి మీద గూడ ఆహార సేకరణే సాధ్యం. 

ఈ ఆటవికులు ప్రకృతి అనుకూలంగా వున్న చోట కొంత అదనపు ఉత్పత్తిని 
సాధించారుగాని దానినంతా గూడ పెద్ద పెద్ద బండరాళ్ళ (Megaliths) పూజకు 
వినియోగించారు. బండరాళ్ళను ఒక దాని మీదొకటి పెట్టి అద్భుత నిర్మాణాలు సాధించి 
వాటిని పితరుల ప్రతిరూపాలుగా భావించి పూజించారు. 

దక్షిణ యూరప్‌, మధ్య ఆసియా, ఈజిప్పల నుండి భారత ఉపఖండం వరకు 
విడివిడిగా జీవిస్తూ, అదనపు ఉత్పత్తి అనేది ఉన్న మేరకు కర్మకాండకు వినియోగిస్తూ 
కరుడుగట్టిపోయిన ఈ ఆటవిక సమాజాలలోనూ కంచుయుగపు నదీ లోయ 
నాగరికులలోనూ విప్లవాత్మకమయిన మార్చును సాధించింది ఆర్యులు. ఇదే ఆర్యుల 
చారిత్రక ప్రాధాన్యం అని కోశాంబి అభిప్రాయం.” “విడివిడిగా వుంటూ తమ 
విశ్వాసాలనూ ఆదిమ పనిముట్లనూ ఎటువంటి మార్పులేకుండ అట్లాగే మిగుల్చ్బుకొని 
బిగుసుకుపోయిన ఈ కర్షక సముదాయాల మధ్య అడ్డుగోడలను బద్దలు కొట్టడం 
ఆర్యుల చారిత్రక ప్రాముఖ్యత ' అంటాడు. 

ఆర్యులతో వచ్చిందేమిటంటే ఇనుము వాడకం, ఇనుము వాడకంవల్ల సాధ్య 
మయ్యె వ్యవసాయ నాగరికత, అందుకు అనువయిన సామాజిక నిర్మాణం. అంటే 
కొత్త ఉత్పత్తి శక్తులు, కొత్త ఉత్పత్తి సంబంధాలు. విచిత్రమయిన విషయం ఎమిటంటే 
అప్పటికే ఎంతో కొంత వ్యవసాయం అలవర్చుకున్న కంచుయుగపు సమాజాలకూ 
కొత్త రాతియుగపు గణాలకూ ఇనుము సహాయంతో బరువయిన నాగలితో వ్యవసాయం 
చేయడం నేర్పిన ఆర్యులకు తొలినాడు అసలు వ్యవసాయం తేలీదు. ఇనుము 


42 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వాడకాన్ని కనిబెట్టిందీ వాళ్ళు కారు. వాళ్ళు కంచుయుగానికి చెందిన పశుపోషకులు. 
కొత్త రాతియుగపు, కంచు యుగపు, సమాజాలకు అప్పటికే ఇనుముతో పరిచయం 
వుంది. ఉదాహరణకు దక్కన్‌ పీఠభూమి మీద ఇనుము ఖనిజం భూమి పైపారల్లోనే 
విస్తారంగా దొరుకుతుంది. అయితే ఈ ఇనుమును ఉపయోగించుకొని వ్యవసాయాన్ని 
విస్తరింప జేయడానికి (అంటే ఉత్పత్తి శక్తులలో అభివృద్ధి సాధించడానికి) వాళ్ళ సామాజిక 
నిర్మాణం (ఉత్పత్తి సంబంధాలు) ఆటంకమైంది. స్వల్పమైన అదనపు ఉత్పత్తిని మొత్తం 
కర్మకాండకూ పితరుల పూజలకు వినియోగిస్తూ కాల ప్రవాహంలో బిగుసుకుపోయిన 
ఈ సమాజాలు తమ కళ్ళముందున్న అభివృద్ధిని కానలేకపోయాయి. పశుపోషకుల 
గానూ యుద్ధంలో నిపుణులుగానూ వున్న ఆర్యుల సామాజిక నిర్మాణంలో ఇందుకు 
భిన్నంగా, మార్పును ఆహ్వానించగల వెసులుబాటు వుంది. తరువాతి కాలంలో సమాజానికి 
పెద్ద కీడగా తయారయిన బ్రాహ్మణ మత మౌఢ్యం అప్పటికి వాళ్ళనింకా ఆవరించలేదు. 
వాళ్ళు ప్రధానంగా ఈ ప్రాచిన సమాజాలకు సమకూర్చింది ఒక కొత్త సామాజిక నిర్మాణం. 
ఇనుము యుగానికి చెందిన వ్యవసాయ వర్గ సమాజానికి అనుకూలమయిన ఉత్పత్తి 
సంబంధాలు. మనదేశంలో ఇది వర్ణ వ్యవస్థ రూపం తీసుకుంది. 

ఈ ఆర్యులు పశుపోషకులయిన సంచార జీవులు కావడంవల్ల పట్టణాల 
శిథిలాలు గాని పనిముట్ల అవశేషాలు గాని వదిలి వెళ్ళలేదు. కాబట్టి వీళ్ళ గురించి 
తెలుసుకోవడానికి పురావస్తు పరిశోధన అంతగా పనికిరాదు. ప్రాచీన సాహిత్యం మీద 
ఎక్కువగా ఆధారపడక తప్పదు. 

“ఆర్యులు అంటే ఎవరన్నది మొదటి ప్రశ్న కొంత కాలం క్రితం వరకు 
మానవాళిని నర వర్గాలుగా (266) విభజించడం అలవాటుగా వుండేది. పురై ఆకారం, 
ముక్కుపాడవు, జుట్టురంగు, మొదలైన వాటిని బట్టి ఈ విభజన చేసేవారు. ఈ 
రకమయిన విభజన నాజీవాదం యొక్క జాత్యహంకారానికి దారితీసిన తరువాత 
చాలమంది చరిత్రకారులలో 'నరవర్గం' అనే భావన పట్ల వ్యతిరేకత బయలుదేరింది. 
అసలు “ఆర్యులు అనే మాట వాడడం గూడ అశాస్తీయమే అనే అభిప్రాయం గూడ 
బయలుదేరింది. 

నరవర్గం అనే భావననూ, ముక్కుపొడవును బట్టి పురై ఆకారాన్ని బట్ట 
మానవాళిని విభజించడాన్నీ కోశాంబి వ్యతిరేకిస్తాడు. ఒకే సమాజంలో వివిధ వర్గాలకు 
ఈ కొలతలు వేరువేరుగా వుంటాయని, పైగా జీవన విధానంలో (ముఖ్యంగా ఆహారంలో) 
మార్పువస్తే ఈ కొలతలు రెండు తరాలలో మారతాయని అంటాడు.” పోనీ “ఆర్యులది' 


సింధూ నాగరికత - ఆర్యులు 43 


అనగల భౌతిక సంస్కృతి వుందా అంటే అదీ లెదు. ఆర్యులకు ప్రత్యేకమైన పనిముట్లు 
గాని కుండలు గాని ఇతర అవశేషాలుగాని లేవు.* అయినప్పటికి “ఆర్యులు' అనేది 
అర్దరహితమయిన ప్రయోగం అని కోశాంబి ఒప్పుకోడు. ప్రాచీనకాలంలో తమ్ము తాము 
నిజంగానే 'అర్యులు' అని పిలుచుకున్న వాళ్ళు, ఇతరులచేత 'ఆర్యులు' అని పిలవబడ్డ 
వాళ్ళు ఉన్నారు. ఇరాన్‌ రాజు మొదటి డారియస్‌ తన్ను తాను “ఆర్యుడిని, ఆర్య 
పుత్రుడిని” అని చెప్పుకొన్నారు” ఇరాన్‌ అనే మాటే “ఆర్యానాం' (ఆర్యుల యొక్క) 
అనే మాట నుండి వచ్చింది." ఇంతకంటే ముఖ్యమైన మరొక వాదన కోశాంబి చేస్తాడు. 
దక్షిణ యూరప్‌ పశ్చిమ ఆసియాల నుండి దక్షిణ ఆసియాదాక కంచుయుగపు 
నాగరికతలను నాశనం చేసి ఇనుము యుగానికి దారి తీసినవాళ్ళు పశుపోషకులైన 
గణ జీవులు. ఈ పశుపోషకుల భాషలు లాటిన్‌, గ్రీక్‌, సంస్కృతం మొదలయినవి. 
క్రీ.పూ. 2000-1000 మధ్య కాలంలో ఈ భాషలు మాట్టాడే పశుపోషకులు ఈ విశాల 
భూభాగంలోని కొత్తరాతి యుగం గణాలను కంచుయుగం నాగరికతలనూ లొంగ 
దీసుకుంటూ విస్తరించారు. వీళ్ళందరూ ఒకే ప్రాంతం నుండి వచ్చారని భావించడానికి 
గల కారణం వీళ్ళ భాషలలోని సారూప్యం. భాషలలో పోలికవుంటే ఆ భాషలు మాట్లాడే 
వారు సన్నిహితులు కావలసిందేనా అంటే కోశాంబి అవుననే అంటాడు. ఇక్కడ ఒక 
ముఖ్యమయిన సూత్రీకరణ చేస్తాడు. “ఒకే రకమైన ఉత్పత్తి, పద్దతులతో జీవించే 
వాళ్ళకు ఒకేరకమయిన ఆచారాలుండడం సంభవం. (అంటే రెండు సమాజాల 
ఆచారాలలో పోలిక వున్నంత మాత్రాన ఒకే ప్రాంతానికి చెందినవారు కానవసరంలేదు). 
అయితే రెండు భాషలలో కొన్ని వస్తువులకు ఒకేమాట వుంటే ఆ భాషలు మాట్లాడే 
ప్రజల మధ్య సంపర్కం వుందని భావించాలి” అంటాడు.” సంస్కృతం, గ్రీక్‌, లాటిన్‌ 
తదితర భాషలలో తండ్రి, తల్లి, అన్న మొదలయిన చాలా వాటికి ఒకే మూలం 
నుండి వచ్చిన మాటలు ప్రయోగిస్తారు”. దీనినిబట్టి ఈ భాషలు మాట్లాడిన 
పశుపోషకులు ఒకే ప్రాంతం నుండి దాదాపు 1000 సంవత్సరాలపాటు విడతలు 
విడతలుగా విస్తరించి దక్షణ యూరప్‌ నుండి దక్షిణ ఆసియాదాక విస్తరించిన విశాల 
భూభాగాన్ని హింసాత్మకంగా లోబరచుకున్నారని కోశాంబి నిర్జారిస్తాడు. అంటే “ఆర్య 
శబ్దానికి అర్దం రూపం కాదు. జాతి కాదు, భాషలలోని సారూప్యం. 

ఆర్యులు ఒకే ప్రాంతం నుండి వచ్చారని భావిస్తే ఆ ప్రాంతం ఏదో నిర్ణయించాలి. 
దీనికి అనుసరించే పద్దతి ఎమిటో కోశాంబి వివరిస్తాడు.” ప్రాచీన భాషలలో 'చెట్టు' 
“జంతువు” మొదలైన హాటే పేర్లుండవు. ఒక్కొక్క చెట్టుకు, ఒక్కొక్క జంతువుకూ ఒక్కొక్క 
పేరుంటుంది. అయితే ఒక ప్రజలకు ఎ చెట్టు ఎక్కువగా పరిచయం ఉంటుందో 


44 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఆ చెట్టు పేరే క్రమంగా “చెట్టు అనే జాతి పేరుగా మారుతుంది. (స్కూటర్లన్నింటినీ 
'వెస్సా' అన్నట్టు). ఈ కారణంగా, గ్రీకు, లాటిన్‌, సంస్కృతం మొదలైన భాషలలోని 
వివిధ జాతి పేర్ల సామాన్య మూలాలను నిర్గారిస్తే ఈ ప్రజలకు తొలి రోజులలో బాగా 
పరిచయం ఉన్న జంతువులు, చెట్లు ఏవో నిర్ణయించవచ్చును. అవి ఎక్కువగా ఏ 
ప్రాంతంలో ఉంటాయో అది ఆర్యుల తొలి నివాస స్థలం అని నిర్జారించవచ్చును. 
అవి ఎక్కువగా ఎ ప్రాంతంలో ఉంటాయో అది ఆర్యుల తొలి నివాస స్థలం అని 
నిర్దారించవచ్చును. ఈ విధంగా ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వారని 
చాలా మంది చరిత్రకారుల లాగే కోశాంబి నిర్జారిస్తాడు*. 

అక్కడి నుండి అలలు అలలగా (బహుశా జనాభా ఒత్తిడి వల్ల) విస్తరించిన 
ఆర్యుల చరిత్రను స్థూలంగా మాత్రమే అర్దం చేసుకోవడం సాధ్యం అవుతుంది. సంచార 
జీవులు, పశుపోషకులు, కావడంవల్ల వాళ్ళు వదిలి వెళ్ళిన పురావస్తు ఆధారాలు చాలా 
స్వల్పం. అన్ని చోట్లా తమకు కనిపించిన సమాజాలను హింసాత్మకంగా లోబరుచు 
కున్నారు గాని, వాళ్ళ అలవాట్లనూ ఆచారాలనూ కొంతమేరకే స్వంతం చేసుకున్నారు. 
వాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకొని “ఆర్య సమాజాన్ని విస్తరింపజేసారు. వాళ్ళెప్పుడు 
పరిశుద్దం'గా వుండలేదు. అప్పటి వరకు విడివిడిగా వున్న సమాజాలకు ఒక సరళమైన 
భాష ద్వారా సంపర్కం ఏర్పరచారు. తద్వారా, అంతవరకు కర్మకాండలో కలిసిపోయి 
ఎక్కడికక్కడ రహస్యాలుగా వుండిపోయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందజేస్తారు. 
ఈ క్రమంలో కంచుయుగానికి కాక ఇనుము యుగానికి అనువయిన సామాజిక 
నిర్మాణాన్ని రూపొందించారు. 

భారత ఉపఖండానికి ఈ వలస ప్రధానంగా రెండు దఫాలుగా వచ్చిందని 
కోశాంబి అభిప్రాయం. క్రీ.పూ. 2000 సమీపంలో ఒకసారి, క్రీపూ. 1000 సమీపంలో 
ఒకసారి, పెద్ద ఎత్తున ఆర్యగణాలు వలస వచ్చాయి. మొదట వలస వచ్చిన వాళ్ళు 
క్రీ.పూ. 1750 ప్రాంతంలో సింధూ నాగరికతను నాశనం చేసారని కోశాంబి అంటాడు. 
ఈ ఆర్యులు గుర్రాన్ని మచ్చిక చేసుకొని గుర్రాలతో లాగబడే బండ్లు (రథాలు) 
యుద్ధంలో ఉపయోగించారు. సింధూ నాగరికత తమకంటె ఉన్నత మయినది 
అయినప్పటికీ వాళ్ళకంటే మేలయిన ఆయుధాలను కలిగి వున్నారు. యుద్దంలో 
అసాధారణ నైపుణ్యం గలవారనడానికి నిదర్శనంగా పడమటి ఆసియా నుండి భారత 
ఉపఖండం దాకా తమ కంటె నాగరికులయిన కంచు యుగపు వ్యవసాయకులనూ, 
తమకంటే అనాగరికులయిన రాతి యుగపు ఆటవికులనూ ఓడించారు. 

సింధూ నాగరికత నాశనానికి ఆర్యుల దండయాత్రే కారణమని కోశాంబి 
అభిప్రాయం. దీనిని కొంచె వివరంగా అర్థంచేసుకోవాలి. కోశాంబి ఈ అభిప్రాయానికి 


సింధూ నాగరికత - ఆర్యులు 45 


మద్దతుగా రెండు రకాల ఆధారాలను చూపిస్తాడు. ఒకటి పురావస్తు సంబంధమైనది, 
రెండవది సాహిత్య సంబంధమైనది (రుగ్వేదం). 

హరప్పా అవశేషాలతో 1000 సంవత్సరాల పర్యంతరం మార్పులు లేవని 
చూసాం. అయితే చిట్టచివరి పై పొరలో మాత్రం ఎ క్రింది పొరల్లోనూ లేని కొత్త 
విషయాలున్నాయి. ఈ పైపొర “ఆర్యుల ఆక్రమణను సూచిస్తుందని గార్డన్‌ ఛైల్డ్‌ 
గూడ భావించాడు. క్రింది పొరలలోని హరప్పా సమాధులలో శవాలను అడ్డంగా 
పడుకోబెట్టి పూడ్చి పెట్టారు. పై పొరలో, శవాల మాంసాన్ని పశుపక్ష్యాదులకు వేసి 
ఎముకలను మాత్రం కుండలో కూర్చోబెట్టి పూడ్చి పెట్టారు. పైగా ఈ కుండలు క్రింది 
పొరలలోని కుండలలాగ నిరాడంబరయినవి కాక, చక్కగా బొమ్మలతో అలంకరించబడి 
వున్నాయి. క్రింది పొరలలో లేనిది పై పొరలో గొడ్డళ్ళు వున్నాయి. అలాగే మొహెంజొదారోపై 
పొరలో మొట్ట మొదటి సారిగా గుర్రం (లేక గాడిద) బొమ్మ నమూనా వుంది." 
మొహెంజొదారోను తగలబెట్టి పెద్ద ఎత్తున హింసాకాండ జరిపినట్టు పైపారలో 
దాఖలాలున్నాయి." 

దీనినిబట్టి ఈ రెండు పట్టణాలను ఎవరో శత్రువులు దాడిచేసి నాశనం చేసారనీ, 
కొంతకాలం ఆక్రమించుకొని ఆ తరువాత వాటిని శిథిలాలగా వదిలేసారని అర్దం 
అవుతుంది. అయితే ఈ శత్రువులు ఆర్యులే ఎందుకు కావాలి? దీనికి గల ఆధారాలను 
కోశాంబి రుగ్వేదం నుండి వుటంకిస్తాడు. 

హరప్పా, మొహెంజొదారోలను నాశనం చేసిన వాళ్ళు ఆ పట్టణాలను 
ఆక్రమించుకొని ఆ నాగరికతను కొనసాగించలేదు. వాళ్ళ దాడితో ఆ పట్టణాల నాగరికత 
అంతమయింది. పోనీ సమీపంలో కొత్త పట్టణాలు నిర్మించారా అంటే అదీలేదు. 
కాబట్టి ఆ శత్రువులు ఎవ్వరోగాని వాళ్ళకు పట్టణ నాగరికత తెలియదు. అంతే కాక, 
ఈ పట్టణ నాగరికతకు ఆధారమయిన వరద ముంపు భూములలోని వ్యవసాయాన్ని 
గూడ వాళ్ళు నాశనంచేసి వుండాలి. లేకపోతే (ఆ వ్యవసాయం అట్లాగే కొనసాగివుంటే) 
హరప్పా, మొహెంజొదారో పట్టణాల పాలకవర్గాల లాగ ఈ శత్రువులు గూడ గ్రామాల 
నుండి అదనపు ఉత్పత్తిని సేకరించి పట్టణ నాగరికతను కొనసాగించి వుండవచ్చును. 
కాబట్టి పట్టణ నాగరికత గానీ వ్యవసాయంగానీ తెలియని వాళ్ళెవరో సింధూ నాగరికత 
వ్యవసాయాన్నీ, రెండు పట్టణాలనూ హింసాత్మకంగా నాశనం చేసి వుండాలి. 

రుగ్వేదకాలంలో ఆర్యుల ముఖ్య దేవుళ్ళు అగ్ని, ఇంద్రుడు. సోమపానం చేసి 
శత్రువును ఓడించమని రుగ్వేద సూక్తాలలో ఇంద్రుడిని ఆహ్వానిస్తారు. నాస్తికుల 
సంపదను (నిధీ అదేవన్‌) కొల్లగొట్టిన వీరుడిగా పొగుడుతారు. యవ్యావతీ నది (ఇప్పటి 


46 ప్రాచీన భారతదేశ చరిత్ర 


రావి) ఒడ్డున వున్న హరియూపియ (హరప్పా అయివుండాలని కోశాంబి అభిప్రాయం) 
పట్టణాన్ని ముట్టడించి, కుండను ముక్కలు చేసినట్టు శత్రువుల సైన్యాన్ని చిన్నాభిన్నం 
చేసాడని ఒకచోట ఇంద్రుడిని పొగుడుతారు". నార్మిణీ అనే పట్టణాన్ని అగ్ని దేవుడు 
దహనం చేసినట్టు రుగ్వేదంలో అన్నారు. అది మొహెంజొదారో అయి వుండాలనీ, 
మొహెంజొదారో శిథిలాల పై పొరలు ఆ పట్టణాన్ని తగలబెట్టినట్టు వున్న చిహ్నాలను 
ఈ విధంగా అర్దం చేసుకోవచ్చునని, కోశాంబి భావిస్తాడు. 

సింధూ నాగరికత ప్రజలు వరద ముంపు భూమి విస్తీర్ణాన్ని పెంచడం కోసం 
నదికి అడ్డుకట్టలు వేసారని చూపాము. ఆర్యులు ఈ అడ్డుకట్టలను నాశనం చేసారనీ 
ఆ విధంగా సింధూ నాగరికతకు ఆధారమయిన వ్యవసాయం నాశనమయి ఆ 
నాగరికత గూడ నాశనమయిందనీ కోశాంబి అంటాడు. ఆధారాలు మళ్ళీ రుగ్వేదం 
నుండే ఇంద్రుడిని రుగ్వేదంలో కృత్రిమ మయిన అడ్డుకట్టలను (రొధాంసి కృత్రిమాణి) 
తొలగించిన వాడు అని స్తుతిస్తారు. ఇంద్రుడికి అప్పుజిత్‌ (నీటిని జయించిన వాడు) 
అని పేరు. తన ఒడ్డునంతా వరదనీటితో ముంచిన విబాలీ నదిని తిరిగి మామూలుగా 
ప్రవహింప జేస్తాడు ఇంద్రుడు. అన్నిటికంటే తరచుగా కోశాంబి ఉదహరించే రుగ్వేద 
ఘట్టం వృత్రాసురవధ. వృత్రుడు అనే రాక్షసుడు నల్లటి పాములాగ నదికి అడ్డంగా 
పడుకొని నది నీటిని ప్రవహించనీయకుండా నిరోధించాడని, ఇంద్రుడు అతన్ని 
వజ్రాయుధంతో వధించడంతో నేల క్రుంగి, బండలుపార్లి నది మళ్ళీ రాక్షసుడి శవం 
మీదుగా ప్రవహించడం మొదలు పెట్టిందని కథ. ఈ వర్ణన చాలా స్పష్టంగా అడ్డు 
కట్టలను తొలగించడాన్ని సూచిస్తుంది. 

ఆర్యులు ఈ అడ్డుకట్టలను ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనే ప్రశ్న 
వస్తుంది. కోశాంబి రెండు కారణాలు సూచిస్తాడు. ఒకటి, నదికి ఎగువ భాగంలో 
అడ్డుకట్ట వేస్తే దిగువ భాగంలో నీటికి కరువవుతుంది. (కోశాంబి అన్నట్టు ఇప్పటికీ 
భారత పాకిస్తాన్‌ దేశాలు ఈ కారణంగానే సింధు దాని ఉప నదుల మీది ఆనకట్టల 
గురించి కలహించుకుంటున్నాయి). రెండవది, వరదముంపు వ్యవసాయం వల్ల నది 
ఒడ్డున భూమి బురదగా తయారయి పశువులకు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. 
ఇది పశుపోషకులయిన ఆర్యులకు నష్టకరం. 

ఇందులో ఊహ పాలు కొంచెం ఎక్కువగా వుందని ఎవరయినా ఆపేక్షిస్తే 
బహుశా కోశాంబి ఒప్పుకోవడానికి సిద్దమేనేమో. అయితే ఆర్యులకు నీటివనరుల గురించి 
ఆర్యేతరులతో తరచుగా తగాదాలు వచ్చేవనేది స్పష్టమే. మన పురాణాలలో రుషులు, 
రాక్షసులు నదులను దారి మళ్ళించి తమకు నీళ్ళు లేకుండ చేస్తున్నారనీ దేవుళ్ళకూ, 


సింధూ నాగరికత - ఆర్యులు 47 


రాజులకూ మొరపెట్టుకుంటారు. (రాముడిని సహాయం పంపమని దశరథుడిని 
అడగడానికి వచ్చిన విశ్వామిత్రుడు చెప్పే కారణాలతో ఇది ఒకటి). 

సింధూ నాగరికతను ఆర్యులే నాశనం చేసారా లేక ఆర్యులు రాకపూర్వమే 
వేరే ఎవరయినా అటవికులు నాశనం చేసారా అనేది ప్రశ్నార్థకంగానే వుండిపోతుంది. 
నాశనం చేసింది ఎవరయినప్పటికీ, ఆ నాగరికత కాల ప్రవాహంలో మార్పుకు అవకాశం 
లేకుండ బిగుసుకుపోయి వుండడం వల్ల తనకంటే వెనుకబడిన అనాగరికుల చేతిలో 
ఓడిపోవడానికి సిద్దంగా వుంది. ఇది దాని ఓటమికి గల ముఖ్యమైన అంతర్గత కారణం. 
బయటి నుండి ఏ శక్తులు పని చేసాయో తేల్చడం అసాధ్యమేనేమో.* 


వివరణలు 


151141, Page 57, CCAl, Page 58 

CCAIl, Page 58 

CCAIl, Page 55 

CCAIl, Page 59 

ISIH, Page 56 

On the origin and development of silver coinage in India, IN, Page 
91. 

7. ISIH, Page 71 

8. ISIH, Page 62 

9 ISIH, Page 63 


10. 1511 ౧౭౦6 78, పాదసూచిక 13. చిత్రం 64 వ పేజిలో వుంది. 

11. _Urvasi and Pururavas, MR, Page 71, CCAl, Page 68 

12. _Urvasi and Pururavas, MR, Page 71 

13. CCAIl, Page 68 

14. CCAIl, Page 68 

15. Pilgrim's Progress : A contribtion to the pre-history of the Western 
Deccan Plateau, MR, Page 115 

16. _Urvasi and Pururavas, MR, Page 81 

17. CCAIl,Page 70 

18. CCA, Pages 69-70, ISIH, Pages 75-76 

19. CCA, పేజీలు 65-66 ఒకే మూల ప్రాంతం నుండి ఈ మూడు నాగరికతలూ 
వచ్చాయన్న ఆలోచన 15111 లోనూ వుంది (పేజి 76) గాని అది ఏ ప్రాంతం 
అన్న విషయంలో అప్పటికి (1956) కోశాంబికి స్పష్టమైన అభిప్రాయం 
లేనట్టుంది. 

20. 1511, Page 58 

21. 15114, Pages 81-85 

22. _ISIH, Pages 81-82 

23. CCAIl, Page 76 

24. Combined methods in Indology, HS, Pages 13-14, ISIH, Page 82 


రాలా లుగు ఎ 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


CCAIl, Page 75 
15111, Pages 82-83 
CCAIl, Page 75 


00||, పేజి 75, చేసిన నిర్దారణ ఎంత ముఖ్యమో పద్దతీ అంత ముఖ్యం 
కాబట్టి దాన్ని వివరించడం జరుగుతోంది. 

రుగ్వేదంలో ఒకచోట, ఉషస్సు దీర్భకాలం వరుణ లోకంలో వుండి వస్తుందన్న 
అర్దంగల ఒక వాక్యాన్ని పట్టుకొని ఆర్యులు ఆరు నెలలు పగలు ఆరు నెలలు 
రాత్రి అయిన ఉత్తర ధృవం నుండి వచ్చారని తిలక్‌ చేసిన నిర్దారణ ఏ 
రకమయిన శాస్ర్తీయ విశ్లేషణా పద్దతినీ అనుసరించ లేదు కాబట్టే కోశాంబి 
దానిని “అద్బుతమయిన ఊహాగానం' అన్నాడు. ౮౧/౭౩! and Pururavas 
MR. Page 67, పాదసూచిక. 

15101, Page 73 

CCAIl, Page 55 

1510, Page 72 

ISIH, Page 73 


ISIH, Page 88 
151101, Pages 74-75 


కోశాంబి తన విశ్లేషణను ప్రశ్నార్థకంతోనే ముగించాడు. బహుశా సింధూనది 
తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంవల్ల సింధూ నాగరికత నాశనమయిందేమో 
నని ఒకచోట అంటాడు. CCAl, పేజి”. 


4. వ్యవసాయక వర్గ సమాజం - వర్ల వ్యవస్థ 


ప్రపంచ చరిత్రలో ఆర్యుల పాత్రను మరొక్కసారి గుర్తుచేసుకోవాలి. విడివిడిగా 
వున్న ఆటవిక సమాజాలకూ కంచు యుగపు వ్యవసాయ నాగరికతలకూ సంపర్కం 
ఏర్పరచింది ఆర్యులు. ఈ పని వాళ్ళు హింసాత్మకంగా చేసారు. అయితే వాళ్ళు 
తమదంటూ ఒక ఖచ్చితయిన నాగరికత లేని పశు పోషకులు కావడం వల్ల తాము 
ఓడించిన నదీలోయ నాగరికుల సంస్కృతిలోని చాలా లక్షణాలను స్వంతం 
చేసుకున్నారు. వ్యవసాయం, ఇనుము వాడకం, నేర్చుకున్నారు. వాటిని స్వంతం 
చేసుకొని విశాల భూభాగంలో విస్తరింపజేశారు. అప్పటి వరకూ ఈ నాగరికతల భాషలో 
లిపి చాలా భిన్నం కావడమే కాక ఆయా సమాజాల పురోహిత వర్గాల చేతిలో గోప్యంగా, 
కర్మకాండలో అంతర్భాగమయిన రహస్యంగా, వున్నది. ఈ రహస్యాన్ని ధ్వంసం చేసి 
ఈ ప్రాంతానికంతా ఒక సరళమయిన భాషను (లేక భాషా కుటుంబాన్ని) ఆర్యులు 
అందిచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇనుము యుగానికి సమాజం మారడానికి 
అవసరమైన సామాజిక నిర్మాణాన్ని రూపొందించారు. ఈ నిర్మాణాన్ని వాళ్ళు 
స్వతంత్రంగా రూపొందించలేదు. బహుశా అందులోని ముఖ్య విషయాలను తమ 
పూర్వుల నుండే అరువు తీసుకున్నారేమో, ఇనుము వాడకం లాగ, వాళ్ళను 
బలప్రయోగంతో అణిచేస్తూ వాళ్ళ నుండి నేర్చుకుంటూ వాళ్ళ భౌతిక జీవితంలో 
(ఉత్పత్తి శక్తులలో) రావడానికి సిద్దంగా వున్న మార్పుకు అనువయిన సామాజిక 
వ్యవస్థను (ఉత్పత్తి సంబంధాలను) వాళ్ళ ఆచార వ్యవహారాల నుండే రూపొందించి 
నిర్మించారు. రసాయన శాస్త్రంలో కేటలిస్ట్‌ (catalyst) అంటారు. కోశాంబి విశ్లేషణలో 
ఆర్యులు (దక్షిణ యూరప్‌ నుండి దక్షిణ ఆసియా దాక) కంచుయుగం నుండి కొత్త 
రాతియుగం నుండి ఇనుము యుగానికి జరిగిన మార్పుకు 'కేటలిస్ట్‌ గా పనిచేశారు. 
అయితే రసాయనిక కేటలిస్ట్‌లాగ కాక, ఈ క్రమంలో తమ పూర్వులను ఎంతగా 
మార్చారో తాము గూడ అంతగా మారారు. 

ఇక దక్షిణ యూరప్‌ గురించీ, పశ్చిమ ఆసియా గురించీ మరచిపోయి మన 
దేశాన్ని గురించి చెప్పుకుందాం. క్రీ.పూ. 2000-1000 మధ్యలో రెండు విడతలుగా 
వలస వచ్చిన ఆర్యులు పశుపోషకులు. యుద్దంలో నిపుణులు. గుర్రపు బండ్ల (రథాల) 


50 ప్రాచీన భారతదేశ చరిత్ర 


మీద కంచు లేక రాతి ఆయుధాలను ప్రయోగించి సమర్దవంతంగా యుద్ధం చేసేవారు. 
పశువుల మేత కోసం వెతుకుతూ సంచరిస్తూ జీవించేహరు. 

వీళ్ళ సామాజిక వ్యవస్థ గణవ్యవస, అయితే ఆహార సేకరణ చేసే ఆటవికుల 
లాగ అది మాతృప్రధానం కాదు. పితృస్వామికం. దీని ప్రతిఫలనంగా వాళ్ళ దేవుళ్ళు 
అత్యధికంగా మగదేవుళ్ళే. పశువులు తమ ప్రధాన సంపద కావడం వల్ల ఆర్యులు 
తమ కుదురులను గోత్రాలు అనేవారు. ఒక గోత్రం తన పశుసంపదను ఉమ్మడిగా 
కలిగి వుంటుంది. 

గోత్రం అనే మాటకు “పశువుల కొట్టం' అని అర్దం.” మన దేశంలో ఆర్యులు 
పురావస్తు అవశేషాలు వదిలి వెళ్ళలేదుగాని ఇరాన్‌లోని పురావస్తు అవశేషాలలో కొన్ని 
ఆసక్తికరమయిన విషయాలు బయటపడ్డాయి. ఇరాన్‌లోని ఆర్యుల దేవుళ్ళలో 
'యిమరాజు ఒకడు (యమరాజు కాదు, 'యిమరాజు”) ఇతని యమలోకంలో సుఖం, 
దుఃఖం, మరణం, జననం అనేవి ఉండవని భావించారు. ఈ యిమరాజు నివాసం 
(“వార్‌ ) కొలతలు ప్రాచీన మత సాహిత్యంలో ఖచ్చితంగా ఇచ్చారు. పురావస్తు 
తవ్వకాలలో సరిగ్గా ఇవే కొలతలు గల రాతికొట్టాలు బయటపడ్డాయి. ఒక్కొక్క కొట్టం 
ఒక కుదురు. (గోత్రం) తన పశువులను కట్టేసిన కొట్టం, కొట్టం చుట్టూ వున్న రాతి 
గోడలలో చిన్న చిన్న గదులున్నాయి. గోత్రికులంతా ఆ గదులలో (తమ పశువులకు 
కాపలాగా) నివసించేవారు. వాళ్ళ జీవనానికి అతి ప్రధానం అయిన ఈ పశువుల కొట్టం 
అద్భుత ప్రతిఫలనం ద్వారా సుఖ దుఃఖాలకూ జీవనమరణాలకూ అతీతమయిన 
యిమలోకంగా మారింది* 

గోత్రాలు-గణాల వ్యవస్థను వదిలిపెట్టి వర్ణ వ్యవస్థను రూపొందించుకోవడం 
మనదేశానికొచ్చిన తరువాత ఆర్యులు సాధించిన మొట్టమొదటి ప్రముఖమైన 
పరిణామం. ఆదిమ పశుపోషక సమాజాన్ని వదిలి ఇనుము వాడకం తెలిసిన వ్యవసాయ 
వర్గ సమాజానికి జరిగిన పరిణామం యిది. అక్కడితో గోత్రాలు-గణాలు సామాజికంగా 
అర్దరహితం అయిపోయాయి. అయితే అన్ని విషయాలలోనూ పాత చెత్తనంతా 
మిగుల్చుకున్న మనదేశం వాటిని పూర్తిగా వదిలిపెట్టలేదు. గోత్రాలు ఇప్పటికీ 
బ్రాహ్మణులలో మిగిలిపోయాయి. వివాహ విషయాలలో సగోత్ర వివాహ నిషేధం 
(Clan exogamy) సామాజిక నిర్మాణంలో గోత్రాలు పోయి కులాలు వచ్చాయి గాని 
ఆచారాలలో ఇప్పటికీ 'కులగోత్రాలు' రెండూ ముఖ్యమే. 

ఇదంతా తరువాతి సంగతి. 
వేదాలు 

క్రీ.పూ. 2000-1000 మధ్య కాలంలో భారత ఉపఖండానికి రెండు విడతలుగా 
వలస వచ్చిన ఆర్యుల గురించి తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలు తక్కువ. 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 51 


కాబట్టి ప్రధాన ఆధారం ఆర్యుల సాహిత్యం. ఇందులో ప్రధానమయినది, ప్రాచీన 
మయినది, రుగ్వేదం. రుగ్వేదం కాలం క్రీ.పూ. 1500 అని కోశాంబి భావిస్తాడు. సింధూ 
నాగరికతను క్రీ.పూ. 1750 ప్రాంతంలో ఆర్యులే హింసాత్మకంగా (నదుల అడ్డు కట్టలను 
ధ్వంసం చేసి పట్టణాలను ముట్టడించడం ద్వారా) నాశనం చేసారన్న కోశాంబి 
అభిప్రాయాన్ని చూసాం. కాబట్టి రుగ్వేద కాలం నాటికి ఆర్యుల చుట్టూ వున్నది 
ఎక్కువగా ఆటవిక గణాలు, బహుశా కొన్ని పశుపోషక గణాలు, సింధూ లోయలలో 
తేలిక రకం వ్యవసాయం చేసే కర్షక సమాజాలు (హరప్పా, మొహంజొదారోల 
అవశేషాలు). ఆర్యులు పశుపోషణతో బాటు కొంత ఆహార సేకరణ గూడ చేసేవారు. 
పశువులతో సంచరిస్తూ తిరిగే ఆర్య బృందాలను (కుదురులు గాని అంతకంటె చిన్న 
సజాత బృందాలు గాని) “గ్రామాలు” అనేవారు.“ స్థిర వ్యవసాయం అలవాటయిన 
తరువాత ఇదే పేరు వ్యవసాయక ఆవాసాలకు వచ్చింది. ఈ సంచార “గ్రామం' 
పెద్దను 'గ్రామణి' లేక “గోపుడు అనీ, గణం పెద్దలను “రాజులు అనీ అనేవారు. 
మాటలకు చరిత్ర క్రమంలో అర్దం మారుతుందన్న విషయం మరచిపోతే రుగ్వేద 
కాలంలోనూ వ్యవసాయ గ్రామాలూ రాజులూ రాజ్యాలూ ఉండేవని తప్పుగా 
భావించడం జరుగుతుంది. పశు సంపదే ఆర్యుల ప్రధాన సంపద కావడం వల్ల 
చాలా వాటి పేర్లు గోవు సంబంధమయిన శబ్దాలను కలిగి వుంటాయి.” 

ఆర్యుల పశువులు వ్యవసాయ సమాజాల పాడి ఆవులూ, కాడెద్దులూ కావు. 
ఇవి పాలకోసం పొలం పనులకోసం కాక మాంసం కోసం పోషించిన పశువులు. గోవు 
మాంసం ఆర్యుల ప్రధాన ఆహారం. తమ పశు సంపదనూ నీట్‌ వనరులనూ 
పెంపొందింప జేయడానికి దేవుళ్ళకు మొక్కేవారు. ఆ దేవుళ్ళను స్తోత్రం చేయడం 
ద్వారా, మంత్రాల ద్వారా, తమ అవసరాలు తీరతాయని నమ్మేవారు. ఇదంతా 
కర్మకాండకూ మంత్ర సాహిత్యానికీ దారితీసింది. అదికాక, సంపదలోనూ సేకరించిన 
ఆహారంలోనూ వున్న హెచ్చుతగ్గులను ఒక కుదురుకు లేక గణానికి చెందినవారు 
పంపకం ద్వారా సవరించుకోవాలి. పై అధ్యాయంలో చెప్పినట్టు ఈ పంపకం కర్మకాండ 
యుతంగా జరుగుతుంది. ఈ రెండు లక్ష్యాలు గల కర్మకాండ గణ జీవితంలో 
సహజంగానే ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ కర్మకాండ ఆర్యుల యజ్ఞం. యజ్ఞంలో 
ఎక్కువగా పశువులను బలి యిచ్చేవారు. నరబలి గూడ వుండేది. 

రుగ్వేద సూక్తాలు ఈ యజ్ఞకాండలో పఠించే మంత్రాలు. రుగ్వేదాన్ని గానంచేసే 
పద్దతి సామవేదం. రుగ్వేదం అనంతర కాలంలో రూపొందిన కర్మకాండ సంబంధ 
మయిన మంత్రాలు యుజుర్వేదం, అధర్వవేదం. క్లుప్తమయిన సూక్తాల రూపంలో 


52 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వున్న వేద మంత్రాలను వ్యాఖ్యానించే గ్రంథాలు బ్రాహ్మణాలు. వీటితో అరణ్యకాలు, 
ఉపనిషత్తులు కలిపి మొత్తాన్ని 'వేదసాహిత్యం' అంటారు. క్రీ.పూ. 1500 నుండి క్రీ.పూ. 
600 దాకా ఆర్యుల జీవితాన్ని వివరించడానికి ప్రధాన సాహిత్య ఆధారం ఈ కర్మకాండ 
సంబంధమైన మంత్ర తంత్రాలూ వాటిని వ్యాఖ్యానించే గ్రంథాలు. ఈ కాలంలో 
ఆర్యులు పశుపోషక గణ వ్యవస్థ నుండి ఆహారాన్నీ ఉత్పత్తి చేసే వర్గవ్యవస్థకు మారారు. 
పంజాబు ప్రాంతపు సింధూ లోయల నుండి తూర్పున గంగా యమునా లోయలకు 
విస్తరించారు. స్వల్పమైన పురావస్తు ఆధారాలతోనూ మంత్ర తంత్ర సాహిత్యంతోనూ 
ఈ చరిత్రను అర్ధం చేసుకునే సాహసం చేసేటప్పుడు కోశాంబి అనుసరించే సిద్దాంత 
దృక్పథాన్నీ పద్దతినీ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 

పశుపోషక గణ వ్యవస్థ నుండి వ్యవసాయక వర్గ వ్యవస్థకు మారడం అంటే 
ఉత్పత్తి శక్తులలోనూ ఉత్పత్తి సంబంధాలలోనూ మార్పులు రావాలి. ఇనుము వాడకం 
నేర్చుకోవాలి. గొడ్డళ్ళు తయారు చేసుకొని భూమిని వ్యవసాయ యోగ్యం చేసుకోవాలి. 
నాగలి సహాయంతో, పశువుల సహాయంతో, ఇతర పనిముట్లు సహాయంతో, 
వ్యవసాయం చేయడం అలవర్చుకోవాలి. ఇవి ఉత్పత్తి శక్తులలోని మార్పులు. ఈ 
విషయంలో ఆర్యులు స్వంతంగా సాధించింది ఎమీలేదు. ఏదో ఒక రకమయిన 
నాగలి వాడే వ్యవసాయం సింధూ నాగరికత కాలం నుండి అలవాటులో వుంది. ఇక 
ఇనుము మాట కొస్తే, ఆర్యుల రెండవ వలస (క్రీ.పూ. 1200-1000 కాలం) నాటికి 
మొత్తం పశ్చిమ- దక్షిణ ఆసియా ప్రాంతమంతటికీ ఇనుము లోహంతో పరిచయం 
వుంది. అయితే ఈ రెండింటినీ జోడించి ఒక ఉన్నత స్థాయిలోని వ్యవసాయక 
సమాజాన్ని నిర్మించగల సామాజిక వ్యవస్థ (ఉత్పత్తి సంబంధాలు) ఈ ప్రాంతపు 
ప్రజలకు లేదు. వాళ్ళ గణ వ్యవస్థ, లేక పౌరోహిత ఆధిపత్యం, ఉత్పత్తి శక్తులలో 
అభివృద్ధికి ఆటంకమయ్యాయి. ఈ అభివృద్ధికి అవసరమయిన నూతన సామాజిక 
వ్యవస్థను రూపొందించింది ఆర్యులు. 'రూపొందించారు' అంటే తీరికూర్చుని తయారు 
చేస్తారని కాదు. తమ చుట్టూ వున్న సమాజాలతో నిరంతరం జరిగిన ప్రతి చర్యలో 
భాగంగా ఆర్యుల ఆధిపత్యంలో ఈ వ్యవస్థ రూపొందింది. 

ఈ కొత్త సామాజిక వ్యవస్థను నిర్మించిన క్రమంలో నాలుగు దశలను గుర్తించ 
వచ్చును. 
(అ) విడివిడిగా వుండి పశువుల గురించి, నీటి వనరుల గురించీ, నిత్యం కలహించుకున్న ' 
ఆర్య ఆర్యేతర గణాలను ఐక్యం చేసి ఒక విస్తృత “ఆర్య సమాజంగా మలచడం. 
(ఆ) గణంలో, వ్యవసాయ ఉత్పత్తి చేసే వర్గం, అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకునే 
పాలకవర్గం అనే వర్గ విభజనను సాధించడం. 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 53 


(ఇ) ఆర్య, ఆర్యేతర గణాలలో బలహీనమయిన వాటిని లోబరచుకొని శ్రామిక వర్గంలో 
గానీ అంతకంటే తక్కువయిన స్థానంలో గాని కలుపుకోవడం. 
(ఈ) ఆర్యేతర గణాలలో బలమయిన వాటిని - అంటే పూర్తిగా లోబరచుకోవడం 
కష్టమయిన వాటికి - ఆహార ఉత్పత్తినీ ఇనుము వాడకాన్నీ అలవాటు చేసి ఆ గణాలలో 
గూడ వర్గ విభజనను ప్రవేశపెట్టి విసృత ఆర్య సమాజంలో వారిని కలుపుకోవడం. 

ఈ నాలుగు దశల విభజన కేవలం సూత్రప్రాయమయినదే. ఇవి ఒక క్రమంలో 
ఒకదాని తరువాత ఒకటి జరిగాయని భావించగూడదు. ఒక సంక్ట్షిష్టమయిన చర్య 
ప్రతిచర్యల కలయికగా కొన్ని శతాబ్దాల తరబడి ఈ మార్పు సాగింది. దీనిని 
సోదాహరణంగా కోశాంబి వివరించిన తీరును ఈ అధ్యాయంలోనూ తరువాతి 
అధ్యాయంలోనూ చూద్దాం. 

వివిధ ఆర్యగణాల ఏకీకరణమయినా గణంలో ఒక వర్గాన్ని అణగ దొక్కడ 
మయినా శత్రుగణాలను లోబరచుకోవడమయినా అన్నీ గూడ బలప్రయోగం ద్వారా 
జరగగల పనులే. జరిగాయి గూడ. అయితే ఆర్యులు అల్ప సంఖ్యాకులు కావడంవల్ల 
హింస కంటె సర్దుబాటును, సామాజిక సాంస్కృతిక సమ్మేళనాన్నీ ప్రధాన సాధనాలగా 
ఉపయోగించారు. బలప్రయోగం కంటె సామాజిక సాంస్కృతిక అణచివేత ప్రధాన 
సాధనంగా ఉపయోగించారు. ఈ క్రమంలో లొంగిపోయిన వాళ్ళ అలవాట్లూ, ఆచారాలూ, 
పూజా విధానం, సామాజిక నిర్మాణం ఎదో ఒక రూపంలో ఆర్య సమాజంలోకి వచ్చి 
చేరి, చరిత్రకారుడికి ఒక ముఖ్య చారిత్రక ఆధారమయ్యాయి. ఈ క్రమంలోనే “ఆర్య 
సంస్కృతి. ప్రధాన లక్షణాలయిన వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిక్యం, అవాస్తవికత, 
పౌరాణిక అసంబద్ధత, అహేతుకమయిన కర్మకాండ, రూపం తీసుకున్నాయి. అయితే 
తరువాతి కాలంలో సమాజ పురోగమనానికి పెద్ద ప్రతిబంధకంగా తయారయిన ఈ 
లక్షణాలన్నీ ప్రాచీన కాలంలో విప్లవాత్మకమయిన మార్చును సాధించిన పరిణామక్రమం 
యొక్క ఫలితాలే. 

పైన వివరించిన నాలుగు దశలలో మొదటి దశను ప్రతిఫలించే సాహిత్య 
ఆధారం రుగ్వేదం. మొదటి విడత వలస వచ్చిన ఆర్యులు ఇరాన్‌, ఆఫ్లానిస్తాన్‌ల 
మీదుగా పంజాబు ప్రాంతాన్ని చేరుకున్నారు. ఇప్పుడు అయిదు నదులున్న పంజాబులో 
ఎడు నదులుండేవి. మిగిలిన రెండు దృషద్వతి (ఘగ్గర్‌ అనేది తరువాతి కాలపు 
బరు); సరస్వతి (సర్ఫూతి). ఇవి రెండూ ఆ తరువాత ఎండిపోయాయి. వీటిలో 
సరస్వతిని రుగ్వేద ఆర్యులు చాలా పవిత్రమైన నదిగా భావించారు. అసలు సరస్వతి 
ఆఫ్లానిస్తాన్‌లోని హెల్మండి నది అనీ ఆఫ్లానిస్తాన్‌ వదిలి పంజాబుకు వచ్చిన తరువాత 
ఆ పేరే ఇక్కడి సప్త నదులలో ఒకదానికి పెట్టుకున్నారనీ కోశాంబి అంటాడు. 


54 ప్రాచీన భారతదేశ చరిత్ర 


రుగ్వేద కాలంలో ఆర్యులలో వర్ణ వ్యవస్థ లేదు. వివిధ ఆర్యగణాలు, ఆ 
గణాలలో గోత్రాలు మాత్రం వుండేవి. వైదిక యజ్ఞాలకు సంబంధించిన కర్మకాండను 
నిర్వహించే పని ప్రతీ కుదురు లేక కుటుంబంలోనూ కొందరు చేసేవారు. అంటే ఒక 
ప్రత్యేకమయిన బ్రాహ్మణ వర్ణం లేక వర్గం అప్పటికి లేదు. అయితే వేదమంత్రాలను 
లిపి బద్దం చేయకుండ రహస్యంగా వుంచి, నేర్చుకోదల్చుకున్న వాళ్ళు మొత్తం వేదాన్ని 
ఒక్క ముక్క పొల్లుపోకుండ కంఠస్తం చేయాలన్న నియమం పెట్టడంలోనే పురోహిత 
(బ్రాహ్మణ) వర్గం ఆవిర్భావానికి మూలం వుంది.” వేద మంత్రాలు నేర్చుకోదల్చుకున్న 
వ్యక్తి అడవుల్లో నివాసం ఏర్పరచుకున్న గురువుగారి దగ్గర నివసించాలి. అతని 
పశువులను పోషించాలి. అతని కోసం ఆహారాన్ని సేకరించి పెట్టాలి. అంటే అతని 
తరపున పశుపోషణ, ఆహార సేకరణ చేయాలి. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు 
రుగ్వేద మంత్రాలను కంఠస్తం చేసిన పిదప గాని ఆ శిష్యుడు పౌరోహిత్యానికి అర్హుడు 
కాడు. ఈ విధంగా యజ్ఞ కర్మకాండకు సంబంధించిన మంత్రాలను లిపిబద్దం 
కానీయకుండ కొందరి గుత్తాధిపత్యంలో ఉంచుకోవడంవల్ల పురోహితులకు సమాజంలో 
అసమానమయిన స్థానం లభించింది. “తరువాతి కాలంలో బలంగా చరిత్రను 
ప్రభావితం చేసిన శక్తిమంతమయిన వర్గంగా మార్చింది.” 

రుగ్వేదం “ఆర్యులందరిదీ' కాదు. నిజానికి పైన ఇచ్చిన నాలుగు దశల 
వివరణను బట్టి “ఆర్యులు అనేది చాలా అస్పష్టమైన మాట అని అర్దం అవుతుంది. 
రుగ్వేదం కొన్ని గణాల, కొన్ని గోత్రాల సాహిత్యం. దానిని గానం చేసిన వాళ్ళు 
బ్రాహ్మణుల గోత్రాలకు మూల పురుషులుగా చెప్పుకునే ఎడుగురు రుషులు (సప్తర్షులు). 
ఈ గణాలు తమలో తాము కలహించుకున్నాయి. ఇతర ఆర్య ఆర్యేతర గణాలతో 
కలహించాయి. కలహించుకునే క్రమంలో ఒక సమాజంగా ఎకమయ్యాయి. ఈ విధంగా 
ఆర్యగణాలనూ కొన్ని ఆర్యేతర గణాలనూ ఐక్యం చేయడంలో పురోహితులు ప్రముఖ 
పాత్ర వహించారు. ఎవ్వడు ప్రతిఫలం ఇవ్వగలడో వాడిని “ఆర్యుడి'గా పొగడడానికీ, 
వాడి తరపున యజ్ఞకాండ నిర్వహించడానికి పురోహితులు ఎల్లప్పుడూ సిద్దమే. ఈ 
విధంగా ఆర్య సమాజాన్ని విస్తరింపజేస్తూ ఆ క్రమంలో పురోహితులు ఒక బ్రాహ్మణ 
వర్గంగా రూపొందారు. 

రుగ్వేద కాలంలో ఆర్యుల ప్రముఖ దేవుడు అగ్ని. యజ్ఞాలలో ప్రత్యక్షంగా 
అగ్నికి బలులు అర్పించేవారు. అగ్నికాక ఇతర దేవుళ్ళయిన వరుణుడు, మిత్రుడు, 
సూర్యుడు, వాయువు, అశ్వినులు, వర్ణన్యుడు మొదలయిన వాళ్ళు చాలా వరకు 
వివిధ ప్రాకృతిక విషయాల మానవీకృత రూపాలు. ఈ దేవుళ్ళ నాయకుడయిన 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 55 


ఇంద్రుడు యుద్దంలో నిపుణుడు. అతనికి బలులు అర్చించి మంచి చేసుకున్న ఆర్య 
గణాలకు ఇతర (ఆర్య ఆర్యేతర) గణాలతో యుద్దం చేయడంలో సహకరిస్తాడు. ఈ 
యుద్దాలు ప్రధానంగా పశు సంపద గురించి, నీటి వనరుల గురించి జరిగాయి. 
కోశాంబి తరచుగా ప్రస్తావించే రెండు ఉదాహరణలు ఇక్కడ చూద్దాం. 

రుగ్వేదంలో ఆర్యుల శత్రువులుగా పిలవబడ్డ వాళ్ళు (1) పణులు (2) దాసులు 
(లేక దస్యులు)." పణులు ధనవంతులనీ, లోభులనీ, ఆశాపరులనీ వేదంలో 
వర్ణించారు. తరువాతి కాలంలో ప్రాచుర్యం పొందిన పణిక్‌ (వ్యాపారస్తుడు), పణం 
(నాణము), పణ్యం (సరుకులు) అనే మాటలను బట్టి ఈ పణులు బహుశా 
సింధునాగరికత వ్యాపారస్తుల అవశేషం అయివుంటారని కోశాంబి భావిస్తాడు.” 
ఇంద్రుడు వీళ్ళ సంపదను కొల్లగొడతాడు. విళ్ళను రాక్షసులనీ, ఆర్యులకు శత్రువులనీ 
ప్రకటిస్తాడు. ఒక సందర్భంలో శునక రూపంలోని సరమా అనే అమ్మదేవతను ఇంద్రుడు 
పణుల దగ్గరకి రాయబారిగా పంపి తనకు పశువులను 'కప్పం'గా ఇయ్యాలని లేకపోతే 
అవాంఛనీయ పరిణామాలుండగలవనీ బెదిరిస్తాడు. 

“దాసుడు” అంటే తరువాతి కాలంలో సేవకుడు, భృత్యుడు అని అర్ధం. అయితే 
రుగ్వేద కాలంలో దాసులు కేవలం ఆర్యేతర ప్రజలు. ఆర్యులకు ప్రధాన శత్రువులుగా 
కనబడతారు." విళ్ళనుగూడ రాక్షసులుగా వర్ణించారు. అర్చుదుడు అనే దాసుడిని 
ఇంద్రుడు తన కాళ్ళ కింద వేసి తొక్కి చంపాడు. నది నీళ్ళకు అడ్డం పడుకున్న 
వృత్రుడు అనే దాసుడిని వజ్రాయుధంతో వధించి ఆ నీటి ప్రవాహాన్ని పునరుద్ద 
రించాడు. రెండు నదులకు అధిపతి అయిన నమూచి అనే దాసుడిని గూడ ఇంద్రుడు 
భీకర యుద్దం చేసి జయించాడు. ఆ నమూచి సైన్యంతో అందరూ ప్రీలేనట దానిని 
బట్టి దాసులు మాతృస్వామ్య దశకు చెందిన ఆటవికులని అర్హం అవుతుంది. అయితే 
ఈ దాసులలో కొందరు నదీలోయలలో చిన్న చిన్న పట్టణాలను ('పురము'లను) 
కలిగి ఉండవచ్చును." ఎందుకంటే ఇంద్రుడు పురములను జయించిన 'పురందరుడు. 
శుష్ణ, పిప్రు, శంబర అనే దాసుల పురాలను ఇంద్రుడు నాశనం చేశాడు. బహుశా 
“దాసులు అనేది ఒక గణం పేరు కాక ఆర్యులకు పంజాబులో తారసిల్లిన ఆర్యేతర 
గణాలన్నింటికీ సామాన్య ప్రయోగం కావచ్చును. వీళ్ళలో కొందరు ఆహారాన్ని సేకరించే 
ఆటవికులు, కొందరు పశుపోషకులు, కొందరు సింధూ లోయలలో చిన్న చిన్న 
పట్టణాలు కలిగిన కంచు యుగపు నాగరికులు (హరప్పా, మొహెంజొదారోల 
వారసులు) కావచ్చును." 

ఈ “దాసులు” బానిసలుగాని సేవకులు గాని కారని మరొకసారి గుర్తుచేయాలి. 
ఆర్యులు వ్యవసాయక వర్గ సమాజాన్ని సాధించి ఈ దాసులలో కొందరిని శూద్రులుగా 


56 ప్రాచీన భారతదేశ చరిత్ర 


తమకు లోబరుచుకున్న తరువాత వీళ్ళ సేరే బానిసత్వాన్ని భృత్య లేక సేవక స్వభావాన్ని 
సూచించే మాట అయింది. రుగ్వేద కాలానికి అటువంటిదేమీ లేదు. దాసులు కేవలం 
ఆర్యేతర జనం. వాళ్ళు నల్లటి వాళ్ళు (వాళ్ళ పురములను కృష్ణ గర్భ అంటే కడుపులో 
నల్లటి జనాన్ని కలిగినవి - అని వర్ణించారు). * చప్పిడి ముక్కులు గల వాళ్ళు 
('అనాసులు”, అంటే ముక్కు లేనివాళ్ళు). 

ఈ దాసులు భృత్యులగానూ సేవకులగానూ లొంగిపోకముందే (అంటే రుగ్వేద 
కాలంలోనే) ఆర్యదాస ముఖ్యుల సమ్మేళనం ప్రారంభమయింది. ఈ సమ్మేళనంలో 
పురోహితులు ముఖ్యపాత్ర వహించారు. ఆ క్రమంలో దాన పురోహితులూ ఆర్య 
పురోహితులూ ఒకటయి, ఇద్దరూ కలిసి బలమయిన బ్రాహ్మణ వర్ణంగా ఏర్పడ్డారు. 
సింధూ నాగరికతలోని పురోహిత ప్రాబల్యాన్ని గుర్తుంచుకుంటే, బహుశా ఈ బ్రాహ్మణ 
వర్ణంలో ఆర్య అంశ కంటె దాస అంశే ఎక్కువ కావచ్చు. ప్రధానమయిన బ్రాహ్మణ 
గోత్రాలూ రుషులూ చాలా వరకు దాసుల నుండి వచ్చి చేరినవేనని కోశాంబి 
అభిప్రాయం." 

చాలా ముఖ్యమైన ఈ నిర్దారణను వివరంగా పరిశీలిద్దాం. 

రుగ్వేదం చివరి భాగంలో 'దశరాజ్ఞ యుద్దం కథ వుంది. సుదాః (లేక 
సుదాసుడు) అనేవాడు భరత గణానికి చెందిన ఒకానొక రాజు. రుగ్వేద కాలంలో 
ఆహార ఉత్పత్తిగానీ స్థిర వ్యవసాయంగానీ లేవు కాబట్టి రాజులూ రాజ్యాలూ లేవు. 
ఇక్కడ “రాజు అంటే గణముఖ్యుడు అని అర్దం. ఈ సుదాసుడి తండ్రి దివోదాసుడు. 
దాసుడు అంటే సేవకుడు అనే అర్దం అప్పటికి లేదు కాబట్టి, సుదాసుడు అంటే 
మంచి దాసుడు అనీ దివోదాసుడు అంటే దేవతల దాసుడు అని అర్ధం చెప్పుకోవడానికి 
వీలులేదు. కాబట్టి ఈ “భరత రాజులు” ఆర్యులు కాక దాసులు అయివుండాలి. ఈ 
సుదాసుడు మరొక 10 మంది “రాజులతో యుద్దం చేసాడు. ఆ పదిమంది చేసిన 
తప్పేమిటంటే వరుష్ని అనే నదిని దారి మళ్ళించడం.” ఈ నీటి తగాదాను 
పరిష్కరించడం కోసం సుదాసుడు వాళ్ళతో యుద్ధం చేయగా ఇంద్రుడు అతని పక్షం 
వహించి గెలిపించాడు. ఓడిపోయిన 10 తెగల పర్లు శిమ్యు, తుర్వశు, యక్షు, మత్స్య, 
భృగు, దృష్యు, ఫక్తు, చలాన, అలిన, విషాణి. ఇందులో మత్స్య (చేప) అలిన (తుమ్మెద) 
కుదురు పేర్లు కాగా తక్కిన వాటిలో భృగు వంటివి ఖచ్చితంగా ఆర్యగణాలే. ఈ 
విధంగా దాసుడయిన భరతరాజు ఇంద్రుడి సహాయంతో కొందరు ఆర్య, కొందరు 
ఆర్యేతర గణాలను ఓడించి భరత గణం ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. తరువాతి కాలంలో 
తాము భారతులమని (భరతుల సంతతి అని) చెప్పుకోవడానికి ఆర్యావర్తాన్ని ఏలిన 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 57 


రాజులంతా గర్వపడ్డారు. పైగా రుగ్వేదంలో ఈ “దశరాజ్ఞ' యుద్దంలో సుదాసుడి 
విజయాన్ని గానం చేసినవాడు ప్రముఖ బ్రాహ్మణ రుషి అయిన వశిష్టుడు. దీన్నిబట్టి 
చూస్తే వర్ణవ్యవస్థ ఎర్సడక పూర్వం (అంటే రుగ్వేద కాలంలో) ఆర్య దాస సమ్మేళనానికి 
“వర్ద సాంకర్యం” అనే అభ్యంతరంలేదు. అందరూ ఇంద్రుడి సహాయాన్ని అర్జించారు. 
ఇంద్రుడు అందరికీ సహాయం చేశాడు. 

ఈ ప్రయత్నంలో పురోహితుల పాత్ర (ఇప్పటికి వీళ్ళ నింకా బ్రాహ్మణులు 
అనడానికి వీలులేదు) చెప్పుకోదగ్గది. ఒకవైపు రుగ్వేదం నిండా దాసులనూ పణులనూ, 
దూషిస్తూ మరొకవైపు పురోహితులు అదే దాస 'రాజుల' నుండి దక్షిణలు పొంది వాళ్ళ 
కోసం యజ్ఞాలు నిర్వహించారు. పణులలో అగ్రగణ్యుడయిన బృబువు చాలా ఉదార 
స్వభావుడని ఆర్యుడయిన భరద్వాజుడు పొగిడారు. తరువాతి కాలంలో దీనిని సర్ది 
చెప్పడానికి బ్రాహ్మణులు నానా తంటాలు పడ్డారు. వశ అశ్యుడనే పురోహితులు 
బల్పూత తరుక్షులనే దాసుల నుండి 100 ఒంటెలు దక్షిణ పొంది వాళ్ళను పొగిడాడు. 
రుగ్వేదంలో మొట్టమొదటి గణాలుగా అయిదింటిని (పంచ జనులు) పేర్కొన్నారు. 
వాళ్ళలో యాదవులు ఒకరు. అయితే ఈ యాదవుల దేవుడయిన కృష్ణుడు నల్లటివాడు. 
ఇంద్రుడికి శత్రువు.” 

ఈ క్రమంలో రెండు మార్పులు జరిగాయి. ఒకటి, దాసుల పురోహితులూ 
ఆర్యుల పురోహితులూ ఒకటై బ్రాహ్మణ వర్ణంగా ఏర్పడ్డారు. రెండు, తదుపరి కాలంలో 
వ్యవసాయక వర్గ సమాజంలో శ్రామిక వర్గంగా ఇతర దాసులను లొంగదీసుకొని 
శూద్రులుగా ప్రకటించి కూలి చేయించుకోవడానికి అనువయిన వర్ణవ్యవస్టను 
రూపొందించడంలో ఈ పురోహితులు ముఖ్యపాత్ర వహించారు. | 

దీన్ని నిరూపించడం కోసం కోశాంబి రుగ్వేదంలో తత్పూర్వ కాలపు అవశేషాల 
కోసం వెతుకుతాడు. ఆర్యులు పితృ స్వామికులు కాబట్టి వాళ్ళ ముఖ్య దేవతలు 
అంతా పురుషులే. అయితే రుగ్వేదంలో కొందరు స్రీ దేవతలు గూడ వున్నారు. వీళ్ళను 
కోశాంబిని ఆర్యేతరుల అమ్మదేవతలుగా గుర్తిస్తాడు. వీళ్ళ కథలలో పైన వివరించిన 
పరిణామ క్రమం చిహ్నాలను గుర్తిస్తాడు.” 

రుగ్వేదంలోని ముఖ్యమైన ప్రీ దేవత ఉష (ఉషస్సు) రుగ్వేదంలో ఈమె 
స్థానం ఒకేరకంగా లేదు. ఇతర వైదిక దేవుళ్ళతోబాటు ఈమె గూడ బలులు అందు 
కుంటుంది. ఈమెను 21 శ్లోకాలలో స్తుతించారు. అదే సమయంలో ఆమె రంభ 
ఊర్వశి మొదలయిన అప్పరసలలాగ మగవాళ్ళను ఆకర్షించడానికి తన సౌందర్యాన్ని 
అర్ధనగ్నంగా ప్రదర్శిస్తుంది. మరొకచోట ఇంద్రుడు ఆమెతో భీకరంగా యుద్దం చేసి 


58 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఆమె బండిని విరిచేసి ఆమెను పారద్రోలినట్టు ఇంద్రుడిని పొగడుతారు. అయితే 
ఆమె శాశ్వతంగా పారిపోలేదు. ఆమె ప్రస్తావన వేదంలో మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటుంది. 

ఉషస్సు అసలు ఆర్యదేవత కాదనీ, పంజాబు ప్రాంతంలో ఆర్యులు రాకపూర్వం 
వున్న ఆటవికుల అమ్మదేవత అనీ కోశాంబి అభిప్రాయం. ఊర్వశి, మేనక, రంభ 
మొదలయిన అప్పరసలు గూడ ఈ ఆర్యపూర్వుల నీటిదేవతలు (అవ్‌ అనే ధాతువుకు 
నీరు అని అర్ధం). రెండవ అధ్యాయంలో చెప్పినట్లు ఈ నీటి దేవతల వల్ల మగవాళ్ళకు 
చాలా ప్రమాదం. తమతో కలిసిన మగవాడి ప్రాణాన్ని వాళ్ళు బలి కోరుకుంటారు. 
పురుషాధిక్య పశుపోషక లేక వ్యవసాయక సమాజానికి ఈ ఆటవికులు లోబడిన 
తరువాత నీటిదేవతలు పురుషులకు ఆనందాన్ని ఇచ్చే దేవవేశ్యలుగా (అప్పరసలగా) 
మారిపోతారు. అయినప్పటికీ (గతకాలపు అవశేషంగా) మగవాళ్ళకు వాళ్ళ వల్ల ప్రమాదం 
పూర్తిగా పోదు. వాళ్ళు పురుషాధిక్య సమాజపు గృహిణులలాగా లొంగి పడివుండరు. 
“తలతిక్కగా' ప్రవర్తిస్తారు. వాళ్ళను కోరుకోవడమయినా పెండ్లి చేసుకోవడమయినా 
ప్రమాదం. శంతనుడు-గంగ, భీష్ముడు-అంబ, పురూరవుడు-ఊర్వశి మొదలయిన 
కథలలో ఇది స్పష్టంగా కనబడుతుంది. పాండురాజుకు మాద్రిని కలవకూడదని శాపం. 
కలవగానే చనిపోతాడు. చివరికి, చాలాకాలం తరువాత రాసిన మనుధర్మ శాస్త్రంలో 
కూడ, (గంగ, గోదావరి మొదలయిన) నదుల పేర్లున్న అమ్మాయిని వివాహం 
చేసుకోవడం ప్రమాదం అన్నాడంట. 

పంజాబు ప్రాంతంలోని ఆర్యేతరులలో అక్కడికి కొత్తగా వచ్చిన ఆర్యులు 
తలపడ్డారు. రుగ్వేదంలో ఇంద్రుడు ఉషస్సు ఎడ్డబండిని విరిచి ఆమెను తరిమేశాడన్న 
కథ ఇందుకు ప్రతిఫలనం. అయితే ఈ విధంగా ఓడించిన వాళ్ళను పూర్తిగా నాశనం 
చేయకుండ, శాశ్వతంగా శత్రుత్వం పెట్టుకోకుండ తమ ఆధిపత్యం కింద తమలో 
కలుపుకునే ప్రయత్నం చేసారు. ఆమె బండిని ఇంద్రుడు విరిచేసినా ఆమె తిరిగి 
వచ్చింది. తరువాతి సూక్తాలలో ఆమె ఎడ్డ బండి మీద కాక రథం మీద ప్రయాణం 
చేసినట్టు చెప్తారు. అమ్మదేవతల పూజలలో విగ్రహాన్ని ఎడ్డబండి మీద ఊరేగించడం 
ఇప్పటికీ అలవాటే. బ్రాహ్మణుల దేవుళ్ళకు మాత్రం రథాలుంటాయి. (దక్షిణ దేశంలో 
ప్రతీ గుడికీ ఒక తేరు వుంటుంది.) దీన్ని బట్టి ఉషస్సు ప్రాచీన స్థానిక దేవత అని 
అర్దం అవుతుంది. | 

| అదే రుగ్వేదంలో ఉషస్సును దేవతల తల్లి (మాతా దేవానాం) అనీ అదితి 

(సూర్యుడి తల్లి) అనీ అన్నారు. అయితే ఆమె స్థానం దిగజారిందనటానికి నిదర్శనంగా 
ఈ “దేవతల తల్లి" అర్ధనగ్నంగా దర్శనమిస్తుంది. 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 59 


ఈ విధంగా ఆర్యేతరులను కలుపుకొనే క్రమంలో భాగంగానే రెండు సమాజాల 
పురోహితులు ఒకటయ్యారు. రుగ్వేద సప్తర్షులు తాము ఉషామాత గర్భం నుండి 
పుట్టినట్టు చెప్పుకున్నారు. ఆ విధంగా పుట్టిన తాము అంగీరసులమన్నారు. అదే వేదంలో 
కృష్ణ అంగీరసుడు అనే రుషి వున్నాడు. “కృష్ణ అంటే నల్లని అని అరం కావడంవల్ల ఈ 
రుషి అనార్యుడని అర్ధం అవుతుంది.” | 

మరికొన్ని రుజువులు రుషుల జన్మ కథలలో దొరుకుతాయి. రుగ్వేద కాలం 
నాటి రుషులలో ఒక్క విశ్వామిత్రుడు మాత్రమే కచ్చితంగా ఆర్యుడని కోశాంబి 
అభిప్రాయం. ఈ ఒక్కడూ బ్రాహ్మణుడు కాడు, క్షత్రియుడు. అంటే తొలినాడు 
బ్రాహ్మణుడు అనే పురోహితుల వర్గం లేదని కోశాంబి అర్దం చేసుకుంటాడు. అన్ని 
గోత్రాలలోనూ లేక కుటుంబంలోనూ కొందరు పౌరోహిత్యం చేసేవారు. అటువంటి 
విశ్వామిత్రుడిని తొలగించి భారత గణానికి పురోహితుడయిన వశిష్రుడిది విచిత్రమయిన 
జన్మకథ. ఇతను ఊర్వశి మనసు నుండి పుట్టాడని ఒక కథ. మిత్రుడు, వరుణుడు 
అనే యిద్దరు ఆర్య దేవుళ్ల వీర్యం ఒక కుండలో పడగా అందులోంచి పుట్టాడనేది 
మరొక కథ. పుష్కరిణిలో దొరికాడని మూడవ కథో వశిష్ణుడిని తమ మూల పురుషుడిగా 
పరిగణించే బ్రాహ్మణ గోత్రాలలో పౌష్కరసాది, కౌండిన్య, అనేవి రెండు. పుష్కరంలో 
ఉండేవారు, కుండలో పుట్టిన వారు అని వీటికి అర్దం. (కుండ అనేది ప్రాచీన సంస్కృత 
పదం). ఊర్వశి నీటిదేవత, కుండ నీటి దేవత ప్రతిరూపం, అలాగే పుష్కరం గూడ 
అని గుర్తిస్తే వశిష్టుడు అసలు ఆర్యుడు కాడనీ ఆర్యేతరుల అమ్మదేవతల పూజలు 
నిర్వహించిన పురోహితుడనీ అర్థం అవుతుంది. మాతృస్వామ్యంలో తండ్రికి గుర్తింపు 
ఉండదు. అటువంటి మాతృస్వామ్యం పితృస్వామ్యానికి లోబడినప్పుడు ఇది అభావం 
చెంది తల్లికి గుర్తింపు పోతుంది. ఒక మగవాడి వీర్యం కుండలోనో, నదిలోనో, చెరువు 
లోనో (అన్నీ గూడ అమ్మదేవతలకూ, మాతృ గర్భానికి ప్రతిరూపాలు) పడగా శిశువు 
జన్మించినట్టు కథ పుడుతుంది. ఇటువంటి కథలు మన పురాణాలలో కొల్లలు. వశిష్టుడి 
లాగే కుండలో పుట్టిన మరొక రుషి అగస్త్యుడు. 

వశిష్ట విశ్వామిత్రుల కలహాన్ని ఇప్పుడు అర్దం చేసుకోవచ్చును. విశ్వామిత్రుడు 
ఆర్యుడు. 'క్షత్రియుడు' అన్నారు కాబట్టి గణ ముఖ్యుల కుటుంబానికి చెందినవాడు 
కావచ్చును. తొలిరోజులలో ఇతను భరత గణం పురోహితుడు. (అసలు ఈ భరత 
గణమే స్వచ్చమైన ఆర్యం గణం కాకపోవచ్చునని సుదాసుడి కథలో పైన 
చూశాము |). క్షత్రియుడు పురోహితుడయ్యాడంటేనే ఆనాటికి పౌరోహిత్యం చేసే ఒక 
బ్రాహ్మణ వర్ణం లేదని అర్ధం. ఇటువంటి విశ్వామిత్రుడిని తొలగించి అతని స్థానంలో 


60 ప్రాచీన భారతదేశ చరిత్ర 


భరతుల పురోహితుడయిన వాడు వశిష్ణుడనే అనార్య పురోహితుడు. ఈ విధంగా 
ఆర్య-అనార్య సమ్మేళనం జరిగిన క్రమంలోనే ఒక “బ్రాహ్మణి వర్ణం ఏర్పడింది. ఆ 
బ్రాహ్మణ వర్గానికి మూలపురుషులుగా భావించే సప్తర్షులలో (ఒక్క వశిష్ణుడనే కాదు) 
వె ఒక్కరూ ఆర్యులు కారని కోశాంబి అభిప్రాయం. ఈ విధంగా అనార్య పురోహితులు 
తమ స్థానాన్ని కాజేస్తుంటే ఆర్యులలో పౌరోహిత్యం చేసేవాళ్ళు కోపగించి తమకూ 
బ్రాహ్మణులుగా గుర్తింపు కావాలని తంటాలు పడ్డారు. విశ్వామిత్రుడు అందుకోసం 
పడ్డ ప్రయాస తెలిసిన కథే. 

బ్రాహ్మణుల అనార్య మూలానికి కోశాంబి ఇంకా చాలా ఉదాహరణలిస్తాడు.” 
బ్రాహ్మణులలో కణ్వ (కాణ్యాయన) గోత్రం వుంది. అయితే అధర్వ వేదంలో కణ్వుడనే 
వాడు నల్లటి రాక్షసుడు. రుగ్వేదంలో కవష ఐలూషుడనే రుషిని ఇతర రుషులు 
“దస్య పుత్రుడు అని దూషించి తరిమేస్తారు. అతను తన మహిమవల్ల సరస్వతీ నదిని 
తనతో ఎడారిలోకి తీసుకుపోతాడు. కణ్వుడి కుమారుడు వత్సుడిని అతని సోదరుడు 
మేధాతిధి 'దస్యపుత్రుడు అని దూషిస్తాడు. బ్రాహ్మణుల గోత్రనామాల నుండి గూడ 
ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చును. ఉదుంబర వృక్షాన్ని కుదురు చిహ్నంగా గల 
తెగ ఒకటి ప్రాచీన కాలంలో వుండింది. ఈ చెట్టు ఇప్పటికీ పవిత్రమైనదిగా 
భావించబడు తోంది. గుజరాత్‌లో ఉదుంబర కులం అనే వెనుకబడ్డ కులం వుంది. 
అయితే బ్రాహ్మణు లోని కాశ్యప గోత్రాలలో ఒక ఉదుంబర గోత్రం వుంది. అంటే 
రుగ్వేద కాలంలో ఈ ఉదుంబర వృక్షాన్ని కుదురు చిహ్నంగా కలిగివున్న గణం నుండి 
కొందరు పురోహితులు బ్రాహ్మణులుగా వచ్చి చేరగా, తరువాతి కాలంలో అదే గణం 
ఆర్యులకు లొంగిపోయి శూద్రవర్ణంలో కలిసిందని అర్దం చేసుకోవచ్చును. 

ఆటవిక సమాజాల పురోహితులు తమ ఆటవిక కుదురులను వదలి బ్రాహ్మణ 
గోత్రాలను స్వీకరించిన క్రమాన్ని మొత్తంగా ప్రతిఫలించే కథ ఒకటి కోశాంబి 
ఉదహరిస్తాడు.” శునశ్శేపుడు అనే “బ్రాహ్మణుడిని” అతని తండ్రి అమ్మేస్తాడు. 
శునశ్ళేపము అంటే కుక్కతోక అని అర్థం. అది కుదురు చిహ్నం. జంతువు శరీరంలోని 
ఒక అంగం కుదురు చిహ్నం అయిందంటే (8౧1-108) కుదురు రెండుగా చీలి 
రెండు కుదుర్లయిందని అర్దం. ఈ ఆటవిక కుదురుకు చెందిన శునళ్ళేపుడిని బలి 
ఇవ్వబోతున్న వాళ్ళ నుండి విశ్వామిత్రుడు రక్షించి అతనికి దేవరాతుడు అని పేరు 
పెడతాడు. అయితే ఇప్పటికీ దేవరాత గోత్రీకులయిన బ్రాహ్మణులకు విశ్వామిత్ర 
గోత్రీకులతో వివాహం నిషిద్దం కావడంవల్ల, ఈ కథకు అర్దం శునశ్ళేపుడనే అనార్య 
పురోహితుడు ఒక విశ్వామిత్ర గోత్రాన్ని స్వీకరించి 'ఆర్యు' డయ్యాడని. 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 61 


మరొక ఉదాహరణ ఇంద్రుడు త్యాష్రుడు అనే మూడు తలల రాక్షస 
పురోహితుడిని చంపుతాడు. ఈ త్వాష్రుడు మరెవరో కాదు, ఇంద్రుడి ఆయుధాలను 
రథాన్నీ తయారుచేసి రుగ్వేద దేవుడయిన త్వప్ప కొడుకు. దీన్ని బట్టి ఉషస్సులాగే 
త్వప్పగూడ ఆర్యేతరుల నుండి వచ్చి చేరిన దేవుడని అర్దం అవుతుంది.” అయితే 
ఇంద్రుడు చంపిన త్వాష్రుడు చనిపోలేదు. తన మరణాన్ని రుగ్వేదంలో తానే గానం 
చేస్తాడు. పైగా ఉపనిషత్కాలంలో ఈ త్యాష్రుడు ప్రముఖ రుషి. మరొక విశేషం 
ఎమిటంటే ఇతన్ని ఇంద్రుడు చంపగా ఇతని మూడు తలలు మూడు పక్షులుగా 
మారి ఎగిరిపోయాయి. వాటిలో ఒకటి 'తిత్తిరి పక్షి. ఈ పక్షి తరువాతి కాలంలో ఒక 
బ్రాహ్మణ గోత్రనామం అయింది. (తైత్తిరీయ). ఈ తైత్తిరీయ గోత్రీకులు రూపొందించిన 
యజుర్వేద సంప్రదాయమే (తైత్తిరీయ సంహితం) ఇప్పటికీ మిగిలివుంది.*" ఈ కథను 
జాగ్రత్తగా పరిశీలిస్తే కోశాంబి చెప్పిన సంఘర్షణ-సమ్మేళనం అనే క్రమం స్పష్టంగా 
కనబడుతుంది. త్వప్త ఇంద్రుడి రథాలనూ ఆయుధాలనూ తయారు చస దవుడు.. 
అయితే ఇతని కొడుకు (పురోహితుడయినప్ప టికి) రాక్రసుడు, అంటే ఆర్యేతరుడు. 
కాబట్టి త్వష్ట గూడ ఆర్యేతర కర్మకారుల దేవుడే ఈ రాక్షస పురోహితుడిని ఇంద్రుడు 
చంపేస్తాడు. అయితే (ఉషస్సులాగే) అతను చావడు, రుషిగా గుర్తింపు పొందుతాడు. 
తెగిపోయిన ఒక తల నుండి ఒక బ్రాహ్మణ గోత్రం పుడుతుంది. రుగ్వేదం తరువాత 
ప్రముఖ వేదమయిన యజుర్వేదాన్ని ఈ గోత్రం వాళ్ళే తరువాతి కాలానికి అందించారు. 

బ్రాహ్మణ గోత్రాలను విశ్లేషించడం ద్వారా రుగ్వేద కాలంలో జరిగిన ఆర్య 
అనార్య సమ్మేళనాన్నీ ఆ క్రమంలో (ప్రధానంగా ఆర్యేతర పురోహితుల నుండి) బ్రాహ్మణ 
వర్ణం ఆవిర్భావాన్ని కోశాంబి వివరించిన తీరును ఈ విధంగా చెప్పుకుంటూపోతే ఎప్పటికీ 
తెగదు. కోశాంబి చేసిన నిర్దారణ ఎంత ముఖ్యమో ఆయన అనుసరించిన పద్దతినీ 
సిద్దాంతాన్నీ తెలుసుకోవడం అంత ముఖ్యమన్న అభిప్రాయంతో పై వివరాలు ఇవ్వడం 
జరిగింది.” 

ఒక చివరి వాదాన్ని మాత్రం తెలుసుకోవాలి." 

బ్రాహ్మణులంతా ఆర్యులే అయితే వాళ్ళకు గణంలో అందరితో సమంగా 
సంపద మీద హక్కు ఉండేది. అయితే రుగ్వేదంలో పురోహితులు చాలా మంది 
తమ పేదరికాన్ని గురించి వాపోయినట్టు కనబడుతుంది. వామ దేవుడు వెరే తిండి 
దొరకక, భార్య దురవస్థను చూడలేక, కుక్క పగులు వండుకుని తిన్నానని దుఃఖించాడు. 
మరొక పురోహితుడు తన దగ్గర పశువులు లేవు కాబట్టి పురుగులు దొలిచేసిన కర్రనే 
అగ్నికి అర్పిస్తున్నాననీ దయచేసి అందుకోవలసిందనీ వేడుకుంటాడు. ఆర్యేతరుల 
నుండి విడిపోయి ఆర్యగణాలలో పూర్తిగా కలిసిపోలేక రెంటికీ చెడ్డ పురోహితులయితేనే 


62 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఈ దారిద్ర్యం సాధ్యం. దీనివల్లనే ఈ పురోహితులు ఎవడు ప్రతిఫలం ఇస్తే వాడికి 
పౌరోహిత్యం చేయడానికి సిద్దపడ్డారు. తద్వారా ఆర్య-ఆర్యేతర సమ్మేళనాన్ని 
సాధించారు. | 

ఇది రుగ్వేద కాలం నాటి విషయం. పంజాబు ప్రాంతంలో ఆర్య-ఆర్యేతర 
సంఘర్షణ-సమ్మేళనం అనే క్రమం విస్తృతంగా జరిగింది. సమ్మేళనంలో ముఖ్య పాత్ర 
వహించిన పురోహితులంతా ఒకటయి, అనార్య అంశప్రధానంగాగల ఒక బ్రాహ్మణ 
వర్ణం ఏర్పడింది. ఇదంతా ఒకేసారి జరగలేదు. బహుశా క్రీ.పూ. 1500 నుండి 1000 
దాకా జరిగింది. అందుకనే తరువాతి కాలంలో బ్రాహ్మణులలో ప్రముఖంగా 
భావించబడ్డ గోత్రాలకూ, ఆ గోత్రాలకు మూలపురుషులయిన రుషులకూ రుగ్వేదంలో 
సమాన ప్రతిపత్తి లేదు. కొన్ని అప్పటికింకా బ్రాహ్మణ గోత్రాలే కాదు. కొందరు రుషులు 
రుషులే కారు. కణ్వుడి సంగతి ఇదివరకే చెప్పాము. కాశ్యపులు గూడ తరువాతి 
కాలంలోనే ప్రముఖులయ్యారు. భృగువు మాటకొస్తే మహాభారతం ద్వారా చాలా 
ప్రముఖ స్థానాన్ని పొందిన ఈ రుషిగోత్రం రుగ్వేదంలో, దశరాజ్ఞ యుద్దంలో ఇంద్రుడి 
చేత ఓడించబడ్డ ఒక గణంగా మాత్రం కనబడుతుంది. 
వర్ణ వ్యవస్థ 

క్రీపూ. 1200-1000 ప్రాంతంలో (అంటే రుగ్వేదం అనంతర కాలంలో) ఆర్యుల 
రెండవ వలస భారత ఉపఖండానికి వచ్చింది. ఈ వలస ప్రభావంవల్ల కొంత, అప్పటికే 
ఆర్యేతరులతో తమకున్న (సంఘర్షణ- సమ్మేళనం అనే ద్వివిధమైన) సంపర్కంవల్ల 
కొంత, క్రీపూ. 1000 నాటికి ఆర్యుల భౌతిక జీవితంలో మార్పు మొదలయింది. 
ఇనుము వాడకం విస్తరించి ఆహార ఉత్పత్తి పశుపోషణ కంటె ప్రముఖ జీవనాధారం 
కావడం మొదలయింది. ఉత్పత్తి శక్తులలో వచ్చిన ఈ మార్పు ఫలితంగా ఉత్సాదకత 
పెరిగి అదనపు ఉత్పత్తి ఆర్యుల జీవితంలో మొట్టమొదటి సారిగా సాధ్యం అయింది. 
ఈ అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకునే ఒక పాలకవర్గం, అదనపు ఉత్పత్తిని పాలక 
వర్గం చేతిలోకి చేరవేసే సామాజిక వ్యవస్థ (ఉత్పత్తి సంబంధాలు) ఏర్పడ్డాయి. ఆ 
సామాజిక వ్యవస్థ పేరు వర్ణవ్యవస్థ. పాలకవర్గాలు, బ్రాహ్మణులు క్షత్రియులు, ఈ 
కొత్త వ్యవస్థ ఏర్పాటు, ఇనుమూ నాగలి వంటి కొత్త ఉత్పత్తి శక్తుల వాడకం, ఆహార 
ఉత్పత్తి అనే కొత్త జీవన ఆధారం, అన్నీ గూడ క్రీ.పూ. 1000 నాటికి నెమ్మదిగా 
మొదలయినా అవి క్రీ.పూ. 600 దాకా గణ వ్యవస్థ రూపాన్ని పూర్తిగా వదులుకోలేదు. 
గణ వ్యవస్థ గర్భంలోనే క్రమంగా నూతన ఆహార ఉత్పత్తి సమాజం - వ్యవసాయక 
వర్గ సమాజం రూపొందింది. రూపొంది; ఇంతవరకు పంజాబు ప్రాంతంలోని సింధూ 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 63 


దాని ఉపనదుల లోయలకు పరిమితమయి వుండిన ఆర్య సమాజం నెమ్మదిగా ఈ 
నాలుగు వందల సంవత్సరాలలో తూర్పుకు విస్తరించి గంగా, యమునా లోయల 
పడమటి కొన అయిన ప్రస్తుత ఢిల్లీ ప్రాంతాన్ని చేరుకుంది. 

నైసర్గిక స్థితిని మళ్ళీ దృష్టిలో ఉంచుకోవాలి. సింధూ నాగరికత వాసులలాగే 
ఆర్యులు గూడ మొట్టమొదటి ఎడారి సదృశ్యమయిన సింధూ దాని ఉపనదుల 
లోయలలో (ప్రస్తుత పంజాబు ప్రాంతంలో) తమ సంచార పశుపోషక సమాజాన్ని 
ఏర్పరచుకున్నారు. ఇక్కడ వర్షపాతం తక్కువ కావడంవల్ల అడవులు దట్టంగాలేవు. 
సంచార జీవనానికి ఆహార సేకరణకూ ఇది అనుకూలమయిన ప్రాంతం. ఇనుము 
వాడకం నేర్చుకున్న తరువాత, క్రీ.పూ. 1000 నుండి, ఆర్యులు ఈ సింధూ మైదానానికి 
తూర్పు దిశగా గంగా, యమునా లోయల వైపు విస్తరించారు. “ఆర్యులు అనేవాళ్ళు 
స్వచ్చంగా వుండిపోలేదనీ ఆర్యేతరులను కలుపుకుంటూనే వున్నారనీ పైన ఇచ్చిన 
వివరణను గుర్తుంచుకుంటే ఈ విస్తరణ భౌతిక విస్తరణా (అంటే ఆర్య గణాల వలస 
ఫలితమా) లేక సామాజిక సాంస్కృతిక విస్తరణా (ఇంగ్లీష్‌లో 61%4510% అంటారు) 
అనేది కొంత వరకు అర్దరహితమయిన ప్రశ్న అని అర్దం అవుతుంది. రెండూ జరిగాయి. 
ప్రతీ దశలోనూ కొందరు ఆర్యులు వలస వెళ్ళారు, కాని కొత్త సమాజం ఆర్య-ఆర్యేతర 
సమ్మేళనం ద్వారా ఏర్పడి ఆ తరువాత 'ఆర్య' సమాజంగా గుర్తింపు పొందిందని 
కోశాంబి భావిస్తాడు. 

ఆ విస్తరణ క్రమంలో ఆర్య సమాజం సింధూ లోయలకూ గంగా, యమునా 
లోయలకూ మధ్యనున్న ప్రాంతాన్నీ, గంగా యమునా లోయలపై భాగాన్నీ చేరుకుంది. 
ఇది ఇప్పటి హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, కొంతమేరకు రాజస్థాన్‌ రాష్ట్రాల 
భూభాగం. ఇక్కడ గూడ పంజాబు లాగానే వర్షపాతం తక్కువ. కాబట్టి అడవులు 
పల్చగానే వుంటాయి. కొత్తగా అలవాటయిన ఇనుము సహాయంతో గొడ్డలి తదితర 
పనిముట్లను తయారు చేసుకొని, అడవులను వ్యవసాయ యోగ్యం చేసి, బరువయిన 
నాగళ్ళను తయారు చేసుకొని వ్యవసాయక సమాజాన్ని ఈ ప్రాంతంలోనూ తొలినాటి 
నివాసస్థలమయిన పంజాబులోనూ ఆర్యులు స్టాపించగలిగారు. ఈ క్రమం మొత్తం 
సాగింది క్రీ.పూ. 1000-600 దాకా. పురావస్తు తవ్వకాలలో జనావాసాలకు చిహ్నంగా 
బూడిదరంగు కుండ పెంకులు (Painted Grey Ware) దొరికాయి. వాటితోబాటు 
ఇనుప వస్తువులు గూడ దొరికాయి. సాహిత్య ఆధారాలు యజుర్వేదం, అధర్వణ 
వేదం, యజుర్వేదాన్ని వ్యాఖ్యానించే శతపథ బ్రాహ్మణం, కొంత మేరకు మహాభారతం, 
మొదలయినవి. 


64 ప్రాచీన భారతదేశ చరిత్ర 


రుగ్వేదంలాగే యజుర్వేదం, అధర్వవేదం గూడ (ప్రధానంగా) కర్మకాండ 
సంబంధమయిన మంత్రాల సంకలనాలే. కొత్తగా ఈ మంత్రాలు అవసరమయ్యా 
యంటేనే సమాజం మారిందని అర్దం. సమాజంలో మార్పు రాకపోతే రుగ్వేదమే 
సరిపోయేది. కాబట్టి రుగ్వేదంలోని విషయాలను యజుర్వేదంతో పోలిస్తే క్రీ.పూ. 1000 
ముందు కాలానికీ తరువాతి కాలానికీ వచ్చిన మార్పు అర్దం అవుతుంది. పశు సంపదనూ 
నేల ఫల సాయాన్నీ పెంపొందించమనీ, యుద్దంలో వితము సమకూర్చమనీ, నీటి 
వనరులు ఎండిపోకుండా కాపాడమనీ వేదాలలో దేవుళ్ళను ప్రార్థించారు. తమ భౌతిక 
జీవితాన్ని మెరుగుపరచమని దేవుళ్ళను వేడుకున్న క్రమంలో ఆ భౌతిక జీవితాన్ని 
గురించి చాలా విషయాలు తెలియజేసారు. 

యజుర్వేద కాలానికి యజ్ఞ కర్మకాండ చాలా ఎక్కువయింది. బలులు 
అనూహ్యంగా పెరిగిపోయాయి. బలియివ్వని జంతువుగానీ, పక్షిగానీ లేదు ఒక్కొక్క 
యజ్ఞం కొన్ని రోజులు తరబడి సాగేది. యజ్ఞం నిర్వహించిన పురోహితులకు ఇచ్చిన 
దక్షిణలను బట్టి ఈ కర్మకాండ ఎంత పెద్ద ఎత్తున సాగిందో ఊహించవచ్చును. 
అంగరాజు ఉదమయ ఆత్రేయుడనే బ్రాహ్మణుడికి పదివేల స్రీ బానిసలు, పదివేల 
ఎనుగులు ఇచ్చాడని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. అదే బ్రాహ్మణంలో 
పట్టాభిషేకం చేసిన బ్రాహ్మణుడికి బంగారం, పశువులు, భూములు, వేల సంఖ్యలో 
ఇవ్వాలని వుంది.* ఉపనిషత్తులలో జనకరాజు యాజ్ఞవల్కు్యుడికి పదివేల గోవులు 
బహుమానంగా ఇస్తాడు. ఈ సాహిత్యాన్ని తయారు చేసింది బ్రాహ్మణులే కాబట్టి 
ఇందులో అతిశయోక్తి వుందనుకున్నా పెద్ద ఎత్తున దక్షిణలు యిచ్చినట్టు మాత్రం 
తెలుస్తుంది. గణనీయంగా అదనపు ఉత్పత్తి వుంటే తప్ప యిది సాధ్యంకాదు. అంటే 
ఈ యజుర్వేద కర్మకాండను భరించిన సమాజం పశుపోషకుల సమాజం కావడానికి 
వీలులేదు. ఆహారాన్ని ఉత్పత్తి చేసిన వ్యవసాయక సమాజం అయి వుండాలి. 

సామాజిక సంపదలోనూ మార్పు వచ్చింది. రుగ్వేద కాలంలో పశువులు ప్రధాన 
సంపద. వాళ్ళు తమ ప్రపంచంలోని చాలా విషయాలకు 'గోవు' సంబంధమైన పర్లు 
పెట్టుకున్నారని చూసాము. రుగ్వేదంలో 'యవ అనే ఒక్క ధాన్యం ప్రస్తావన మాత్రం 
వుంది. అది బార్లీ అయివుంటుందని కోశాంబి భావిస్తాడు. వరి (బ్రిహి), గోధుమ 
(గోధూమ)ల ప్రస్తావన రుగ్వేదంలో లేదు. సంస్కృతంలో నాగలికి వాడిన మాట 
హలం అనేది రుగ్వేదంలో లేదు. పశువులను చంపి తిన్నారేగాని వ్యవసాయానికి 
ఉపయోగించ లేదు. “గ్రామం అంటే స్థిర ఆవాసం కాదు. గ్రామం అంటే పశువులను 
మేపుకుంటూ సంచరించే గుంపు. అటువంటి రెండు గుంపులు తలపడినప్పుడు 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 65 


కలహించుకోవడం జరిగేది. దీని నుండే యుద్దానికి “సంగ్రామం అనే మాట 
వచ్చింది. | 
క్రీ.పూ. 1000 నాటి నుండి ఇదంతా నెమ్మదిగా మారింది. యుజుర్వేదాన్ని 

బట్టి వరి, బార్లీ, చిక్కుడు, నువ్వులు, గోధుమ, పప్పు, కుయవ ధాన్యాలు (జొన్న, 
సజ్జ మొదలైనవి) పండించారు. ఈ తిండి కాక ఇతర సంపద బంగారం, రాగి, కంచు, 
తగరం, సీసం, ఇనుము. వీటిలో చాల వరకు ఈ ప్రాంతంలో దొరకవు కాబట్టి 
దూరం నుండి వర్తకం ద్వారా వచ్చినవి అయివుండాలి.* దీనిని బట్టి గూడ ఆహారంలో 
అదనపు ఉత్పత్తి వుందని అర్దం అవుతుంది. తిథులు, నక్షత్రాల ప్రస్తావన ఉండడాన్ని 
బట్టి రుతుపవనాల మీద ఆధారపడ్డ వ్యవసాయం ప్రారంభమయిందని అర్దం 
అవుతుంది. అధర్వ వేదంలో నది నీటిని కాలవలలోకి మళ్ళించేటప్పుడు ఆచరించే 
కర్మకాండ వుంది. అంతేకాక, ఆరు లేక ఎనిమిది ఎడ్డను నాగలికి కట్టి వ్యవసాయం 
చేయడాన్ని అధర్వ వేదంలో వర్ణించారు. దీన్ని బట్టి పశువులను తినడానికే కాక 
వ్యవసాయానికి వాడడం గూడ మొదలయిందని, బరువయిన నాగళ్ళు వాడారనీ 
అర్థం అవుతుంది 

ఈ దశలో ఆర్యులు కొత్తగా విస్తరించిన ప్రాంతంలో అడవులను వ్యవసాయ 
యోగ్యం చేసిన పద్దతి గూడ యజుర్వేద సంబంధమైన సాహిత్యం నుండి అర్దం 
చేసుకోవచ్చును. ఆ పద్దతి ఏమిటంటే అడవులను దహనం చేయడం. (పోడు 
వ్యవసాయం చేసే గిరిజనులు ఇప్పటికీ ఇదే చేస్తారు). మంత్ర సాహిత్యంలో ఇది 
అడవులను అగ్నికి అర్పించడంగానో అగ్ని అడవులను భుజించడంగానో వర్ణించబడు 
తుంది. వర్షపాతం ఎక్కువగా వున్న దట్టమయిన అడవులలో ఇది సాధ్యం కాదు. 
మెట్ట ప్రాంతాలలోని పల్చటి అడవులలోనే ఇది సాధ్యం అవుతుంది. అందుకనే 
క్రీ.పూ. 1000-600 కాలంలో ఆర్యుల విస్తరణ సింధూ, గంగా, లోయల మధ్య 
భాగానికి (హర్యానా, ఢిల్లీ) గంగా, యమునా లోయల ఎగువ భాగానికి (పశ్చిమ ఉ 
త్తరప్రదేశ్‌) పరిమితమయి వుండింది. ఇంకా తూర్పుకు-గంగా యమునా లోయల 
దిగువ భాగానికి విస్తరించాలంటే ఈ పద్ధతి సరిపోదు. దట్టమయిన అడవులను 
వ్యవసాయ యోగ్యం చేయడానికి బలమయిన ఇనుప పనిముట్లు విస్తారంగా కావాలి. 
యజుర్వేద కాలానికి ఇనుము వాడకం తెలుసును గానీ, ఇనుము విరివిగా దొరికే 
గనులు ఉత్తర భారతదేశంలో లేవు. బీహార్‌లోనే వున్నాయి. కాబట్టి బీహార్‌ గనుల 
ఇనుము చేజిక్కే దాకా ఆర్యుల విస్తరణలోని తరువాతి దశ ప్రారంభం కాదు. అది 
క్రీ.పూ. 600 తరువాత జరిగింది. అందుకే ఇనుము గనులు విస్తారంగా వున్న మగధ 
మొట్టమొదటి రాజ్యం అయింది. 


66 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఇదంతా తరువాతి విషయం. యజుర్వేద కాలానికి తిరిగి వస్తే, అడవులను 
తగలబెట్టడం ద్వారా వ్యవసాయ యోగ్యం చేసిన క్రమం శతపథ బ్రాహ్మణంలో 
చాలా వివరంగా వర్ణించబడింది. మాధవుడనే విదేహరాజు, రఘు గణుడనే గౌతమ 
గోత్రీకుడయిన బ్రాహ్మణుడు, తన వెంటరాగా అగ్ని దేవుడు సరస్వతీ నదికి తూర్పు 
దిక్కుగా వున్న అడవిని కాల్చుకుంటూ పోయాడంది. సదానీరం అనే నదికి తూర్పున 
వున్న భాగం ఒకప్పుడు చాలా తేమగా బురదగా వున్న అడవితో నిండివుండేదంట, 
ఎందుకంటే అప్పటికి అగ్ని దానిని రుచి చూడలేదు కాబట్టి. అయితే ఇప్పుడు 
బ్రాహ్మణులు క్రతువుల ద్వారా ఆ అడవిని అగ్నికి రుచి చూపించారు కాబట్టి ఆ 
ప్రాంతం వ్యవసాయ యోగ్యమయిందంట.* ఇంతకంటే స్పష్టమయిన వివరణ 
అనవసరం. మహాభారతంలో పాండవులు కృష్ణుడి సహాయంతో యమునా నదీ తీరంలో 
వున్న ఖాండవ వనాన్ని అగ్నికి అర్పించి తమ రాజధాని అయిన ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన 
కథ కూడ ఈ చారిత్రక పరిణామాన్ని సూచిస్తుందని కోశాంబి అభిప్రాయం.” రుగ్వేదం 
లోనే అగ్నికి అడవులను మింగేవాడు అనీ గొడ్డలి అనీ నామాంతరాలు. 

కాబట్టి అడవులను దహనం చేయడం ద్వారా వ్యవసాయ యోగ్యం చేసి, 
ఇనుము సహాయంతో బరువయిన నాగళ్ళను తయారు చేసుకొని ఎడ్డను నాగలికి 
కట్టి వ్యవసాయం చేసి పలురకాల పంటలు పండించే సమాజం మొదలయింది. 
అంటే ఆహార సేకరణ పశుపోషణలే కాక ఆహార ఉత్పత్తి చేసే సమాజం ఈ యజుర్వేద 
కాలానికి ప్రారంభమయింది. ఉత్పత్తి శక్తులలో వచ్చిన మార్పుయిది. అయితే ఇప్పుడు 
అదనపు ఉత్పత్తి సాధ్యం అవుతుంది. అంటే కొందరు శ్రమచేస్తే అందరూ తినవచ్చును. 
శ్రామికుల నుండి అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకొని పాలకవర్గాలు తమ అవసరాలకు 
వాడుకోవచ్చును. ఇది జరగాలంటే అందుకు అనువయిన సామాజిక నిర్మాణం 
(ఉత్పత్తి సంబంధాలు) అవసరం. కొందరు శ్రమ చేయాలి. ఉత్పత్తిని సాధించాలి, 
వారి మనుగడకు పోగా మిగిలింది వేరే కొందరు చేజిక్కించుకోవాలి. 

మన దేశంలో ఈ నిర్మాణం వర్ణ వ్యవస్థ. ఆర్య గణాలలో మూడు వర్గాలు 
ఏర్పడ్డాయి. వీళ్ళు క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు. వైశ్యులు తరువాతి కాలంలో 
వ్యాపారస్తులయ్యారుగాని క్రీ.పూ. 1000 ప్రాంతం నుండి క్రీ.శ. తొలి శతాబ్దాల దాకా 
వీళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయ ఉత్పత్తి చేయడం, అదనపు ఉత్పత్తిని 
రెండు అగ్రవర్ణాలకు అందజేయడం, వీళ్ళ 'ధర్మం'. ఈ మూడు వర్గాలు కాక, ఆర్యులకు 
లొంగిపోయిన ఆర్యేతరులు (దాసులు, ఇతర ఆటవికులు) శూద్ర వర్ణం అయ్యారు. 
'దాసుడు' అన్న పేరే ఇప్పుడు సేవక స్థితిని సూచించే పదం అయింది. శూద్రులకు 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 67 


కనీసం వ్యవసాయం చేసే అర్హత గూడ లేదు. పై మూడు వర్గాలకు సేవ చేయడం 
వీళ్ళ ధర్మం. వాళ్ళు పశువులను పోషించాలి, ఇళ్ళలోనూ పొలంలోనూ చాకిరీ చేయాలి. 

రుగ్వేదంలోని పదవ (చివరి) మండలంలో పురుష సూక్తం అనే సూక్తం వుంది. 
ఇందులో మొట్టమొదటిసారి వర్ణ వ్యవస్థ ప్రస్థావన వుంది. ఆదిపురుషుడు ముఖం 
నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షతియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల 
నుండి శూద్రులు పుట్టారని ఈ సూక్తం అంటుంది. అయితే ఇది నిజానికి రుగ్వేదానికి 
చెందింది కాదనీ, తరువాత చేర్చబడిందనీ (ప్రక్షిప్తం అని) చాలా మంది చరిత్రకారుల 
లాగే కోశాంబి గూడ భావిసాడు*'. 

యజుర్వేద సాహిత్యంలో మాత్రం ఎటువంటి సందేహాలకూ ఆస్కారం లేకుండ 
వర్ణ వ్యవస్థ నిర్మాణం, దాని లక్ష్యం, వివరించబడి వున్నాయి. రుగ్వేదంలో గణంలోని 
సామాన్య జనాన్ని “విశ్‌ ప్రజలు అన్నారు. ఇప్పుడు ఈ మాటను కర్షకులు అన్న అర్ధంలో 
ప్రయోగించడం మొదలయింది. దాని నుండి వైశ్యులు అన్న వర్ణం పేరు వచ్చింది. 
ఈ “విశ్‌ జనానికి సంబంధించిన దేవుళ్ళు మరుత్తులు. ఇంద్రుడికీ మరుత్తులకూ 
శత్రుత్వం రుగ్వేదంలోనే వుంది. రాజు “విశ్‌ జనాన్ని భుజించినట్టుగా ఇంద్రుడు 
మరుత్తులను భోజనం చేస్తాడని రుగ్వేదంలో అన్నారు. రుగ్వేద కాలంలోనే మామూలు 
గణ సభ్యులను గణ ముఖ్యులు పీడనకు గురిచేసి వుండాలి. వ్యవసాయక సమాజం 
వచ్చేసరికి ఈ పీడన చాలా ఎక్కువ అయింది. శతపథ బ్రాహ్మణంలో మరుత్తులను 
సామాన్య కర్షకులు అన్నారు.” ఐతరేయ బ్రాహ్మణంలో వైశ్యుడు ఇతరులకు లోబడి 
వుంటాడనీ ఇతరుల చేత “భుజించ బడతాడనీ, ఇష్టానుసారం పీడించబడతాడనీ, 
అన్నారు. శూద్రులు సేవకులనీ, ఇష్టానుసారం తొలగించబడతారనీ, ఇష్టానుసారం 
చంపబడతారనీ అన్నారు. యజ్ఞ కర్మకాండ యొక్క లక్ష్యం గూడ ఇప్పుడు కొద్దిగా 
మారింది. శతపథ బ్రాహ్మణంలో, వైశ్య శూద్ర జనాన్ని పురోహితుల సహాయంతో 
లోబరచుకోవడానికి రాజన్యులు యజ్ఞాలు చేసారన్న విషయం అర్హమవుతుందంటాడు 
కోశాంబి. యజ్ఞంలో భాగంగా అగ్నికి ప్రదక్షిణం చేసేటప్పుడు పురోహితులు ఒక చివర, 
రాజన్యులు ఒక చివర వుండి శూద్ర వైశ్య జనాన్ని లోబరచుకోవడం కోసం వారు 
మధ్యలో వుండేలాగ చూడాలని బ్రాహ్మణంలో అన్నారు. 

వైశ్య శూద్ర జనం నుండి పాలకవర్గాలు అదనపు ఉత్పత్తిని ఎ విధంగా 
చేజిక్కించుకున్నారో తెలుసుకోవాలి. గణవ్యవస్టలో గణ సభ్యులు తాము సేకరించిన 
ఆహారంలోని మిగులును కర్మకాండయుతంగా పంచుకుంటారని గత అధ్యాయాలలో 
చూసాం. గణ సభ్యులు తాము సేకరించిన ఆహారం మొత్తంగానీ కొంతభాగం గాని 


68 ప్రాచీన భారతదేశ చరిత్ర 


గణం పెద్దకు అందజేస్తారు. అతను దాన్ని కర్మకాండయుతంగా దేవుళ్ళకు అర్పించి 
అందరికీ పంచుతాడు. యుద్దాలలో గెలుచుకొచ్చిన సంపదను గూడ ఇదే విధంగా 
దేవుళ్ళకు అర్పించి పంచుకుంటాలు, (ఆర్భాటంగా విందులతో జరిగే ఈ పంపకపు 
కార్యక్రమాన్ని పురామానవ శాస్త్రంలో potlach అంటారు). ఈ విధంగా గణముఖ్యుల 
ద్వారా దేవుళ్ళకు అర్పించే ఆ మారాన్ని బలి” అన్నారు. ఆదిమ గణ వ్యవస్థలోని ఈ 
బలులు అర్పించే ఆచారంలోనే వర్గ విభజనకూ దోపిడీకి మూలం వుంది. బలులు 
అందు కొన్ని పంపకం చేసేది గణం పెద్దలు కాబట్టి వాళ్ళు ఇతరుల కంటె ఎక్కువ 
మిగుల్చుకోవచ్చు. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశ వచ్చేసరికి సామాజిక 
సంపద పెరిగి బలి రూపంలో గణ ముఖ్యలు మిగుల్చుకొనే సంపద మరింత ఎక్కువ 
ఉంటుంది. ఇదంతా కర్మకాండలో భాగంగా జరుగుతోందని నమ్మించాలి కాబట్టి 
పురోహితుల అండకావాలి. ఈ విధంగా గణం ముఖ్యులు ఒక రాజన్య (క్షత్రియ) 
వర్ణంగా ఏర్పడి, పురోహితుల (బ్రాహ్మణుల) సహాయంతో వైశ్య శూద్ర ప్రజానీకం 
నుండి బలుల రూపంలో అదనపు ఉత్పత్తిని సేకరించి చేజిక్కించుకున్నారు. 

కర్షకులు, కూలీలు, రాజులు అంటున్నామంటే అప్పటికి స్థిర నివాస వ్యవసాయక 
గ్రామాలూ రాజ్యాలూ ఏర్పడ్డాయని అనుకోకూడదు. ఈ 400 సంవత్సరాలూ (క్రీ.పూ. 
1000-600) గణవ్యవస్థ నిర్మాణం కొద్ది మార్పులతో కొనసాగింది. క్షత్రియ బ్రాహ్మణ 
వైశ్య వర్ణాలు గణ వ్యవస్థలో అంతర్భాగంగానే ఏర్పడ్డాయి. రాజులు లేక రాజన్యులు 
అంటే అప్పటికీ గణ ముఖ్యులే. అయితే వీళ్ళ ప్రాబల్యం కొద్ది కొద్దిగా పెరగడం 
మొదలయింది. రుగ్వేద కాలంలో “రాజులు సర్వ స్వతంత్రులు కారు. గణ ముఖ్యుల 
“సభి వాళ్ళను ఎన్నుకునేది. ఈ సభ ఆధ్వర్యంలో వాళ్ళు నడుచుకొనేవారు. యజుర్వేద 
కాలం వచ్చేసరికి రాజులు సభ నియంత్రణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు 
కనబడుతుంది. దానికి ఒక నిదర్శనం, రాజులకు కొత్తగా వచ్చిన అభిషేకకాండ. రాజుగా 
ఎన్నుకోబడడం కాక అభిషిక్తుడు కావడం అంటే అతని అధికారానికి మంత్ర సంబంధ 
మయిన లక్షణం ఆపాదించడం అవుతుంది. దీనికి పురోహితుల అండకావాలి. కాబట్టి 
అభిషేక కర్మలు నిర్వహించిన బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున దక్షిణలు ఇవ్వడం జరిగింది. 
ఈ విధంగా క్షత్రియులూ, బ్రాహ్మణులూ తమ ప్రాబల్యాన్ని పరస్పర సహకారంతో 
పెంపొందించుకున్నారు. 

ఇదంతా క్రమంగా 400 ఎళ్ళపాటు జరిగింది. ఈ కాలంలో ఆహార ఉత్పత్తి 
మొదలయింది గానీ స్టిర నివాస గ్రామాలు ఏర్పడలేదు. అంటే మొదటి అధ్యాయంలో 
చెప్పిన రెండవ పరిణామం ప్రారంభం కాలేదు. గ్రామం అంటే ఇప్పటికీ ఇంకా ఒక 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 69 


సంచార సజాతుల (రక్తబంధువుల) బృందం అర్థం. ఈ గ్రామాలు వర్షాకాలంలో మెట్ట 
ప్రాంతాలలో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఎండాకాలం రాగానే తమ పశువులను నదీ 
లోయలకు తోలుకుపోయి మేపుకొని జీవించేవి. ఒక తేడా ఎమిటంటే రుగ్వేద కాలంలో 
లాగ కాక ఇప్పుడు ఈ గ్రామాలకు పశుసంపదే కాక శూద్రులు అనే ఉమ్మడి సేవకుల 
సంపద గూడ వుంది. వీళ్ళు సంచారానికి బయలుదేరినప్పుడల్లా పశువులనేకాక శూద్రులను 
గూడ తోలుకుపోయేవారు. ప్రాచీన కాలం నుండి గూడ (రుగ్వేదం నుండి) మన 
దేశంలో “నాలుగు కాళ్ళ పశువులు” రెండు కాళ్ళ పశువులు అనే వ్యవహారం వుంది. 

అయితే ఈ శూద్రులు బానిసలు కారు. మనదేశంలో వర్గ సమాజం బానిస 
వ్యవస్థ రూపంలో రాలేదని, వర్ణ వ్యవస్థ రూపంలో వచ్చిందని కోశాంబి ఖచ్చితమయిన 
అభిప్రాయం. ఆదిమ గణ వ్యవస్థ తరువాత బానిస వ్యవస్థ వచ్చి తీరాలని విషయ 
నిరూపణతో ప్రమేయం లేకుండ వాదించినందుకు కోశాంబి డాంగేను తీవ్రంగా 
విమర్శించాడు.“ గ్రీసు, రోం తదితర పాశ్చాత్య రాజ్యాలలో ఇదే దశలో బానిస 
వ్యవస్ట వచ్చింది. పెద్ద పెద్ద కామందులు బానిసల ద్వారా వ్యవసాయం తదితర 
రంగాలలో ఉత్పత్తి సాగించారు. బానిసలను కొనుక్కున్నారు, అమ్ముకున్నారు. భూమి 
తదితర ఉత్పత్తి సాధనాలలో స్వంత ఆస్తి వుండడం ఈ రకమయిన దోపిడీకి ప్రాతిపదిక. 
అయితే భారతదేశంలో ఆహార ఉత్పత్తిని సాధించిన ఆర్యులది స్వంత ఆస్తి సమాజం 
కాక, భూమినీ పశువులనూ సమష్టి ఆస్తిగా కలిగిన గణ సమాజం కావడంవల్ల వాళ్ళకు 
లోబడిన దాస తదితర ఆర్యేతరులు బానిసలు కాలేదు. మొత్తం ఆర్య గణాలకు 
సమష్టి భృత్యులు (ఇంగ్లీషులో Helots) అయ్యారు. శూద్రులయ్యారు. దాసులను 
బానిసలుగా కాక శూద్రులుగా లోబరచుకోవడం వల్ల భారతదేశంలో నిజమయిన 
బానిస వ్యవస్థ ఏర్పడలేదు.” ఈ శూద్రులు ఎ ఒక్కరికీ స్వంత బానిసలు కారు, 
మొత్తం ఆర్య సమాజానికి సమష్టి సేవకులు ఆహార ఉత్పత్తిని సాధించినప్పుడే ఆర్యులు 
గణ వ్యవస్థనూ సమష్టి ఆస్తినీ వదిలించుకొని వుంటే, స్వంత ఆస్తి వ్యవస్థను 
రూపొందించుకొని అప్పుడు తమకు లోబడిన ఆర్యేతరులను గూడ తమలో తాము 
బానిసలుగా పంచుకొని వుండేవారు. భారతదేశంలో గూడ బానిస వ్యవస్థ వచ్చి 
ఉండేది. కాని దాదాపు 4 శతాబ్దాలపాటు ఆర్యులు సమష్టి ఆస్టి రూపాన్ని వదులుకో 
లేదు కాబట్టి ఆర్యేతరులు సమష్టి భృత్యులే అయ్యారు. భారతదేశంలో వర్గ సమాజానికి 
బానిస వ్యవస్థకంటే వర్ణ వ్యవస్థ తగిన సామాజిక నిర్మాణం అయింది. ఆర్యులు తమ 
సమష్టి ఆస్తి అయిన భూమి మీదగానీ పశువుల మీదగాని దాసులకు హక్కులేకుండా 
చేశారు. వాళ్ళకు భూమి కలిగి వుండే హక్కులేదు. అయుధాలూ, పనిముట్లూ కలిగి 


70 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వుండే హక్కులేదు. వాళ్ళు ఆర్యుల ఇళ్ళలోనూ పొలాలలోనూ చాకిరీ చేయాలి. అది 
వాళ్ళ “ధర్మం. ఉత్పత్తి సాధనాల నుండి వెలివేయబడ్డ వాళ్ళు ఇతరుల కోసం కూలి 
చేయక తప్పదు. కాబట్టి ఈ ధర్మం ఫలితంగా బానిస వ్యవస్థ అవసరం లేకుండా 
కూలి చేసే వర్గం ఒకటి ఆర్యులకు లభ్యం అయింది. 

ఇది స్థూలంగా క్రీ.పూ. 1000-600 నాటి సామాజిక పరిణామం చరిత్ర. ఈ 
కాలంలో కనబడే మరొక విశేషం ఏమిటంటే కొత్తగా పాలకవర్గంగా ఎర్పడిన బ్రాహ్మణ- 
క్షత్రియుల మధ్య అంతఃకలహం వైశ్యుల నుండి, శూద్రుల నుండి దోచుకున్న 
అదనపు ఉత్పత్తిని పంచుకోవడంలో ఈ తగాదా వచ్చింది. మన ప్రాచీన సాహిత్యంలోని 
క్షత్రియ బ్రాహ్మణ కలహాలకు అర్ధం యిదేనని కోశాంబి అంటాడు. ప్రముఖమైన 
ఉదాహరణగా పరశురాముడి కథను చూపుతాడు. పరశురాముడు ప్రపంచంలోని 
క్షత్రీయులందరినీ ఒకటి రెండుసార్లు కాదు, 21 సార్లు నాశనం చేసాడు. ఈ పురాణాలు 
రాసింది బ్రాహ్మణులే కాబట్టి నిజానికి బ్రాహ్మణులు క్షత్రియుల ధాటికి తట్టుకోలేక 
తమ అశక్తతను కప్పిపుచ్చు కోవడానికి ఈ వీరోచితమయిన గాథ సృష్టించుకొన్నారని 
కోశాంబి అనుమానిస్తాడు.*” 

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ దేశంలో ఆదిమ సమాజం 
నుండి వ్యవసాయక వర్గ సమాజానికి జరిగిన పరిణామం అసంపూర్తిగా వుండిపోయింది. 
ఆహార ఉత్పత్తి మొదలయింది, కాని, అది “వానాకాలం వ్యవసాయం, వేసవిలో 
ఇంకా పశుపోషక సంచార జీవితం పోలేదు. స్టిరనివాస వ్యవసాయక గ్రామాలు ఏర్పడ 
లేదు. అదనపు ఉత్పత్తిని దోపిడీ చేయడం అనే ప్రాథమిక నాగరిక లక్షణం 
మొదలయింది. కాని దోపిడీ జరిగిన రూపం మాత్రం ఆదిమ గణ సమాజాల యజ్ఞ 
బలులే. అసమగ్రమైన ఈ మార్పుపట్ల నిరసన ఆనాటికే వినబడుతోంది. అయితే 
అది దోపిడీ పట్ల నిరసనగా కాక దోపిడీకి సాధనమైన యజ్ఞ కర్మకాండ పట్ల, బలుల 
పట్ల నిరసన వ్యక్తమవుతుంది. పశువులను బలి ఇవ్వడం, పశుమాంసం తినడం, 
కొత్తగా ఏర్పడిన కర్షక వర్గానికి (వైశ్యులకు) చాలా హానికరమయిన గతంలో లాగ 
పశువులను మాంసం కోసంకాక పాడికోసం, పొలం పనుల కోసం ఇకమీదట పోషించాలి. 
అయితే పాత అలవాటు బ్రాహ్మణులకు జీవనాధారం, ఆచారం. ఈ సంఘర్షణ ఛాయలు 
శతపథ బ్రాహ్మణంలో ఒకచోట కనబడతాయి. గోమాంసం తినడం పాపం అని 
వాదించగా అంతా విని యజ్ఞవల్క్యుడనే బ్రాహ్మణ రుషి (వేదాంతులకు ఈయన 
మూలపురుషులలో ఒకడు) “అంతా నిజమే కావచ్చుగాని, పుష్టిగా వుంటే నేను తప్పక 
తింటాను” అని సమాధానం ఇస్తాడు. విచిత్రమయిన విషయం ఏమిటంటే తరువాతి 
కాలంలో బ్రాహ్మణులు మాంసాహారులయిన వ్యవసాయ దారులను తక్కువగా 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 71 


చూసారుగాని, తొలినాడు బ్రాహ్మణుల గోమాంస భక్షణానికి వ్యతిరేకంగా వ్యవసాయ 
దారులు తిరగబడాల్సి వచ్చింది. ఇది ఈ దశలో కంటె తరువాతి దశలో బౌద్ద మతం 
రూపంలో ప్రబలమైన సంఘర్షణగా ముందుకొచ్చింది. ఆ దెబ్బకు తట్టుకోలేక 
బ్రాహ్మణులు ఒక్క గోమాంసాన్నే కాక అన్ని రకాల మాంసాన్నీ విసర్జించిన తరువాతే 
తిరిగి నిలదొక్కుకోగలిగారు. 

ఆహార ఉత్పత్తి సమాజం మొత్తం ఆర్యులందరరిలోనూ ఒకేసారి రాలేదు. 
కొన్ని గణాలలో ముందు వచ్చింది. మహా భారతంలోనూ బౌద్ద సంప్రదాయంలోనూ 
మొట్టమొదటి రాజ్యాలుగా పేర్కొన్న వాటినిబట్టి ఈ మార్పు కురు, పాంచాల, మద్ర, 
మత్స్య, మొదలయిన గణాలలో వచ్చిందని భావించవచ్చును. ఇవన్నీ పంజాబు 
ఢిల్లీ-హర్యానా ప్రాంతానికి చెందినవి. ఈ గణాలలోని రాజన్యులు కొందరు గణ 
బంధనాలను కొంతమేరకు తెంచుకొని సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోగలిగారు. అంటే 
నిజమైన 'రాజులు' కాగలిగారు. అయితే ఇంకా పశుపోషక దశలో ఉండిపోయిన 
ఆర్యగణాలు వేరేవున్నాయి. ఈ గణాలలో గూడ వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టి వాళ్ళకు 
ఆహార ఉత్పత్తిని అలవాటు చేసి విసృతమయిన వ్యవసాయక వర్గసమాజంలో కలుపుకో 
వలసిన కర్తవ్యం ఇక ముందుంది. ఈ ఆర్యగణాలుకాక అసంఖ్యాకమయిన ఆర్యేతర 
గణాలున్నాయి. ఈ గణాలను మొత్తం శూద్రులుగా లోబరచుకోవడమో లేక వీటిలోని 
పురోహితులను బ్రాహ్మణులుగా స్వీకరించి ఒక గోత్రం సృష్టించి, వాళ్ళ సహాయంతో 
ఇతరులను శూద్రులుగా లోబరచుకోవడమో చేయాలి. ఈ లోబరచుకునే క్రమంలో 
అణచివేతతో బాటు సమ్మేళనం గూడ వుంది. కొత్త దేవుళ్ళు, కొత్త పురాణాలు, కొత్త 
ఆచారాలు, కలగా పులగంగా వచ్చి బ్రాహ్మణ మతంలో చేరతాయి. 

అంతేకాక, ఆర్యసమాజం పంజాబు-హర్యానా-ఢిల్లీ-పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలోని 
తేలిక అడవులను వదిలిపెట్టి దట్టమయిన అడవులున్న దిగువ గంగా-యమునా 
లోయల లోనికి (తూర్పు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌) విస్తరించే దశగూడ ముందుంది. 
క్రీ.పూ. 600-300 మధ్య జరిగిన ఈ పరిణామాలను తరువాతి అధ్యాయంలో చూద్దాం. 
వివరణలు 
1. ఆహార సేకరణ మీద ఆధారపడిన గణాలు మామూలుగా మాతృస్వామ్య 

లేక మాతృ ప్రధాన వ్యవస్థను కలిగి ఉంటాయి. పశుపోషణతో పితృస్వామ్యం 

(దానితోపాటు మగ దేవుళ్ళు) ప్రారంభమవుతుంది. అయితే చరిత్ర పరిణామ 

క్రమంలో అప్పుడప్పుడు అమ్మదేవతలను పూజించే పశు పోషకులు కనబడతారు. 

పడమటి దక్కన్‌కు చెందిన అటువంటి ఉదాహరణ ఒకటి ఇస్తూ “పశు 


72 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


పోషకులకు మగ దేవుళ్ళే ఉండి తీరాలనడం పిడివాదం అవుతుంది అంటాడు 
కోశాంబి. Pilgrim's Progress: A Contribution to the pre-history of the 
Western Deccan Plateau, MR, Page 138. 

CCAIl, Page 86 

ISIH, Page 83. లోకంలో పాపం అనేది లేనంతవరకే 'యమలోకం' విటి 
కన్నింటికీ అతీతంగా వుంటుంది. పాపపు కార్యాలు లోకంలో మొదలుకాగానే 
జీవులు మరణించడం మొదలయింది. 'యమరాజు తన ప్రజలమీద గ్రేమ 
కొద్దీ పాపాలను తన మీద వేసుకొని తానే మొదటి మృతుడు అయ్యాడు. 
(క్రీస్తు చాలా కాలం తరువాత ఈపనే చేశాడు). ఆర్యులు ఇరాన్‌ వదిలి భారత 
ఉపఖండానికి వచ్చేసరికి మొట్టమొదటి మృతుడయిన ఈ 'యమరాజు' 
మృతుల లోకానికి అధిపతి అయిన యమధర్మరాజు అయ్యాడు. CCA 
Page 77 

CCAIl, Pages 87-88 

Indian Feudal Trade Charters, HS, Page 103. 

ఉదాహరణకు గణముఖ్యుడిని గోపుడు లేక గోపతి అనీ, యుద్దాన్ని గవిష్టి 
లేక గోషు అనీ, దూరాన్ని గవ్యుతి అనీ అన్నారు. ఆర్‌.ఎస్‌. శర్మ పుస్తకం 
Material Culture and Social Formations in Ancient India, page 25. 
రుషులూ రాజులూ శాస్త్రకారులూ ఉద్దేశ్యపూర్వకంగా చరిత్రను నిర్మిస్తారనే 
అభిప్రాయం భావవాద చరిత్ర రచనా పద్దతిలోని ప్రధాన లోపాలలో ఒకటి. 
“ఆంధ్రజ్యోతి లో ప్రశ్నోత్తరాల శీర్షిక నిర్వహించే అరుణావ్యాస్‌గారిని ఒక 
పాఠకుడు కన్యాశుల్కం అనే ఆచారం ఎట్లా వచ్చిందని అడుగగా ఆమె 
'అశ్వలాయనుడు ప్రవేశపెట్టిన ఎనిమిది విధాల వివాహ పద్దతులలో ఆర్ష 
వివాహ పద్దతి ఒకటి” అంటూ తన సమాధానం ప్రారంభించారు. ఇటువంటి 
వాక్యాలు మన చరిత్ర పుస్తకాలో కొల్లలు. మనదేశంలో మగవాళ్ళు జుట్టు 
'క్రాపు చేయించుకునే పద్దతి విక్టోరియా రాణి “ప్రవేశపెట్టింది” అని ఎవ్వరూ 
అనరు గాని ప్రాచీన చరిత్రను గురించి మాత్రం మినహాయింపు లేకుండ 
ఇట్లాగే రాస్తారు. 

ఆర్య గణాలు పశువుల గురించి, నీటి వనరుల గురించి తరచు కలహించు 
కునేది అనడానికి రుగ్వేదంలో ఆధారం వుంది ISIH, Page 88. 

CCAIl, Page 78, ఆర్యులు పంజాబు వదిలి గంగా-యమునా తీర ప్రాంతానికి 
వచ్చిన తరువాత, అదే సరస్వతి భూగర్భంలో గోప్యంగా ప్రవహించి ప్రయాగ 


వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ 73 


17. 
18. 


19. 


20. 


21. 


22, 


23. 
24. 


25. 


26. 


దగ్గర గంగా-యమునలను కలుస్తుందని కొత్త పురాణం సృష్టించుకున్నారు. 
గతాన్ని ఎంతమాత్రం వదిలిపెట్టడానికి ఇష్టంలేని బ్రాహ్మణ సంస్కృతికి ఇది 
చక్కటి నిదర్శనం. 

CCAIl, page 82 

ISIH, Pages 86-88 

దాసులూ, దస్యులూ ఒకరేనని కోశాంబి అభిప్రాయం. వేరు వేరని భావించే 
చరిత్రకారులలో ఆర్‌.ఎస్‌. శర్మ ఒకరు. 

CCAIl, Page 80 

ISIH, Page 93 

పురములు అంటే పట్టణాలు అనే కంటే చుట్టూ రక్షణార్ధం కోటలు (fortification) 
కట్టిన ఆవాసాలు అనవచ్చు (కోశాంబి $trంNgholds అనే మాట వాడతాడు) 
తరువాతి కాలంలో ఆర్యులు ఇదే విధంగా “నాగి, 'నిషాది మొదలయిన 
పేర్లను తమకు శత్రువులయిన ఆటవిక తెగలకు సామాన్య వ్యవహారంగా 
ప్రయోగించారు. 

15101, Page 99 

CCAIl, Page 79 

On a Marxist approach to Indian Chronology, HS, Page 82 Urvasi 
and Pururavas, MR. Page 77 

CCAIl, Pages 82-83 

ISIH, Pages 102-103 

ISIH, page 96 

ISIH, Pages 92-93 

CCAIl, Page 115 

ఈ విశ్లేషణ వివరంగా రాసిన వ్యాసం 

Urvasi and Pururavas, MR, Pages 42-81, ముఖ్యంగా పేజీలు 61-81 
The Autochtonous element in the Mahabharata, HS. Page 159 
Social and economic aspects of the Bhagavadgita, MR, 

Page 24 

Urvasi and Pururavas, MR, Page 70 

CCAIl, Page 83 

Urvasi and Pururavas, MR, Page 72 


74 


27. 
28. 


29. 
30. 
31. 
32. 


33. 
34. 
తద; 
36. 
37. 
38. 


39. 
40. 
41. 
42. 
43. 
44, 


45. 
46. 
47. 
48. 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


ISIH, Pages 102-106 

Combined Methods in Indology, HS, Pages 15-16 

The Basis of Ancient Indian History, HS, Pages 33, పాదసూచిక 
15111, Page 105 

CCAIl, Page 84 

151141, Page 119 

కోశాంబి విశ్లేషణను వివరంగా తెలుసుకోదల్చుకుంటే ఈ క్రింది వ్యాసం చదవ 
వచ్చును. The Origin of the Brahmin gotras Journal of Bombay branch 
of Royal Asiatic Sociery, 1950, పేజీలు 21-80. కోశాంబి వ్యాసాల 
సంకలనాలగా ఇప్పటికి వెలువడిన వాటిలో ఎందులోనూ ఈ వ్యాసాన్ని చేర్చి 
నట్టులేదు. 

15111, Page 106 

CCAIl, Page 87 

15101, Page 133 

ISIH, 88 

CCAIl, Page 88 

నాగలికి ఇనుప ముక్క వాడారా లేదా అనేది ప్రశ్నార్థకంగా వుండిపోతుంది. 
పురావస్తు తవ్వకాలలో అటువంటిది ఒక్కచోట మాత్రమే దొరికిందని ఆర్‌.ఎస్‌. 
శర్మ అంటాడు. 

15101, Page 123 

The Autochtonous element in the Mahabharata, HS, Page 155 
ISIH, Page 108, పాద సూచిక 7 

On a Marxist approach to Indian Chronology, HS, Page 83 

CCAI, Page 87 

Marxism and Ancient Indian culture, HS, Pages 73-78. డౌంగే వ్రాసిన 
పుస్తకం "India from primitive communism to slavery' క ఈ వ్యాసం 
సమీక్ష. 

Marxism and Ancient Indian culture, HS Page 77 

On a Marxist approach to Indian Chronology, HS, Pages 82-84 
15111, Page 120 

15101, Page 136 


5. మహాభారతం - బుద్దుడు 


పైన చెప్పినట్టు క్రీ.పూ. 600-300 మధ్య కాలంలో వచ్చిన మార్పులలో రెండు 
అంశాలున్నాయి. ఒకటి - ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయక వర్గ సమాజం తన 
గణ వ్యవస్థ లక్షణాలను పూర్తిగా వదిలించుకొని నాగరిక రాజ్యాల ఏర్పాటుకు దారి 
తీయడం. రెండు - సమాజం ఆటవిక సమాజాలను లోబరుచుకొని ఆహార ఉత్పత్తినీ 
దానితోబాటు వర్ణ వ్యవస్థనూ దట్టమయిన అడవులతో నిండిన గంగాయమునా 
లోయల దిగువ భాగానికి (ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు) వ్యాపింపజేయడం. 
కోశాంబి ఇందులో మొదటి మార్పును బౌద్ద తదిరత బ్రాహ్మణేతర మతాల ఆధారంగా, 
రెండవ మార్పును మహాభారతం ఆధారంగా, వివరిస్తాడు. ఎక్కడికక్కడ ఈ మత 
సాహిత్య సంప్రదాయాలను పురావస్తు అవశేషాలతోనూ నైసర్గిక పరిస్టితులతోనూ 
సమన్వయపరచి అధ్యయనం చేస్తాడు. 

ఈ చారిత్రక క్రమంలో సమ్మేళనం జరుగుతూనే వుంది. పశుపోషక ఆర్య 
గణాలనూ ఆర్యేతరులనూ లొంగదీసుకుంటూనే వున్నారు. తమ సమాజంలో అట్టడుగు 
భాగంలో కలుపుకుంటూనే వున్నారు. అయితే ఇప్పుడు కొత్త చారిత్రక దశ వచ్చింది. 
దానికి నిదర్శనంగా పాత బ్రాహ్మణుల స్థానంలో కొత్తవాళ్ళకు ప్రాధాన్యత వచ్చింది. 
మహాభారతానికి తుదిరూపం ఇచ్చింది భృగు (భార్గవ) గోత్రీకులు, బౌద్ద సంప్రదాయాన్ని 
రాసింది ప్రధానంగా కశ్యప (కాశ్యప) గోత్రీకులు.' రుగ్వేదంలో భృగువులు కేవలం 
ఇంద్రుడిచేత ఓడించబడ్డ ఒక గణంగా కనబడతారని చూసాం.” కశ్యపుల మాటకొస్తే 
కణ్వులలాగే వీళ్ళుగూడ వేదకాలంలో యజ్ఞ కర్మకాండ నిర్వహించడానికి అనర్హులుగా 
భావించబడ్డారు. తరువాతి కాలంలో వేరే ఏ గోత్రంలేని బ్రాహ్మణులకు కాశ్యపగోత్రం 
ఇచ్చే అలవాటును బట్టి చూస్తే" ఇది ఆర్యేతరుల నుండీ ఆటవికుల నుండీ 
పురోహితులను స్వీకరించిన సమ్మేళన క్రమంలో ఎర్పడ్డ గోత్రం అని అర్థం అవుతుంది. 
మహాభారతం 

మన పౌరాణిక సాహిత్యంలో చరిత్ర ఎంత వుందనేది చిక్కువీడని ప్రశ్న. దీనికి 
సమాధానం చరిత్రకు మనం ఇచ్చుకునే నిర్వచనాన్ని బట్టి వుంటుంది. చరిత్రను 
కొన్ని సంఘటనల కలయికగా అర్ధం చేసుకొని పౌరాణిక సాహిత్యంలో చారిత్రక 


76 ప్రాచీన భారతదేశ చరిత్ర 


సంఘటనల ఆనవాలు కోసం వెతికితే అది వృధాప్రయాస అవుతుందని కోశాంబి 
అభిప్రాయం. మొత్తం పౌరాణిక సాహిత్యాన్నంతా వడబోస్తే ఆవగింజంతగూడ “చరిత్ర 
దొరకదు. అయితే చరిత్రను కొన్ని సంఘటనల కలయికగా కాక సామాజిక సంబంధాల 
పరిణామ క్రమంగా అర్థం చేసుకుంటే పరిస్థితి కొంత మెరుగుగా వుంటుంది. పుక్కిటి 
పురాణమే అయినా, అది రాయబడిందంటే, ప్రజలు విస్తృతంగా విశ్వసించారంటే, 
అది ఎదో ఒక సామాజిక పరిణామక్రమాన్ని ప్రతిఫలించి వుండాలి. ఈ ప్రతిఫలనం 
ఉన్నదున్నట్టుగా కాకపోవచ్చు. సంకేతాత్మకంగా కావచ్చు. అద్భుతంగా కావచ్చు. 
అభావంగా కూడా కావచ్చు. దీనిని శాస్త్రీయంగా అధ్యయనంచేసి దాని వెనకున్న 
పరిణామాలను గుర్తించడం అవసరం. అది చేయడానికి నిరాకరిస్తే ఒక విలువైన 
చారిత్రక ఆధారాన్ని కోల్పోతాం అని కోశాంబి అంటాడు. కృష్ణుడు అనేవాడు నిజంగా 
లేకపోవచ్చు. కాని కృష్ణుడి ఆరాధన వుంది. అదొక సామాజిక వాస్తవం. ఈ ఆరాధన 
అన్ని కాలాలలోనూ లేదు. ఒక దశలో ముందుకొచ్చింది. అంతవరకు ప్రముఖంగా 
వున్న ఇంద్రుడి పూజ క్రమంగా క్షిణించిపోయింది. ఇదంతా పుక్కిటి పురాణంగా కొట్టి 
పారేయకుండా కారణాలను అధ్యయనం చేస్తే మన చరిత్రను కొంతయినా అర్థం 
చేసుకోగలుగుతాం. 

కోశాంబి మహాభారత కథను చాలా వివరంగా విశ్లేషించి, ఒక్క కథగా కనబడే 
దాన్ని మౌళికంగా మూడు సంప్రదాయాల కలయికగా విడగొడ్డాడు. ఆ మూడు సంప్ర 
దాయాల వెనుకనున్న చారిత్రక పరిణామాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తాడు" 

మొదటిది కురుపాండవుల యుద్దం క్రీ.పూ. 600 నాటికి ఆర్యసమాజం ఆహార 
ఉత్పత్తిని అలవాటు చేసుకొని వర్ణవ్యవస్టను రూపొందించుకొని సింధూ, గంగాలోయల 
మధ్య భాగాన్ని వ్యవసాయ యోగ్యంచేసి ఆక్రమించుకుంది. గణ వ్యవస్థను ఛేదించి 
నెమ్మదిగా రాచరికాలు ఏర్పడడం మొదలయింది. మొట్టమొదట రాచరికం 
ఏర్పరచుకున్న గణాలలో కురుగణం ఒకటి. ఇక మీదట ఈ కురుగణం యొక్క రాచ 
వంశాన్ని కురు వంశం అనడం మొదలు పెట్టారు. భరతుడి సంతతి అయిన కురు 
మహారాజు తన తపస్సు ఫలితంగా కురు జంగలాన్ని కురుక్షేత్రంగా మార్చాడని ఆది 
పర్వంలో వుంది. అడవులను (జంగలం) వ్యవసాయ క్షత్రాలగా మార్చడానికి 
అవసరమయ్యే భౌతిక శ్రమయొక్క అద్భుత బ్రాహ్మణీకృత రూపం ఈ “తపస్సు” 
అనుకుంటే అది చారిత్రక పరిణామమే. ఈ విధంగా ఎర్పడిన కురురాజ్యం రాజధాని 
అయిన హస్తినాపురం (ఢిల్లీ) యమునా నదిపై భాగాన వుంది. ఆర్యుల సమాజం గణ 
వ్యవస్థ రూపంలో వున్నంతకాలం రాజులూ, రాచరికాలూ లేవు. ఒక గణానికి చెందిన 
గత (రక్ష బంధువుల) గుంపు (కుదురు) గాని లేదా అంతకంటే చిన్న గుంపు 


మహాభారతం - బుద్దుడు 77 


గాని ఒక ప్రాంతపు సంపదను ఉమ్మడిగా అనుభవించేది. అయితే సంఘటనల 
కలయికగా అర్థం చేసుకొని పౌరాణిక సాహిత్యంలో చారిత్రక సంఘటనల ఆర్యులు 
దాసులను శూద్రులుగా లొంగదీసుకుని ఆహార ఉత్పత్తిని అలవర్చుకుని అదనపు 
ఉత్పత్తిని పెంచుకున్న తర్వాత ఈ పరిస్థితి మారింది. అంతవరకు గణసభ చేత 
ఎన్నుకోబడిన రాజులు ఇపుడు కొత్తగా దొరికిన సంపదను ఆసరా చేసుకుని పురోహితుల 
అండతో అభిషిక్తులయి సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నారు. ఇది వాళ్ళ సజాతులలో 
(దాయాదులు) కొందరికి కంటగింపయింది. వాళ్ళు తమకు గూడ రాజ్యాధికారంలో 
వాటా కావాలని కోరడం, కలహించుకోవడం, అడవులకు బహిష్కరించబడడం, 
యుద్దం చేయడం, అన్నీ గూడ సహజమయిన విషయాలే. ఇందులో కౌరవులు 
ఓడిపోయి పాండవులు గెలిచారు. మహాభారతం కౌరవుల విలాపంగా ప్రారంభమయి 
పాండవుల విజయగీతంగా మారిందని కోశాంబి అభిప్రాయం." 

అయితే కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో వర్ణించినంతటి మహాసంగ్రామం 
కావడానికి వీలులేదు. 18 రోజుల పాటు సాగిన ఆ యుద్ధంలో 50 లక్షల మంది 
హతులయ్యారని, 1,30,000 రథాలూ, ఏనుగులూ అంతకు మూడు రెట్లు గుర్రాలూ 
ఉపయోగించబడ్డాయని ఆ “ఇతిహాసం. చెబుతుంది. ఇంత పెద్ద ఎత్తున యుద్ధం 
జరగాలంటే దేశ జనాభా కనీసం 20 కోట్లు ఉండాలని అంచనా వెస్తూ, బ్రిటిష్‌ కాలం 
దాకా భారతదేశ జనాభా 20 కోట్లు కాలేదని కోశాంబి గుర్తు చేస్తాడు." క్రీ.పూ. 600 
నాటి దాకా గంగా యమునా దిగువ లోయలలో, తూర్పు పడమర కోస్తాలలో, దక్కన్‌ 
పీఠభూమి మీద, ఆహార సేకరణే తప్ప ఆహార ఉత్పత్తి లేదు. యుద్దాలు చేయడానికి 
రాజులూ రాజవంశాలూ లేవు. విస్తారంగా ఇనుము వాడకం సాధ్యపడే దాకా ఈ 
ప్రాంతాలలో ఆ మార్పు రాదు. మహాభారత కథ మొత్తం ఢిల్లీ - మీరట్‌ - మధుర 
ప్రాంతానికి పరిమితమయిందని కోశాంబి అభిప్రాయం." తరువాతి కాలంలో 
బ్రాహ్మణులు తమ ప్రాముఖ్యాన్ని పెంచుకోవడం కోసం తమకు తోచిన రాజులనూ 
రాజవంశాలనూ అన్నింటినీ మహాభారతంలోకి చేర్చారు. 

మహాభారతం కురు పాండవుల యుద్దం కథ మాత్రమే అయితే అందులో 
కృష్ణుడి పాత్ర అర్థం కాదు. యుద్దంచేసిన రెండు పక్షాలలో ఒక పక్షానికి సాయం 
చేసిన యాదవ ప్రముఖుడిగా వుండేవాడే తప్ప, దేవుడు కావలసిన అగత్యం లేదు. 
కాబట్టి ఇక్కడ వేరే సంప్రదాయం వచ్చి చేరిందని కోశాంబి భావిస్తాడు. కురుగణం 
నివాస స్థలం ఢిల్లీ- మీరట్‌ ప్రాంతం కాగా, వాళ్ళకు దక్షిణంగా మధుర ప్రాంతంలో 
తపీదుగణంి (యాదవులు) నివసించేవారు. రుగ్వేదంలోని పంచగణాలలో యాదవులు 
ఒకరు. వీళ్ళు ఆర్యులుకాక పోవచ్చును గాని వేదకాలపు ఆర్యులలాగా వీళ్ళు పశు 
పోషకులు. వీళ్ళ దేవుడయిన కృష్ణుడికీ ఆర్యుల దేవుడయిన ఇంద్రుడికీ ముందు 


78 ప్రాచీన భారతదేశ చరిత్ర 


నుండీ శత్రుత్వమే. చివరికి, పశుపోషక సమాజం పూర్తిగా నాశనమయి వ్యవసాయక 
సమాజం స్థిరపడేసరికి ఇంద్రుడు తన స్థానాన్ని సంపూర్ణంగా కోల్పోయాడు. కృష్ణుడు 
ప్రముఖ దేవుడయ్యాడు. ఈ పరిణామాన్ని ప్రతిఫలించేది మహాభారతంలోని కృష్ణుని 
పాత్ర. 

ఇది రెండవ సంప్రదాయంకాగా, మహాభారతంలోని మూడవ సంప్రదాయం 
ఆటవికులది. శంతనుడిని పెండ్లి చేసుకున్న గంగ, అంబ, ఉలూపి, కృష్ణుడు 
సరసమాడిన అసంఖ్యాకమైన స్రీలు అమ్మదేవతల ప్రతిరూపాలు. మహాభారత కథలో 
వీళ్ళలో కొందరికి చాలా కీలకమయిన పాత్ర వుంది. ఈ అమ్మదేవతలు కాక, మహా 
భారత కథలో చాలా ప్రముఖంగా దర్శనమిచ్చే ఆటవిక చిహ్నం నాగుపాము. నాగజాతిని 
నాశనం చేయడానికి జనమేజయుడు యజ్ఞం చెస్తుండగా యజ్ఞ కర్మకాండలో భాగంగా 
వైశంపాయనుడు చెప్పిన కథ మహాభారతం. అదే నాగుపాము విష్ణువు పడక అయింది. 
బలరాముడి అంశ అయింది. శివుడి మెడను అలంకరించింది. 

మహాభారత కథను ఈ మూడు సంప్రదాయాల కలయికగా విడగొడితే 
అందులో ప్రతిఫలించిన చారిత్రక పరిణామం అర్ధం అవుతుంది. కురు గణానికి చెందిన 
వాళ్ళు ఢిల్లీ-మీరట్‌ ప్రాంతపు నాగరిక ఆర్యులు. ఆహార ఉత్పత్తి వర్ణవ్యవస్థ, వాళ్ళ 
సామాజిక జీవితానికి ప్రాతిపదిక. వాళ్ళకు దక్షిణంగా మధుర ప్రాంతంలో యదు 
గణానికి చెందిన పశుపోషకులున్నారు. చుట్టూ (ముఖ్యంగా గంగా యమునా 
లోయలలో) దట్టమయిన అడవులున్నాయి. ఆ అడవులలో ఆటవికులున్నారు. ఈ 
ఆటవికులందరూ ఒకే ఒక నాగజాతి అయి వుండడం అసంభవం. ఇవన్నీ విడి విడిగా 
వుండిన ఆటవిక తెగలయి వుండాలి. నాగులు లేక నాగజాతి అనేది ఆర్యులు 
వీళ్ళందరికీ సామాన్య ప్రయోగంగా ఉపయోగించిన మాట. బహుశా వీళ్ళలో ఎక్కువ 
తెగలు పామును కుదురు చిహ్నంగా కలిగి వున్నాయో లేక పాము పూజ చేసేవో. 
ఈ మూడు సమాజాల మధ్య నిరంతరం సంఘర్షణ సాగి వుండాలి. ఇంద్రుడికీ 
కృష్ణుడికీ పడదు. యాదవులను అంతం చేయాలని ఇంద్రుడు ప్రయత్నిస్తే కృష్ణుడు 
గోవర్దన పర్వతాన్ని అడ్డం పెట్టి రక్షిస్తాడు. యాదవులకూ నాగజాతికీ పడదు. యమునా 
నదికి పోయే తోవకు అడ్డం పడుకున్న కాళీయుడిని బాల కృష్ణుడు తన కాలి క్రింద 
తొక్కి అణిచేస్తాడు. (కాని చంపడని కోశాంబి గుర్తుచేస్తాడు). నాగరాజు అయిన తక్షకుడు 
ఇంద్రుడికి స్నేహితుడు. అయితే ఇంద్రుడిని పూజించిన ఆర్యుల రాజయిన జనమే 
జయుడు తక్షకుడితో సహా నాగజాతినంతా అంతం చేయాలని యజ్ఞం చేస్తాడు. 

త్రికోణంగా సాగిన ఈ సంఘర్షణ తీవ్రంగానే జరిగి వుండాలి. ఇందులో అంతిమ 
విజయం ఆర్యులది కాక తప్పలేదు. పశు పోషకులయిన యాదవులు, ఆటవికులయిన 


మహాభారతం - బుద్దుడు 79 


నాగులు, వ్యవసాయకులయిన ఆర్యులకు లోబడక తప్పలేదు. అయితే లొంగుబాటు 
ఫలితంగా యాదవులూ ఆటవికులూ పూర్తిగా నాశనం కాలేదు. వాళ్ళు గూడ వ్యవసాయం 
నేర్చుకున్నారు. వర్ణ వ్యవస్థను ఆమోదించారు. వాళ్ళలో బలహీనులయిన వాళ్ళు 
మొత్తంగా ఒక శూద్ర కర్షక వర్గంగా మారిపోయి ఆర్యుల కోప! లోబడ్డారు. కొంత 
బలవంతులయిన వాళ్ళు పురోహితులు బ్రాహ్మణులలో చేరారు. గణముఖ్యులు 
రాజులయ్యారు. వాళ్ళ దేవుళ్ళూ ఆచారాలూ వైదిక ఆచారాలతో కలగలిసి పోయాయి. 
ఆర్యుల ఇంద్రుడు కాక, యాదవుల కృష్ణుడే రాబోయే కాలానికి భగవంతుడయ్యాడు. 
ఆటవికుల నాగుపాము కృష్ణుడి అన్న (బలరాముడు) అయింది. విష్ణువు పడక 
అయింది. భూమిని తన పడగ మీద మోసే ఆదిశేషుడయింది. తరువాత పోను 
పోను శివుడి మెడను అలంకరించింది స్వతంత్రంగా ఇప్పటికీ పూజలు అందు 
కుంటోంది." 

కృష్ణుడిని ఆర్యులు అంతగా తలకెత్తుకోవలసిన అవసరం ఎమి వచ్చిందన్న 
ప్రశ్న వస్తుంది. కృష్ణుడు కేవలం ఒక్క యదుగణం దేవుడే అయితే అంతటి ప్రముఖ 
స్థానాన్ని అందుకునే వాడు కాడు. కాని కృష్ణుడు అప్పటికే ఎందరో దేవుళ్ళ సమ్మేళనం 
అని కోశాంబి భావిస్తాడు. యదుగణం జరాసంధుడి భయానికి మధురను వదిలి 
పడమటికి (ద్వారకకు) వలస వెళ్ళిందన్న పురాణ గాథకు కోశాంబి చాలా ప్రాముఖ్యం 
ఇస్తాడు." జర అనే రాక్షసి చేత సంధించబడ్డ ఈ జరాసంధుడు ఆటవికుడు. పురాణాల 
ప్రకారం మగధ పాలకుడు. మగధకూ మధురకూ మధ్య వున్న దూరాన్ని బట్టి చూస్తే, 
గంగా, యమునా లోయలు దట్టంగా అడవులతో నిండి వున్న ఆనాడు మగధకూ 
మధురకూ యుద్దం జరిగి వుండే అవకాశం లేదు గాని, జరాసంధ-కృష్ణుల వైరం ఒక 
నిజమైన ఆటవిక-యాదవ సంఘర్షణను సూచిస్తుందని కోశాంబి అభిప్రాయం. 
ఈ సంఘర్షణలో యాదవులు దెబ్బతిన్నారు. మధురను వదలి పడమటికి వలస వెళ్ళారు. 
ఆ విస్తరణ క్రమంలో వాళ్ళ దేవుడయిన కృష్ణుడి పూజలు గూడ విస్తరించాయి. కృష్ణుడి 
లీలలను జాగ్రత్తగా విశ్లేషిస్తే అందులో అనేక సంప్రదాయాల కలయిక కనిపిస్తుంది. 
ఒక కృష్ణుడు అమ్మదేవతల శత్రువు. పూతనను చాలా అమానుషంగా చంపాడు. 
మరొక కృష్ణుడు అమ్మ దేవతలకు చాలా ప్రియమైన వాడు. అసంఖ్యాకమయిన 
అమ్మ దేవతలతో సరసాలాడాడు. ఒక కృష్ణుడు నాగజాతికి శత్రువన్న విషయం కాళీయ 
మర్దనం కథలోనూ ఖాండవ దహనం కథలోనూ కనబడుతుంది. ఇంకొక కృష్ణుడు 
ఆర్యులకు సన్నిహితుడయి వుండాలి. అతని చెల్లెలు సుభద్రను కురు రాజ 
కుమారుడయిన అర్జునుడు అపహరించాడు. గోకులంలో అందరినీ అలరించిన 
బాలకృష్ణుడికీ కురుక్షేత్ర యుద్దంలో శత్రువులందరినీ కపట ప్రయోగం ద్వారా హత 
మార్చిన కృష్ణుడికి అసలు పోలికలేదు. 


80 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఎన్నో పూజల సమ్మేళనంగా ఎర్పడిన కృష్ణుడు రెండు చారిత్రక పరిణామాల 
ప్రతిఫలనం. ఒకటి - కురు దేశానికి దక్షిణాన వున్న యదుగణం పడమటికి విస్తరించిన 
క్రమంలో ఆ ప్రాంతంలోని పశుపోషకుల పూజలన్నీ కృష్ణ పూజగా సమ్మేళనం చెందడం, 
దీనివల్ల, ఆర్యులు కృష్ణుడిని తమ దేవుడిగా స్వీకరిస్తే చాలామంది పశుపోషకులను 
లొంగదీసుకోగలుగుతారు.” రెండవది, అత్యంత ముఖ్యమైనది, ఆటవికుల 
అమ్మ దేవతలను కృష్ణుడి భార్యలుగా స్వీకరించడం ద్వారా ఆటవికుల నాగరీకరణకు 
దోహదం చేయడం. కృష్ణుడి 16, 108 భార్యల అర్దం యిదే. మధుకు సమీపంలోని 
బృందావనంలో ఇప్పటికీ బృంద (గుంపుదేవత)" అనే దేవతకు ప్రతీ సంవత్సరం 
కృష్ణుడినిచ్చి వివాహం చేస్తారు. బృందకు సంకేతం తులసి చెట్టు. వైదిక సంప్రదాయంలో 
తొలినాడు ఎటువంటి ప్రాముఖ్యంలేని ఈ తులసి చెట్టు ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీల 
పూజలలో ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. మగవాళ్ళు నిర్వహించే కర్మకాండలో తులసికి 
అంతగా ప్రాముఖ్యం ఉండదు. అసలు కృష్ణుడు బృందావనంలోకి ప్రవేశించ 
గలిగాడంటేనే అమ్మదేవతల పూజ పశు పోషకులకు లొంగిపోయిందని అర్థం. 
తొలినాడు ఆ వనంలోకి మగవాళ్ళ ప్రవేశం నిషిద్దం. పొరబాటుగా ప్రవేశించిన వాళ్ళను 
అమ్మదేవత బలికోరుకుంటుంది. అమ్మ దేవతలకు పురుషులనిచ్చి వివాహం చేసి 
వెంటనే బలి ఇస్తారు. అందుకు సంకేతంగా బృందను కృష్ణుడు ప్రతీ సంవత్సరం 
కొత్తగా పెళ్ళిచేసుకుంటాడు." 

బృందకాక కృష్ణుడి భార్యలయిన ఇతర ఆటవిక స్ర్తీలు రుక్మిణీ (భోజరాజు 
కుమార్తె-భోజులు అప్పటికింకా ఆటవికులే), జాంబవతి (ఎలుగుబంటిని కుదురు 
చిహ్నంగా గల ఆటవిక గణ ముఖ్యుని కుమార్షె), మొదలయిన వాళ్ళు. ఇంతమంది 
ఆటవిక అమ్మదేవతలను కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడంటే దాని వెనుక రెండు భిన్న 
సమాజాల సమ్మేళనం వుంది. ఆటవికులు పశు పోషకుల ఆధిపత్యంలో వాళ్ళతో 
సమ్మేళనం చెంది ఆహార సేకరణ మాని ఆహార ఉత్పత్తి చేపట్టటానికి సిద్దం 
అవుతున్నారు. ఈ యిద్దరికీ ఆహార ఉత్పత్తిని, వ్యవసాయక వర్గ సమాజాన్నీ, ఆ 
సమాజం నిర్మాణ సూత్రమైన వర్ణవ్యవస్థనూ ఉత్తరం నుండి ఆర్యులు అందిచ్చి 
తమ సమాజానికి లోబరుచుకుంటారు. అయితే ఈ పరిణామం విజయవంతంగా 
సాగాలంటే ఆర్యులు కృష్ణుడిని తమ దేవుడిగా అంగీకరించడానికి సిద్దంకావాలి. కొత్తగా 
రూపొందుతున్న వ్యవసాయక సమాజానికి ఇంద్రుడి కంటే కృష్ణుడే సరయిన దేవుడు. 
కృష్ణుడు ఇంద్రుడిలాగా పశుబలులు కోరడు. కృష్ణుడి కథలలోని పశువులు పాడి 
పశువులే గాని బలి పశువులు కావు. పైగా అమ్మదేవతలకు అత్యంత పీతి 


మహాభారతం - బుద్దుడు 81 


పాత్రుడయిన కృష్ణుడు ఆటవికులను లొంగదీసుకుని కలుపుకోవడానికి చాలా 
అనుకూలమయిన దేవుడు. ఇంద్రుడితో ఆ సౌకర్యం లేదు. ఈ విధంగా కొత్త దేవుళ్ళనూ 
కొత్త పూజలనూ స్వీకరించటానికి కొత్త పురాణాలూ రాయడానికీ బ్రాహ్మణులు 
ఎల్లప్పుడూ సిద్దమే. పూజాకాండ ఎంతగా విస్తరిస్తే వాళ్ళకు అంత ఆదాయం. ఒకవేళ 
పాత బ్రాహ్మణులు సిద్ధం కాకపోతే కొత్త బ్రాహ్మణులు (ఆటవికుల నుండే) 
పుట్టుకొచ్చారు. కొత్త పురాణాలతో బాటు కొత్త బ్రాహ్మణ గోత్రాలూ పుట్టుకొచ్చాయి. 
బ్రాహ్మణ గోత్రాలు సప్తర్షులను దాటి అసంఖ్యాకంగా విస్తరించాయి. 

క్రీపూ. 300 నాటికి ఈ పరిణామం చాలా వరకు విజయవంతం 
అయిందనడానికి అలెగ్జాండర్‌ కాలంలో వచ్చిన గ్రీకుల అభిప్రాయాలు నిదర్శనం. 
గ్రీకులు ఇంద్రుడిని తమ డయోనీసోస్‌ (0i0ny505) తోనూ కృష్ణుడిని హెరాక్షెస్‌ 
(Herakles) తోనూ పోల్చుకున్నారు. గ్రీకుల హెరాక్షిన్‌ కృష్ణుడిలాగ నల్లటివాడు. 
కాళీయుని వంటి హైడ్రా అనే పామును చంపాడు. తాము వచ్చే కాలానికి పంజాబులోని 
పల్లపు ప్రాంతాలలో అందరూ హెరాక్షెస్‌నే ఆరాధిస్తున్నారనీ, డయోనీసోస్‌ పూజ 
కొండలకు పరిమితమయిందని గ్రీకులు అన్నారు. అంటే వ్యవసాయక సమాజం బలపడ్డ 
పల్లపు ప్రాంతాలలో ఇంద్రుడి స్థానాన్ని కృష్ణుడు ఆక్రమించుకున్నాడనీ, ఇంకా పూర్తిగా 
ఆహార ఉత్పత్తిని చేపట్టక పశుపోషణ ప్రధానంగా వుండిపోయిన కొండ చరియల్లో 
మాత్రమే ఇంద్రుడికి ప్రధాన దేవుడిగా గుర్తింపు ఉందనీ అర్థం అవుతుంది. చాలా 
ముఖ్యమైన గ్రీకుల అభిప్రాయాన్ని చరిత్రకారులంతా విస్మరించారని కోశాంబి 
విమర్శిస్తాడు.” 

అయితే కురుపాండవ యుద్దం కథకు యాదవుల కృష్ణుడి కథలు చేర్చడంతో 
మహాభారతం అయిపోలేదు. నాగజాతి అయిన తుర్పు ఆటవికులతో జరిగిన సంఘర్షణ, 
దాని అంతిమ పరిష్కారమయిన సమ్మేళనం, మహాభారతం మీద బలంగా ముద్ర 
వేసాయి. ఇందుకు కృష్ణుడిని వివాహమాడిన అసంఖ్యాకమయిన అమ్మ దేవతలు 
సరిపోలేదు. వాళ్ళంతా బహుశా యమునకు పడమటి దిక్కున వున్న ఆటవికుల 
దేవతలయి వుంటారు. కాని ఆర్యుల వ్యవసాయక సమాజం ఈ దశలో విస్తరించ 
వలసింది తూర్పున వున్న దట్టమయిన గంగా యమునా అడవులలోనికి. అక్కడి 
ఆటవికులు నాగజాతి. వీళ్ళకు వ్యవసాయం అలవాటు చేయడం, కొందరిని 
శూద్రులుగా లోబరచుకోవడం, కొందరిలో వర్ణవిభజనను ప్రవేశపెట్టడం ఒక 
ముఖ్యమైన చారిత్రక పరిణామం. ఇందుకు ప్రతిఫలనంగా “నాగి చిహ్నం మహాభారతం 
లోనికి బలంగా వచ్చి చేరింది. కోశాంబి కంటే పూర్వమే సుక్తాంకర్‌ హాప్కిన్స్‌ వంటి 


82 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వారు మహాభారతం ఒక్కనాడు రూపొందిన కథకాదని, క్రీ.పూ. 400 నుండి కనీసం 
క్రీ.శ. 200 (బహుశా క్రీ.శ. 400) దాకా మార్పులూ చేర్పులూ జరుగుతూ వచ్చాయని 
నిరూపించారు.” మొదట్లో చాలా చిన్నదిగా వున్న కావ్యాన్ని 'జయం' అన్నారు. పేరును 
బట్టే అది కురుక్షేత్ర యుద్దం కథ అని అర్దం అవుతుంది. అయితే కోశాంబి విశ్లేషణ 
ప్రకారం అది కౌరవుల విలాపంగా ప్రారంభమయి పాండవుల విజయగీతంగా మారింది. 
ఆ తరువాత పెరిగిన క్రమంలో 25,000 పద్యాల భారతం అయి చివరికి లక్ష పద్యాల 
మహాభారతం అయింది. సుక్తాంకర్‌ కేవలం కావ్య విశ్లేషణ ద్వారా చేసిన ఈ నిర్ధారణకు 
కోశాంబి చారిత్రక వివరణ ఇస్తాడు. కురుక్షేత్ర యుద్దం కథకు యాదవుల కృష్ణుడి 
కథలు వచ్చి చేరాయి. కాలక్రమంలో కృష్ణుడి కథలు మరిన్ని అయి చివరికి కృష్ణుడే 
మహా భారతంలో ముఖ్యుడా అన్నంతగా ఎదిగాడు. అయితే ఆర్య-యాదవ సమ్మేళనం 
కంటే ముఖ్యమైన పరిణామం గంగా-యమునా అడవుల వ్యవసాయీకరణ కావడం 
చేత అక్కడి ఆటవికుల చిహ్నం అయిన నాగుపాము చాలా ప్రముఖంగా భారత 
కథలోనికి ప్రవేశించింది. ప్రస్తుత రూపంలోని మహాభారత కథకు కేంద్రం కురుక్షేత్ర 
యుద్దం కాదనీ, నాగజాతిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి జనమేజయుడు చేసిన 
యజ్ఞం అనీ కోశాంబి అంటాడు. ఆ యజ్ఞం సందర్భంలో వైశంపాయనుడు చెప్పిన 
కథ మహాభారతం. ఈ రకంగా చూడడమే మహాభారతం అంతిమంగా తీసుకున్న 
రూపానికి అనుగుణ్యమైన చట్రం అని కోశాంబి పదే పదే అంటాడు.” 

ఈ సమ్మేళనం చాలా విజయవంతంగా జరిగి, మహాభారత కథ బహుళ 
ప్రాచుర్యం పొందింది. ఆ కారణంచేత తరువాతి కాలంలో బ్రాహ్మణులు అప్పటి 
పాలక వర్గాలకు అవసరమయిన భావాలను ఉపాఖ్యానాల రూపంలోనూ ఉపదేశాల 
రూపంలోనూ మహాభారతంలోకి ప్రవేశపెడుతూ వచ్చారు. ఈ విధంగా క్రీస్తుశకం 
తొలి శతాబ్దాలలో (భూస్వామ్యయుగం ఆవిర్భవిస్తోన్న కాలంలో) మహా భారతంలోనికి 
ప్రవేశించిన ప్రముఖ విషయాలు, భూస్వామ్య సమాజ ధర్మాన్ని బోధించే భగద్గీత, 
భూస్వామ్య రాజనీతిని బోధించే శాంతి పర్వం, మొదటిదాన్ని కృష్ణుడిచేత, రెండవ 
దాన్ని భీష్ముని చేత చెప్పించారు. 

మహాభారతంలోని నాగ తదితర ఆటవిక చిహ్నాలను కోశాంబి విశ్లేషించే తీరు 
చాలా ఆసక్తికరంగా వుంటుంది. నిజానికి The AUtochtonous element in the 
Mahabharata అనేది కోశాంబి విశ్లేషణా పద్ధతిలోని పటిమకు అనన్యమైన నిదర్శనం. 
ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇస్తాను. 

హస్తినాపురం దగ్గర జరిగిన పురావస్తు తవ్వకాలలో రెండు పొరలలో కుండ 
పెంకులు దొరికాయి.“ క్రింది పొరలో చాలా మొరటుగా కాల్చిన కుండ పెంకులున్నాయి. 


మహాభారతం - బుద్దుడు 83 


ఇవి ఆ ప్రాంతపు ఆటవికుల ఆవాసాలను సూచిస్తాయని కోశాంబి భావిస్తాడు. పైపొారలో 
చక్కటి బూడిద రంగు కుండ పెంకులున్నాయి, వాటితోబాటు ఇనుము ముడి ఖనిజాన్ని 
కరిగించిన గుర్తులున్నాయి. ఇవి ఆ ప్రాంతాన్ని చేరుకొని అక్కడ ఇనుము వాడకంతో 
ఆహార ఉత్పత్తి ప్రారంభించిన కురుగణం గుర్తులని కోశాంబి అంటాడు. వాళ్ళు తమ 
రాజధానికి హస్తినాపురం (హస్తి అంటే పాము అని ఒక అర్ధం) అని పేరు పెట్టుకోవడాన్ని 
బట్టే అది నాగజాతి అటవికుల నివాస స్థలమనీ వాళ్ళను ఆర్యులు లోబరుచుకున్నారనీ 
అర్థం అవుతుంది. ఇటువంటి ఆటవిక చిహ్నాలు మహాభారతం కథలో ఆద్యంతం 
వున్నాయి. 

కురువంశం భరతుడిని తన మూల పురుషుడిగా చెప్పుకుంది. భరతుడు 
దుష్యంతుడికీ శకుంతలకూ పుట్టిన వాడు. శకుంతల మేనక కుమార్తె. మేనక అప్సరస, 
శకుంతల కూడ శతపథ బ్రాహ్మణంలో అప్పరసగా చెప్పబడింది. పైగా శకుంతలను 
పెంచిన కణ్వుడిని వేదాలలో రాక్షసుడన్నారు. 

కురు పాండవులిద్దరికీ తాతగారు భీష్ముడు. మహాభారతంలో కృష్ణుడి తరువాత 
ముఖ్యుడు భీష్ముడే. అయితే భీష్ముడి తల్లి అయిన గంగ స్పష్టంగా నీటి దేవతే. ఆమె 
శంతనుడిని వివాహం ఆడుతుంది గానీ నాగరిక సమాజపు గృహిణి కంటే అమ్మ 
దేవతలాగ ప్రవర్తిస్తుంది. పుట్టిన పిల్లలందరినీ తానే స్వయంగా చంపుతుంది. భీష్ముడికి 
ప్రాణాంతకంగా పరిణమించిన అంబ (అమ్మ) గూడ అమ్మదేవతే. 

మరొక కురు ముఖ్యుడు ద్రోణుడు. ఇతనికి విలు విద్యలో వున్న నేర్పరితనం 
ఆర్య లక్షణం కాదు. ఆటవిక లక్షణం. ఇతడు నల్లటివాడు గూడ. పైగా ద్రోణుడు 
స్త్రీకి పుట్టినవాడు కాడు. ఒక రుషి వీర్యం కుండలో పడగా అందులోంచి పుట్టాడు. 
కుండ అమ్మదేవత చిహ్నం. ఇటువంటి కథలన్నీ ఆటవిక మూలాన్ని సూచిస్తాయని 
గత అధ్యాయంలో చూశాం. కౌరవులు గూడ సహజంగా పుట్టిన వారు కారు. గాంధారి 
కడుపులోని పిండాన్ని వంద ముక్కలు చేసి వంద పాత్రలలో పెట్టగా వాటిలోంచి 
కౌరవులు పుట్టారు. పాండవులు గూడ పాండురాజుకు పుట్టలేదు, దేవుళ్ళకు పుట్టారు. 
పాండురాజుకు మాద్రితో అసలు కలవకూడదని శాపం.” 

మహాభారతంలో నాగుపాము చిహ్నం గూడ చాలా లోతుగా వుంది. నాగజాతికి 
శత్రువుగా కనబడే కృష్ణుడి అన్న బలరాముడు స్వయంగా నాగుపాము (ఆదిశేషుడి) 
అంశ. అతని ఆయుధం నాగలి. నాగలిని ఆయుధం అనడంలో అర్దం లేదు కాబట్టి 
బలరాముడు ఆటవిక-వ్యవసాయక సమ్మేళనాన్ని సూచిస్తాడని అర్దం చేసుకోవాలి. 
ద్రోణుడి కుమారుడయిన అశ్వత్తామకు నాగుపాములాగ తలలో మణి వుంటుంది. 
దాన్ని అతను తీసి భీముడికి అప్పజెప్పడం కౌరవుల ఓటమిలో అంతిమ ఘట్టం. 


84 ప్రాచీన భారతదేశ చరిత్ర 


అప్పుడుగాని పాండవులకు రాజ్యం సంక్రమించదు. అర్జునుడి భార్యలలో ఒకతె అయిన 
ఊలూపి నాగకన్య. అర్జునుడిని ఆమె ఒక సందర్భంలో నాగమణి సహాయంతో 
బ్రతికిస్తుంది. | 

తన తండ్రి మరణానికి ప్రతీకారంగా నాగజాతిని అంతం చేయాలన్న పూనికతో 
జనమేజయుడు యజ్ఞం చేస్తాడు. ఎన్నో పాములు చనిపోతాయి. అయితే నాగజాతి 
సర్వనాశనం అయిపోయే లోపల ఆస్తికుడనే బ్రాహ్మణుడి చొరవ వల్ల యజ్ఞం ఆగి 
పోతుంది. అయితే ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణ తండ్రికీ నాగస్రీకి పుట్టినవాడు. 
అంతేకాదు. జనమేజయుడి పురోహితుడయిన సోముశవుడు గూడ నాగస్తీకి 
పుట్టినవాడే.” నాగజాతి సర్వనాశనం కాకుండ యజ్ఞం విరమించబడిందంటే 
వ్యవసాయక సమాజానికీ ఆటవికులకూ సామరస్యం కుదిరిందని అర్ధం. ఆటవికులు 
వ్యవసాయాన్నీ వర్ణవ్యవస్థనూ అంగీకరించారు. కొందరు బ్రాహ్మణులూ, క్షత్రియులూ 
అయ్యారు. అత్యధికులు శూద్రులయి ఆర్య సమాజానికి లొంగిపోయారు. అయితే 
వాళ్ళ దేవుళ్ళు ఆర్యుల దేవుళ్ళతో కలిసిపోయారు. తరువాతి కాలపు హిందూమతంలో 
నాగుపాము పూజ చాలా రూపాలలో కనబడుతుంది. 
జనపదాలు 

క్రీ.పూ. 600 నాటికి గంగా యమునా లోయల పైభాగాన ఆహార ఉత్పత్తిని 
ప్రారంభించిన ఆర్యుల వ్యవసాయక సమాజం ఇక తూర్పు దిక్కుగా ప్రయాణించాలంటే 
దట్టమయిన గంగా యమునా లోయల దిగువ అడవులను వ్యవసాయ యోగ్యం 
చేయాలి. అక్కడి ఆటవికులను లొంగదీసుకోవాలి, వాళ్ళకు వ్యవసాయం అలవాటు 
చేయాలి. 

దట్టమయిన అడవులను వ్యవసాయ యోగ్యం చేయాలంటే ఇనుము విస్తారంగా 
లభ్యంకావాలి. కురుదేశం అయిన ఢిల్లి-మీరట్‌ ప్రాంతంలో ఇనుము అంత విస్తారంగా 
దొరకదు. మన దేశంలో ఆనాటికీ ఈనాటికీ ఇనుము విస్తారంగా దొరికే ప్రాంతం 
బీహార్‌ రాష్ట్రం. అంటే గంగా యమునా లోయల దిగువ భాగం. అక్కడి ఇనుప 
గనులను చేరుకునే దాకా గంగా యమునా లోయలు మొత్తంగా వ్యవసాయ యోగ్యం 
కావు. అంతదాకా, కొత్తగా ఏర్పడ్డ ఆర్యుల వ్యవసాయక సమాజం గట్టిగా నిలదొక్కు 
కోదు.” వర్గ సమాజం ఏర్పడి గూడ ఇప్పటికి ఇంకా ఆర్యుల సమాజం గణవ్యవస్ట 
రూపాన్ని వదులుకోలేదని చూసాం. ఇందుకు ప్రముఖ చిహ్నం, యజ్ఞ బలుల రూపంలో 
అదనపు ఉత్పత్తిని సేకరించడం. ఇనుము వాడకం విస్తరించి వ్యవసాయం బలమైన 
పునాది మీద నిలబడేదాక గణవ్యవస్ట నాశనమయి రాచరికాలు ఏర్పడవు. కాబట్టి 
ఇనుప గనుల అన్వేషణ, ఇనుప పనిముట్ల విస్తరణ, వ్యవసాయ వర్గ సమాజ వ్యాప్తి, 


మహాభారతం - బుద్దుడు 85 


రాచరికాల ఆవిర్భావం, ఒక దానినొకటి ఒరుసుకొని సాగాయి. మొట్టమొదటి రాజ్యంగా 
పలవ దగ్గది ఇనుప గనులున్న దక్షిణ బీహార్‌ ప్రాంతపు మగథ. 

ఈ బహు విధమమయిన పరిణామం వైదిక ఆచారాలకు వ్యతిరేకమయిన 
సామాజిక సాంస్కృతిక సంఘర్షణల రూపంలో సాగింది కాబట్టి దీనిని వివరించడానికి 
బ్రాహ్మణ గ్రంథాల కంటె బౌద్ధ తదితర బ్రాహ్మణ వ్యతిరేక సంప్రదాయాలు బాగా 
ఉపయోగపడతాయి. ఈ మార్పులకు - ముఖ్యంగా గణ వ్యవస్ధ విచ్చిన్నం అయి 
రాచరికాలు ఏర్పడిన పరిణామానికి - బుద్ధుడు చారిత్రక ప్రతినిధి. కృష్ణుడి లాగ 
కేవలం పురాణ పురుషుడు కాక బుద్దుడు చారిత్రక పురుషుడు కావడం వల్ల, బ్రాహ్మణ 
సంప్రదాయం కంటే తొలినాటి బౌద్ద సంప్రదాయానికి వాస్తవిక దృక్పథం చాలా అధికంగా 
ఉండడంవల్ల, బౌద్ద సంప్రదాయాన్ని చారిత్రకంగా అర్థం చేసుకోవడం పురాణాల 
విశ్లేషణ అంత కష్టంగానీ నిరర్ధకం గానీ కాదు. 

ఆర్యులు బీహార్‌లోని ఇనుప గనులను ఎట్లా చేరుకున్నారు, ఇనుము 
సహాయంతో వ్యవసాయక సమాజాన్ని దట్టమయిన నదీలోయ అడవులలోనికి ఎట్లా 
ప్రవేశపెట్టారు, గణ వ్యవస్థను పూర్తిగా వదిలిపెట్టి నాగరిక రాజ్యాలను ఎట్టా ఎర్బరచు 
కున్నారు, అనేవి చూడాలి. 

ఆర్యులు క్రీ.పూ. 1000 నుండి గూడ ఢిల్లీ-మీరట్‌ ప్రాంతం నుండి తూర్పుకు 
ప్రయాణం చేస్తూనే వున్నారు. అయితే ఇది గంగా యమునా లోయల మధ్య భాగం 
గుండా కాదు, వెరే రెండు మార్గాల గుండా ఒకటి ఉత్తరాన వున్న హిమాలయ-నెపాల్‌ 
సరిహద్దు మీదుగా బీహార్‌ రాష్ట్రం ఉత్తర కొనదాకా వచ్చి అక్కడి నుండి నిటారుగా 
దక్షిణానికి రావడం. ఈ మార్గమంతటా గూడ ఆర్యుల వ్యవసాయక ఆవాసాలు 
ఏర్పడ్డాయి.” రెండవ మార్గంగా గంగా యమునా నదుల మీద పడవ ప్రయాణం. 
వారణాసి దగ్గర పురావస్తు తవ్వకాలలో క్రీ.పూ. 800కు చెందిన ఆవాసాలు బయట 
పడ్డాయి. అప్పటికి నదీ లోయలను వ్యవసాయ యోగ్యం చేసి నివాసాలు 
ఎర్పరచుకోవడానికి కావలసిన ఇనుము పరిజ్ఞానం గాని, ఇనుము వాడకం గాని లేవు 
కాబట్టి, నది మీద ఢిల్లీ ప్రాంతం నుండి బీహార్‌ ప్రాంతం దాకా ప్రయాణం చేసారని 
అనుకోవాలి. ఈ విధంగా ప్రయాణం చేసిన వాళ్ళు వర్తకులు. నది ఒడ్డున, బీహార్‌ 
ప్రాంతంలోనూ, క్రీ.పూ. 800కు చెందిన రాగి అవశేషాలు దొరికాయి. ఇవి పనిముట్లు 
కావు, వ్యాపారస్తుల నిధి నిక్షేపాలు. ఈ వర్తకులు స్థానికులు కారనేందుకు రుజువుగా 
ఈ నిక్షేపాలతోబాటు దొరికిన కుండ పెంకులు చాలా మొరటయినవి. అప్పటికి 
ఆర్యులు అలవర్చుకున్న బూడిద రంగు పెంకులుకావు. అంత మొరటయిన కుండ 
పెంకులు తయారు చేసుకున్న ఆటవికులకు చక్కటి రాగి వస్తువుల తయారీ గానీ 


86 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వర్తకంగానీ తెలిసి వుండే అవకాశంలేదు. కాబట్టి ఇవి స్థానిక ఆటవికుల నిక్షేపాలు 
కాక, ఆర్యవర్తకులవే అయి వుండాలి. అంటే, నదీ లోయను వ్యవసాయ యోగ్యం 
చేయడానికి అవసరమయిన ఇనుము పరిజ్ఞానం లేకముందే, ఆర్యులు వర్తక రీత్యా 
గంగా యమునా నదుల దిగువ భాగానికి పడవల మీద విరివిగా ప్రయాణించేవారు. 
ఈ క్రమంలో ఇంద్రప్రస్థం నుండి కౌశాంబి దాకా, కౌశాంబి నుండి వారణాసి దాకా 
నదీతీర ఆవాసాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే వారణాసి దగ్గర గంగానదిని వదిలి 
దక్షిణానికి వెళితే రాజగృహం (రాజ్‌గిర్‌) ప్రాంతపు ఇనుప గనులను చేరుకోవచ్చునని 
గూడ కనుక్కున్నారు. బీహార్‌ ప్రాంతపు ఇనుప గనులు ఈ విధంగా ఆర్యులకు 
లభ్యం అయ్యాయి." ఈ గనులను చేజిక్కించుకోవడానికి ఆర్యులు బీహార్‌ ప్రాంతపు 
ఆటవికులతో సంఘర్షించిన చిహ్నాలు పురావస్తు మూలాలలో వున్నాయి. గంగకు 
దక్షిణాన వున్న మిర్దాపూర్‌ కొండ గుహలలో కొత్తరాతి యుగపు ఆటవికులు వేసిన 
గుహ చిత్రాలు వున్నాయి. వాటిలో నాలుగు గుర్రాల రథం మీద వున్న ఒక యోధుడు 
విష్ణు చక్రం వంటి ఆయుధంతో నేలమీద వున్న ఆటవికులతో యుద్దం చేస్తున్నాడు. 
రథాలు, విష్ణుచక్రం, ఆర్యులవి కాబట్టి ఆ యోధుడు ఆర్యుడు అయి వుండాలి.” 

ఇప్పుడు రెండు పరిణామాలు ప్రారంభమయ్యాయి. ఒకటి, హామాలయ-నేపాల్‌ 
సరిహద్దులలో వున్న వ్యవసాయక ఆవాసాలను రాజ్‌గిర్‌ ఇనుప గనులతో కలుపుతూ, 
నిట్ట నిలువుగా బీహార్‌ రాష్ట్రం నడిబొడ్డుగుండా ప్రయాణించే మార్గం ఎర్బడింది. ఈ 
మార్గం మీదుగా రాజ్‌గిర్‌ ఇనుము ఉత్తరానికి రవాణా అయి నేపాల్‌ సరిహద్దు చేరి 
అక్కడి నుండి హిమాలయాల అంచు మీదుగా “కురు” రాజధాని అయిన హస్తినాపురం 
చేరి, అక్కడి నుండి పంజాబు మీదుగా వాయవ్య సరిహద్దుమీద వున్న తక్షశిలను 
చేరింది. తక్షశిల నుండి ఇతర దేశాలతో ఎగుమతి దిగుమతులు సాగాయి. రాజ్‌గిర్‌ 
నుండి తక్షశిల దాకా వెళ్ళిన ఈ ప్రాచీన వర్తక రహదారిని ఉత్తరాపథం అన్నారు. 
ప్రాచీన కాలపు మొట్టమొదటి పట్టణాలయిన రాజ్‌గిర్‌, పాటలీపుత్రం, వైశాలి, 
కపిలవస్తు, శ్రావస్తి ఈ ఉత్తరాపథం మీదనే వున్నాయి మొట్టమొదటి రాజ్యాలయిన 
మగధ, కోసల గూడ ఈ మార్గం మీదనే రూపొందాయి. 

ఇక ఒక పరిణామం కాగా, రాజ్‌గిర్‌ నుండి లభ్యమయిన ఇనుముతో గంగా 
యమునా లోయలు క్రమంగా ఆహార ఉత్పత్తికి లొంగి రావడం రెండవ పరిణామం. 
వివిధ తెగలు-కొందరు ఆర్యులు, కొందరు ఆర్యేతరులు, కొందరు అయిందీ కానిదీ 
చెప్పలేనివారు-ఇప్పటి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ప్రాంతాన్ని నెమ్మదిగా వ్యకవసాయయోగ్యం 
చేయసాగారు. అయితే వెనువెంటనే స్టిరనివాస గ్రామాలు ఏర్పడలేదు. వ్యవసాయాన్నీ 
ఆహార సేకరణనూ కలిపిన సంచార వ్యవసాయ సమాజాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క 


మహాభారతం - బుద్దుడు 87 


గణం సంచరించిన ప్రాంతాన్ని (లేక సంచార గణాన్ని) ఒక “జనపదంి అన్నారు.* 
యజుర్వేద కాలపు ఆర్యులలాగ, ఇవి గూడ స్థిరనివాస గ్రామాల సమాజాలు కావు. 
ఇనుము వాడకాన్నీ, ఆహార ఉత్పత్తినీ నేర్చుకున్నప్పటికీ ఇంకా గణవ్యవస్టనూ సంచార 
జీవితాన్నీ వదిలిపెట్టి స్థిర నివాస గ్రామాలను గానీ రాచరిక వ్యవస్థను గానీ సాధించని 
దశ యిది. 

ఈ విధంగా క్రీ.శ. 600 తరువాత మొత్తం ఉత్తర భారతదేశంలో గణ వ్యవస్థకూ 
వర్గ సమాజానికీ మధ్యస్తంగా వున్న సమాజాలు చాలా ఏర్పడ్డాయి. స్థూలంగా అన్నీ 
గూడ వ్యవసాయ ఉత్పత్తిని అలవర్చుకున్న సమాజాలే. కాని ఎవీ గూడ సంపూర్ణంగా 
వ్యవసాయక వర్గ సమాజాలు కావు. కొన్నిటిలో వర్ణవ్యవస్థ స్పష్టంగా ప్రవేశించింది. 
వైదిక కర్మకాండను ఆర్భాటంగా ఆచరిస్తున్నాయి. వైదిక కర్మకాండలో అర్చించే బలుల 
రూపంలో అదనపు ఉత్పత్తిని పాలక వర్గాలు సేకరించడం జరుగుతోంది. కొన్నిటిలో 
ఈ “ఆర్య లక్షణాలు అంత స్పష్టంగా లేవు. ఆహార ఉత్పత్తిచేసే కర్షక వర్గం, అదనపు 
ఉత్పత్తిని సేకరించే గణ ముఖ్యుల పాలకవర్గం, అనే విభజన మాత్రమే వుంది. 
కొన్నిటిలో గణ సభ పాత్ర చాలావరకు క్రీణించి రాచరికాలు ఏర్పడుతున్నాయి. కొన్ని 
ఇంకా గణతంత్ర పద్దతిలో గణసభ చేత ఎన్నుకోబడ్డ రాజుల పాలనలో వున్నాయి. ఈ 
గణ వ్యవస్థ లక్షణాలను పూర్తిగా ధ్వంసం చేసి స్టిర నివాస గ్రామాలనూ వ్యవసాయక 
వర్గ సమాజాన్నీ రాచరిక వ్యవస్థనూ ఏర్పరచడం ఇక ముందున్న కర్తవ్యం. క్రీ.పూ. 
600-300 కాలంలో ఈ పరిణామం సాగింది. దీనికి ప్రముఖ చారిత్రక చిహ్నం మగధ 
అత్యున్నత రూపం మౌర్య సామ్రాజ్యం. చరమదశ అశోకుడి పరిపాలన. వైదికమతం 
గణవ్యవస్టను ఆసరా చేసుకుంది కాబట్టి ఈ మార్పు వైదిక వ్యతిరేకమయిన తిరుగు 
బాట్లలో ప్రతిఫలించింది. ఆ తిరుగుబాటుదార్లలో బుద్దుడు ముఖ్యుడు. 

క్రీపూ. 600 నాటికి భారత ఉపఖండం వాయువ్యం నుండి తూర్పుదాకా జ 
పంజాబు నుండి బీహార్‌ దాకా - రూపం తీసుకున్న ఈ జనపదాల సంఖ్య 16 అని 
సంప్రదాయం. “ఇవి మహా జనపదాలు”. ఇవికాక వేరే జనపదాలు చాలానే వుండి 
వుండాలి. వీటిని ప్రధానంగా మూడుగా విభజించవచ్చును. ఒకటి, యజుర్వేద కాలపు 
వ్యవసాయీకరణ ఫలితంగా పంజాబు-ఢిల్లీ ప్రాంతంలో ఏర్పడిన జనపదాలు. రెండు, 
ఆర్యుల తూర్పు విస్తరణ ఫలితంగా హిమాలయ - నేపాల్‌ సరిహద్దుమీద (ఉత్తరా 
పథం మీద) ఏర్పడ్డ జనపదాలు. మూడు, రాజ్‌గిర్‌ ప్రాంతపు ఇనుము ఫలితంగా 
గంగా యమునా లోయలలో ఏర్పడిన జనపదాలు. పురాణాలలోనూ బౌద్ద 
సంప్రదాయంలోనూ పేర్కొన్న జనపదాల పేర్లు కాంభోజ, గాంధార, కురు, పశాతు 


88 ప్రాచీన భారతదేశ చరిత్ర 


మద్ర, మత్స్య, శూర సేన, (పంజాబు-ఢిల్లి- మధుర ప్రాంతానికి చెందినవవి), కాళి, 
కుశినార, అవంతి, వత్స, మొదలయినవి (గంగా యమునా లోయలలోనివి).”" 
పురాణ సాహిత్యంలోనూ బెత్సాహిక చరిత్రకారుల దేశభక్తియుతమైన ఊహా 
గానాలలోనూ ఈ మహా జనపదాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క సంపన్న రాజ్యంగానూ, 
వాటి రాజధానులయిన శ్రావస్తి, కపిలవస్తు, రాజగృహం, అయోధ్య, వారణాసి, 
ఉజ్జయిని, కౌశాంబి, హస్తినాపురం, తక్షశిల మొదలయినవి సకలైశ్వర్యాలతో విలసిల్లే 
మహానగరాలగానూ వర్ణించబడతాయి.* ఇది అతిశయోక్తి అని గుర్తించాలి. ఈ “జన 
పదాలు ఇప్పటికింకా రాజ్యాలు కావు, కొంత నాగరికత సాధించిన గణాలు, లేక అవి 
సంచరించిన ప్రాంతాలు. అవి గణాలు అనడానికి నిదర్శనం కోసలులు, మాగధులు 
అని బహువచనం వాడడమేనని కోశాంబి సూచిస్తాడు.” ఈ జనపదాలను తీసేస్తే 
మిగిలిన ప్రాంతమంతా దట్టమయిన అడవులతోనూ, ఆటవికులతోనూ నిండివుంది. 
ఉత్తర భారతదేశం పర్యంతం విస్తరించిన ఈ జనపదాలు చుట్టూ వున్న 
ఆటవికులతోనే గాక తమలోతాము గూడ కలహించుకున్నాయి. ఇనుము గతంలో 
కంటె ఎక్కువ లభ్యం అవుతోంది కాబట్టి గతంలో కంటె యుద్దాలు ఎక్కువగా 
చేయగలిగారు. ఎవరికి ఇనుము ఎక్కువగా అందుబాట్లో వుంటే వాళ్ళు గెలిచారు. ఈ 
క్రమంలో ఆ గణాల “రాజులు” బలపడి నిజమైన రాజులు కాగలిగారు. బయట 
గెలిచి ఇంట గెలిచారు. గణ వ్యవస్థలోని ప్రతిబంధకాలను తెంచుకొన్నారు, సార్వభౌము 
లయ్యారు. పురాణ గాధలు వదిలి చారిత్రక రుజువులు లభ్యమయ్యే కాలానికి 
ఉత్తరాపథంమీద (ఇనుప గనులకు అందుబాట్లో) వున్న కోసల, మగధ, లిచ్చావి, 
మల్ల మొదలయిన గణాలు మిగిలాయి. వాటిలో కోసల, మగధలది పైచేయి అయింది. 
చివరికి మగధ కోసలను గూడ లోబరుచుకుంది. భారతదేశ చరిత్రలోని మొట్టమొదటి 
సర్వసత్తాక రాజ్యం అయిన మగధ క్రీ.పూ. 530-470 మధ్యకాలంలో రూపొందింది 
మిగిలిన జనపదాలన్నీ ఏమయ్యాయి? కొన్ని నామరూపాలు లేకుండ 
పోయాయి. పురాణాలలోనే తప్ప ఏ చారిత్రక మూలాలలోనూ వాటి ప్రస్తావన లేదు. 
అయితే కొన్ని మాత్రం కులాల పేర్లుగా శ్రేణుల పేర్లుగా వృత్తి నామాలుగా మిగిలి 
పోయాయి. ఆటవిక గణాలను వర్ణ వ్యవస్థలో కులాలగా (అత్యధికంగా శూద్ర 
కులాలగా) నంలీనం చేసుకున్న మౌలికమయిన చారిత్రక క్రమానికి ఇవి 
ఉదాహరణలగా కనబడతాయి. 'విదేహి జనపదం పోయిందిగాని వైదేహికులు అనే 
వ్యాపారస్తుల శ్రేణులు మిగిలాయి. మల్ల గణంపోయి మల్లులు అంటే కుస్తీ గానీ 
వ్యాయామంగాని ప్రదర్శించే వృత్తిని అనుసరించేవాళ్ళు అనే అర్ధం మిగిలింది. మగథ 


మహాభారతం - బుద్దుడు 89 


గణానికి చెందిన 'మాగధులు' రాజుల కీర్తిని గానం చేసేవాళ్ళయ్యారు.* ధర్మశాస్తాలలో 
వీళ్ళందరినీ వర్ణ సాంకర్యంవల్ల ఎర్పడ్డ సంకర కులాలగా పేర్కొన్నారు.” అయితే 
గణంలోని వాళ్ళందరూ ఒకే కులాన్నిగానీ వృత్తిని గానీ స్వీకరించారని భావించనక్కరలేదు. 

ఈ జనపదాల సంఘర్షణయొక్క రాజకీయ సారాంశాన్ని కోశాంబి వివరంగానే 
నిరూపించగలుగుతాడు. ఈ సంఘర్షణలో ముఖ్యపాత్ర వహించినవి ఉత్తరాపథం 
మీద వున్న మగధ, కోసల, లిచ్చావి, మల్ల, జనపదాలు. మాగధులు ఉత్తరాపథం 
మొదలయ్యే చోట ఇనుప గనులకు నిలయమయిన రాజ్‌గిర్‌ను రాజధానిగా కలిగి 
వున్నారు. కోసలుల రాజధాని శ్రావస్తి నేపాల్‌ సరిహద్దుమీద వుంది. ఈ రెండు జనపదాల 
మధ్య నున్నవి మల్ల, లిచ్చావి గణాలు. విటి మధ్య జరిగిన సంఘర్షణలో అంతిమంగా 
విజయాన్ని నిర్ణయించేది ఇనుప గనుల మీది ఆధిపత్యమే. అయితే సామాజిక 
నిర్మాణానికి (ఉత్పత్తి సంబంధాలకు) సంబంధించిన అంశంగూడ చాలా ముఖ్యమైనది. 
గణవ్యవస్ట నిర్మాణాన్ని తెంపుకొని రాచరికాన్ని ఎర్పరచుకోగలిగిన జనపదాలే ఈ 
సంఘర్షణలో నిలువగలుగుతాయి. శిక్షిత సైన్యాలు (Standing army) గల 
సార్వభౌములు గెలుస్తారుగానీ, గణప్రముఖులంతా ఆయుధ దారులయిన గణాలు 
గెలవవు. ఇప్పుడు విస్తృతంగా లభ్యం అవుతూన్న ఇనుమును ఆయుధాలుగా గానీ 
పనిముట్టుగా గాని సమర్దవంతంగా వినియోగించుకోవాలంటే సామాజిక నిర్మాణంలో 
(ఉత్పత్తి సంబంధాలలో) మార్పు రావాలి. గణ సమాజ నిర్మాణం ఈ మార్పుకు 
ప్రతిబంధకంగా వుంది. లిచ్చావి, మల్ల గణాలు ఈ మార్పును సాధించలేకపోయాయి. 
అవి అప్పటికే బాగా దిగజారిపోయాయి. కొత్తగా లభ్యం అయిన ఇనుము ఆధారంతో 
గణ ప్రముఖులు గణంలోని సామాన్యులచేత ఆహార ఉత్పత్తి చేయించి పెద్ద ఎత్తున 
అదనపు ఉత్పత్తిని సేకరించి తమ ఆస్తిగా స్వంతం చేసుకుంటున్నారు. వీళ్ళ దోపిడీకి 
గణ సంబంధాలే (ప్రాతిపదికగా వున్నాయి. గత అధ్యాయాలలో వివరించినట్టు, 
ఆహారాన్ని పంపకం కోసం (లేక యజ్ఞ బలుల కోసం) గణ ప్రముఖులకు అర్పించడం 
అనే గణ ఆచారం రూపంలో అదనపు ఉత్పత్తి సేకరణ సాగింది. దీన్ని తెంపుకొని 
నాగరిక వర్గ సమాజాన్ని ఎర్పరచడం గణ ప్రముఖుల ప్రయోజనానికి వ్యతిరేకయింది. 
అందుకే ఈ గణాలు మగధ చేతిలో ఓడిపోయాయి. 

సామాజిక నిర్మాణంలో మార్పును సాధించిన మాగధులు కోసలులలో గూడ 
మొట్టమొదటి రాజులు ఆటవికులు కావడం గమనించదగ్గ విషయం అని కోశాంబి 
భాస్తాడు. వీళ్ళు గణ ప్రముఖుల సంతతి కాకపోవడం వల్లనే గణ నిర్మాణాన్ని ఛేదించి 
నాగరిక రాజ్యాలనూ శిక్షిత సైన్యాన్నీ ఎర్బరచ గలిగారు. మల్ల, లిచ్చావి, శాక్య గణాలను 


90 ప్రాచీన భారతదేశ చరిత్ర 


లొంగదిసుకోగలిగారు. మగధ రాజు బింబిసారుడు శిశునాగ రాజవంశానికి చెందిన 
వాడని పురాణ సంప్రదాయం. ఈ శిశునాగ వంశాన్ని బ్రాహ్మణ పురాణాలలో చాలా 
హీనంగా చూసారు. పైగా “నాగి అనేది వైదిక ఆర్యులు ఆటవికులకు వాడిన పేరు 
కాబట్టి ఈ శిశునాగులు ఆటవికులయి వుండాలి. కోసల రాజు ప్రసేనజిత్తు విషయం 
గూడ అంతే. అతను తన్ను తాను ఇక్షాకు వంశీయుడుగా చెప్పుకున్నాడుగాని 
ఆ గొప్పలు ఆనాడు ఎవరూ అంగీకరించలేదు. తనకంటే చాలా బలహీనులూ తనకు 
విధేయులూ అయిన శాక్యులనుండి అతను వియ్యం కోరితే వాళ్ళు తమ గణం స్త్రీని 
ఇవ్వడానికి ఇష్టపడక నాగముండా అనే ఆటవిక స్త్రీ కుమార్తెనిచ్చారు. “నాగి అనేది 
ఆటవిక నామం కావడమే కాక, “ముండా” అనేది ఇప్పటికీ బీహార్‌ ప్రాంతంలో వున్న 
ఒక ఆటవిక తెగపేరు.* ఈ విధంగా భారతదేశంలోని మొట్టమొదటి సర్వసత్తాక 
రాజ్యాలను ఏర్పరచిన సార్వభౌములిద్దరూ ఆటవికులే. 

గణ వ్యవస్థలో గణ ప్రముఖుల సభ వుంటుంది. ఈ సభ తనలో ఒకడిని 
తాత్కాలికంగా “రాజుగా నియమిస్తుంది. వేదసాహిత్యంలో పేర్కొన్న రాజులంతా 
ఇటువంటి గణ ప్రముఖులే గాని నాగరిక సమాజాల రాజులుకారు. ఈ “రాజు గణసభ 
అభిమతాన్ని అనుసరించి నడుచుకోవాలి. అంటే అతను సార్వభౌముడు కాడు, అతని 
పరిపాలన సర్వసత్తాక రాజ్యంకాదు. ఈ గణ సంప్రదాయాన్ని ఛేదించి రాచరికాలు 
ఏర్పడడంతో రాజు చాలా బలవంతుడవుతాడు. ఇప్పుడతను గణ ముఖ్యుల సభచేత 
నియమితుడు కాక పురోహితులచేత అభిషిక్తుడవుతాడు. అతని అధికారానికి ఈ విధంగా 
అద్భుత లక్షణం ఆపాదించబడుతుంది. అది వంశ పారంపర్యంగా అతని పుత్ర పౌత్ర 
తదనంతరులకు సంక్రమిస్తుంది. గతంలో లాగ అతనిప్పుడు గణ ప్రముఖులందరితో 
సమంగా అదనపు ఉత్పత్తిని పంచకోనక్కరలేదు. అదనపు ఉత్పత్తి ఇప్పుడు ప్రత్యక్షంగా 
తనకే చెందుతుంది. తన నుండే ఇతర ప్రముఖులకు సంక్రమిస్తుంది. గతంలోలాగ 
యజ్ఞబలుల రూపంలో కాక ఇప్పుడు పన్నుల రూపంలో సేకరిస్తాడు. పన్నుల సేకరణ 
కోసం ఒక అధికార యంత్రాంగాన్ని రూపొందిస్తాడు. శిక్షిత సైన్యాన్ని ఎర్పరుస్తాడు. 
పరిపాలన ఈ విధంగా సర్వసత్తాక సార్వభౌమత్వాన్ని పొంది నాగరిక 'రోజ్యరి' ఎర్పడు 
తుంది. వ్యవసాయక వర్గసమాజానికి అనుగుణ్యమైన రాజకీయ రూపం యిది. 

ఈ మార్పులను సాధించడంలో రాజులకు పురోహితుల అండ కావాలి. 
అందులోనూ (బింబిసారుడు, ప్రసేనజిత్తుల లాగ) ఈ మార్పును సాధించిన మొట్ట 
మొదటి రాజులు గణ ప్రముఖుల సంతతి కాక ఆటవికులయితే మరింత అవసరం. 
వాళ్ళకు ప్రతిష్టాకరమయిన రాజవంశాలు కావాలి. వాళ్ళ పూర్వీకులు ఇక్ష్వాకులనీ 


మహాభారతం - బుద్దుడు 91 


భరతులనీ పురాణాలు కల్పించాలి. మనదేశంలో అన్ని మూలలలోనూ కనబడే “ఇక్ష్వాకు” 
రాజవంశాలను బట్టి చూస్తే బ్రాహ్మణులు ఈ కల్పనలు చేయడానికి ఎల్లప్పుడూ 
సంసిద్దులేని అర్దం అవుతుంది. అందుకు ప్రతిఫలంగా ఆస్తులు సంపాదించు 
కున్నారు. బింబిసారుడూ, ప్రసేనజిత్తూ ఇద్దరూగూడ యుద్దాలలో విజయం కోరుతూ 
పెద్ద పెట్టున యజ్ఞాలు చేయడమే కాక బ్రాహ్మణులకు దక్షిణగా మొత్తం గ్రామాలే 
అచ్చారు." 

కొత్తగా వచ్చిన రాచరిక వ్యవస్థ నిర్వహణకు దోహదంచేసే కొత్త భావాలూ 
విలువలూ పుట్టుకొచ్చాయి. గణవ్యవస్థలో, ఇతర గణాలకు చెందిన వారితో యుద్దం 
చేయడం, వాళ్ళను హతమార్చడం, దోచుకోవడం, వాళ్ళ సంపదను నాశనం చేయడం, 
అన్నీ కూడ నీతివంతమయిన పనులే. కాని గణం లోపల మాత్రం పరస్పరం హాని 
కలిగించుకోగూడదు. ఒక కుదురుకు చెందిన వారంతా 'సజాతుల' కింద లెక్క. వాళ్ళకు 
ఎ విధంగానూ హాని కలిగించకూడదు. కాని వర్గ సమాజం నీతి సూత్రాలు వేరే. ఆస్తి 
కోసం, రాజ్యం కోసం తోబుట్టువులను గూడ చంపవచ్చును. ఎటువంటి కుటిలనీతి 
నయినా ప్రయోగించవచ్చును. అది రాజనీతి, క్షత్రియ ధర్మం ఆస్తిహీనులను ఆస్తి 
పరులు (ఇద్దరూ గతంలో ఒకి కుదురుకు చెందిన వారయినప్పటికీ) దోచుకోవచ్చును. 
దోచుకోబడడం ఆస్తిహీనుల ధర్మం, దోచుకోవడం ఆస్తిపరుల ధర్మం. 

కొత్తగా సమాజానికి అవసరమయిన ఈ నీతిని వివరించే శాస్త్రకారులు పుట్టు 
కొచ్చారు. ఒక గ్రంథంగా మనకు దొరికిన మొట్టమొదటి రాజనీతి గ్రంథం కౌటిల్యుడి 
“అర్హశాస్త్రం ఈ కౌటిల్యుడు చివరి మగధ రాజవశమయిన మౌర్యుల కాలానికి చెందిన 
వాడు. అయితే అర్థశాస్త్రాన్ని బట్టి, కౌటిల్యుడు ఒక్కడే కాక క్రీ.పూ. 600-300 
కాలంలో అర్దశాస్త్ర సూక్తులను పోలిన నీతిసూత్రాలు చెప్పిన శాస్త్రకారులు చాలామంది 
వున్నారని అర్ధం అవుతుంది. కౌటిల్యుడి లాగే వీళ్ళలో చాలామంది బ్రాహ్మణులు. 
ఆ విషయం వీళ్ళ పేర్లను బట్టి తెలుస్తుంది: భరద్వాజుడు, కాత్యాయనుడు, 
పరాశరుడు, బృహస్పతి వగైరా. వీళ్ళు కాక దీర్గచారాయణుడు, కింజల్కుడు, 
విశాలాక్షుడు, మొదలయిన శాస్త్రకారులున్నారు. వీళ్ళు క్షత్రియులయి వుంటారని 
కోశాంబి భావిస్తాడు.” అంటే, నూతన పాలకవర్గానికి చెందిన రెండు వర్గాల నుండి 
నూతన సామాజిక నీతిని బోధించే శాస్త్రకారులు పుట్టుకొచ్చారు. అయితే ఒక్క 
కౌటిల్యుడు తప్ప వేరే ఎవ్వరి రచనలూ స్వతంత్రంగా లభ్యం కాలేదు. కౌటిల్యుడు 
తన సూత్రాలను ప్రతిపాదిస్తూ వీళ్ళందరి అభిప్రాయాలనూ పేరుపేరునా వుటంకించి 
వ్యాఖ్యానిస్తాడు. దీనిని బట్టి కొత్తగా రూపొందుతున్న సర్వసత్తాక రాచరిక అధికారానికీ 


92 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వర్గ సమాజానికీ అనుగుణ్యమైన భావాలు విస్తృతంగా పుట్టుకొచ్చాయని అర్దం 
అవుతుంది. ఈ భావాలు ఎటువంటి నీతి సంబంధమైన ఆచ్చాదన గానీ పరోపకారం 
అనే ముసుగు గానీ లేకుండ నిర్మాగమాటంగా అధికార దాహాన్ని సమర్థించి, దాన్ని 
తీర్చుకోవడానికి అవసరమయిన మార్గాలన్నింటినీ నిశ్శంకగా వివరించాయి. అర్హశాస్త్రంలో 
ఒకచోట కౌటిల్యుడు, రాజులు రాజకుమారుల కుట్రల పట్ల అప్రమత్తంగా వుండడం 
ఎంత అవసరమో చెప్పి, వెనువెంటనే రాజకుమారులు తమ తల్లిదండ్రుల కళ్ళు 
ఎలా కప్పాలో చెప్తాడు” ఇదంతా ప్రత్యక్ష రాజకీయాల నుండి నేర్చుకున్నదేననడానికి 
నిదర్శనంగా మగధ రాజయిన బింబిసారుడిని అతని కొడుకు అజాత శత్రువు ఖైదుచేసి 
తిండికి మాడ్చి చంపుతాడు. అర్దశాస్త్రం యుద్దతంత్రంలో 'మిత్రభదం' ప్రయోగాన్ని 
వివరంగా చెప్తుంది. మగధరాజు ఆజాత శత్రువు లిచ్చావి గణాన్ని ఈ తంత్రం 
ప్రయోగంతోనే ఓడిస్తాడు. వళ్ళకారుడనే బ్రాహ్మణుడు మగధ నుండి 
బహిష్కరించబడినట్టు నటిస్తూ లిచ్చావి గణంలో చేరి వాళ్ళలో వాళ్ళకు భేదాలు 
కల్పించి వాళ్ళనే ఓడించడంలో అజాత శత్రువుకు తోడ్పడుతాడు.ో 

రాచరికాల ఆవిర్భావం మగధ చరిత్రలో కనబడితే సామాజిక రంగంలో వచ్చిన 
మార్పులను బౌద్ద తదితర వైదిక వ్యతిరేక ఉద్యమాలు చక్కగా ప్రతిబింబిస్తాయి. 
ఇనుము సహాయంతో అపూర్వమయిన పరిమాణంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసే శక్తిని 
సమాజం సంపాదించుకుంది. అయితే ఆ ఉత్పత్తిలో చాలా భాగం యజ్ఞకర్మకాండలో 
అర్పించే బలుల రూపంలో అగ్రవర్ణాల చేతులలోకి పోతోంది. ముఖ్యంగా, పశుబలులు 
వ్యవసాయక సమాజానికి చాలా హానికరమయినవి. అంతే కాక, అదనపు ఉత్పత్తి 
ఈ విధంగా యజ్ఞ కాండలో వృధా కాకుండ వ్యాపారానికి వినియోగ మయితే సామాజిక 
సంపద ఇనుమడిస్తుంది. ఈ దృష్టితో బ్రాహ్మణుల వైదిక తంతులను వ్యతిరేకించే 
వ్యవసాయక-వ్యాపార వర్గాలు ఇప్పుడు ముందుకొచ్చాయి. 

కొత్త సమాజంతో కొత్తగా ముందుకొచ్చి పాత గణ వ్యవస్థ ఆచారాలను 
వ్యతిరేకించిన ఈ వర్గాల నిర్మాణాన్ని అర్దం చేసుకోవాలి. వ్యవసాయకులలో 
వ్యాపారస్తులలో అందరూ చిన్నవారు కారు. నాగలి పట్టుకొని పాలం దున్నిన కర్తక్రులే 
కాక వ్యవసాయకులలో చాలా సంపన్నులు కొందరున్నారు. వ్యవసాయదారులు 
ప్రధానంగా వైశ్యులు కాగా శూద్రులు వీళ్ళకు కూలిచేసారని గుర్తుంచుకోవాలి. అట్లాగని, 
వీళ్ళను భూస్వాములుగా గుర్తించడం సాధ్యంకాదు. అప్పటికింకా భూమిలో సమష్టి 
యాజమాన్యమే తప్ప వ్యక్తి యాజమాన్యం లేదు. వ్యవసాయక సజాత బృందాలు 
(ఇంగ్లీష్‌లో Kinship groups - తరువాతి కాలపు పోలికను బట్టి ఉమ్మడి కుటుంబాలు 


మహాభారతం - బుద్దుడు 93 


అని చెప్పుకోవచ్చును.) పెద్దఎత్తునే భూమినీ పశుసంపదనూ శూద్ర సంపదనూ 
ఉమ్మడిగా కలిగివున్నాయి. ఈ సజాత బృందాల పెద్దలను గృహపతులు (పాళీలో 
గహపతులు) అన్నారు. వేదకాలంలో గృహపతి అనేది కేవలం కర్మకాండ సంబంధమైన 
మాట. గృహ కర్మలను ఆచరించే వ్యక్తిని గృహపతి అన్నారు. ఇప్పుడు గృహపతి అంటే 
సంపన్న సజాతుల బృందానికి పెద్ద అనే అర్దం వచ్చింది. (బౌద్ద సంప్రదాయాన్ని 
రాసిన పాళీ భాషలో గహపతి అన్నారు). నూతనంగా ఆవిర్భవిస్తూన్న వర్గ వ్యవస్థలో 
గృహపతులు ముఖ్యులు. వీళ్ళు గణ వ్యవస్థయొక్క ఆచారాలకు లోబడి బ్రతకడం 
లేదు. సజాత బృందాల పెద్దలుగా తమమీద వున్న బాధ్యతనైనా స్వతంత్రంగా తమ 
సంపదను అనుభవించ జూస్తున్నారు.“ బుద్దుడిని ఆదరించిన వర్గాలలో వీళ్ళు 
ప్రముఖులు. 

ఆహారంలో అదనపు ఉత్పత్తి పెద్ద ఎత్తున సాధ్యం అవుతున్నదంటే దానితో 
బాటు సామాజిక శ్రమ విభజన పెరుగుతుంది. ఒక్క ఆహారమె కాక వెరే అవసరాలు 
పెరుగుతాయి. ముఖ్యంగా, పాలక వర్గాలు వ్యవసాయకుల నుండి చేజిక్కించుకున్న 
అదనపు ఉత్పత్తినంతా ఆహారంగా భుజించరు. దానితో కార్మికులను పోషించి విలాస 
వస్తువులను తయారు చేయించుకుంటారు. ఇతర ప్రాంతాలతో వర్తకం ద్వారా ఇక్కడ 
లభ్యంకాని వస్తువులు తెప్పించుకుంటారు. దీనంతటికీ ఆసరాగా ఒక వర్తక వర్గం 
ఆవిర్భవించింది. ఈ వర్తక వర్గం ప్రాముఖ్యత ఎంతటిదంటే పెద్ద వర్తకులను శ్రేష్టి 
(ప్రముఖుడు) అన్నారు. పాళీ భాషలో శెట్టి అన్నారు. గహపతుల లాగ ఈ శ్రేష్టులు 
గూడ అదనపు ఉత్పత్తి యజ్ఞ బలుల రూపంలో వృథా కావడాన్ని నిరసించిన వాళ్ళు. 
నూతన వర్గ వ్యవస్థలో ముఖ్యులు. బుద్దుడి అనుచరులలో ప్రముఖులు. 

పాల్సీ భాషలోని బౌద్ద సంప్రదాయంలో కొత్తగా ఆవిర్భవించిన వ్యవసాయ 
వర్గ సమాజపు ప్రముఖులుగా ఈ శెట్టి-గహపతులు కనబడతారు. బ్రాహ్మణుల సంస్కృత 
సాహిత్యంలోనూ అర్దశాస్త్రంలోనూ పౌర-జానపదులు అనే వర్గాలను ప్రముఖంగా 
ప్రస్తావించారు.” పౌరులు అంటే అప్పటికి కొత్తగా పుట్టుకొస్తున్న పట్టణాల ముఖ్యులు 
- అంటే వర్తకులు, రాజస్యులు, పురోహితులు. జానపదులు అంటే గ్రామీణ ముఖ్యులు. 
పాళీ సాంప్రదాయంలోని శెట్టి - గహపతి వర్గాలను చూసినా సంస్కృత సాహిత్యంలోని 
పౌర-జానపద వర్గాలను చూసినా ఒక విషయం స్పష్టమవుతుంది. గణ వ్యవస్థ విచ్చిన్నమై 
వర్గ వ్యవస్థ ఏర్పడుతోంది. ధనిక వర్గాలు ఏర్పడుతున్నాయి. గణ ఆచారాల సంకెలలు 
తెంచుకొని తమ ఇష్టానుసారం సంపదను వినియోగించుకోవాలని ఈ కొత్త వర్గాలు 
ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ సంపన్నులే కాక సామాన్య కర్షకులు గూడ గణ ఆచారాల 


94 ప్రాచీన భారతదేశ చరిత్ర 


నుండి విముక్తిని కోరుకున్నారు. యజ్ఞాలలో పశు బలులు అర్పించే ఆచారం వాళ్ళకు 
హనికరం అని చూశాం. 

ఇదంతా వైదిక కర్మకాండకు వ్యతిరేకమైన ఉద్యమాలకు దారితీసింది. ఒక్క 
బుద్దుడే కాక, క్రీ.పూ. ఆరు, అయిదు శతాబ్దాలలో చాలామంది ఇందులో పాల్తొన్నారు. 
మహావీరుడు తెలిసినవాడే. ఇతనుకాక అజితకేశకంబలి, మళబ్బలి గోశాలుడు, 
పూరణుడు, కాత్యాయనుడు, చార్వాకుడు, మొదలయిన వాళ్ళున్నారు. వీళ్ళందరిలోకీ 
బుద్దుడే చరిత్రలో నిలిచిపోవడానికి గల కారణాలలో ఒకటి బుద్దుడు ఎ విషయం 
లోనూ 'అతి'కి పోకుండ మితం పాటించడం అని కోశాంబి అంటాడు.” బౌద్దాన్ని 
మాధ్యమిక మార్గం (The Middle way) అని గూడ అంటారు. అయితే అంతకంటే 
ముఖ్యమైన కారణం, బుద్దుడు వైదిక కర్మకాండను వ్యతిరేకించడంతోబాటు నూతన 
వ్యవసాయకవర్గ సమాజానికి అనుగుణ్యమైన విలువలనూ ప్రాపంచిక దృక్సథాన్నీ 
ప్రతిపాదించాడు. నూతన వ్యవసాయకవర్గ సమాజానికి బౌద్దం సమగ్రమైన దార్శనిక 
సిద్దాంతం. 

"బుద్దుడు, మహావీరుడు మినహా ఇతరులు రాసిన గ్రంథాలేవీ మనకు లభ్యం 
కాలేదు. వీళ్ళకు వ్యతిరేకులయిన బౌద్ద, జైన, బ్రాహ్మణ దార్శనిక గ్రంథాలలో వీళ్ళ 
అభిప్రాయాలుగా చెప్పినవి మాత్రమే మనకు తెలుసును. వాళ్ళు ఈ అభిప్రాయాలను 
పూర్వపక్షం చేయడం కోసం వుటంకించారు. కాబట్టి అవి ఎంతవరకు విశ్వసనీయమో 
మనకు తెలీదు. అయితే తెలిసినంతవరకు ఈ తాత్వికులందరిలోనూ ఒకే భావ 
వాతావరణం కనిపిస్తుంది. వీళ్ళను వైదిక సంప్రదాయానికి చెందిన ఉపనిషత్కారులతో 
పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఉపనిషత్తులు ఎక్కువ కాలక్రమంలో కొంత 
ముందు కాలాన్ని (క్రీ.పూ. 800-600) చెందినవయినా చారిత్రకంగా ఇదే దశకు 
చెందినవి. నూతన వ్యవసాయక వర్గ సమాజం ఆవిర్భవిస్తూన్న దశకు చెందినవి. 
అయితే ఉపనిషత్తులు వైదిక మతంలో భాగమయినవి. 

ఉపనిషత్తులలో లేవదీసిన ప్రశ్నలే ఈ తాత్వికులూ లేవదీసారు. జీవితం అంటే 
అర్థం ఎమిటి? చావుకు అర్దం ఎమిటి? ఆత్మ అనేది వుంటే దాని స్వభావం ఎమిటి? 
మొదలయినవి. పశు సంపద ఇమ్మనీ యుద్దాలలో విజయం సమకూర్చమని 
ఒకప్పుడు నిత్యజీవిత భౌతిక అవసరాలు తీరడం కోసం యజ్ఞాలు చేసినవాళ్ళు ఇప్పుడు 
నిత్యజీవితంతో సంబంధం లేని తాత్విక ప్రశ్నలు వేస్తున్నారంటేనే అదనపు ఉత్పత్తి 
వర్గ సమాజం, వచ్చాయనీ తత్వ చింతన చేసే తీరుబడి కొంత మందికి చిక్కిందనీ 
అర్ధం అవుతుంది. అయితే ఈ మార్పు సంఘర్షణతో కూడుకొని ఉన్నదనేందుకు 


మహాభారతం - బుద్దుడు 95 


నిదర్శనంగా ఈ ప్రశ్నలకు రెండు రకాల సమాధానాలు వచ్చాయి. వైదిక సంప్ర 
దాయంలోని ఉపనిషత్తులలో ఆత్మ-పరమాత్మల చర్చ ముఖ్య విషయం కాగా ఈ 
కొత్త తాత్వికులు చాలా వరకు వాస్తవిక (భౌతిక) దృక్పథం గలవారు. ఉపనిషత్కారులు 
వైదిక కర్మకాండ వల్ల ఫలం దక్కుతుందా లేదా అని చర్చించకుండ దాన్ని 
ఆధ్యాత్మికంగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేసారు. ఈ కొత్త తాత్వికులు వైదిక కర్మకాండ 
వల్ల ఫలం దక్కుతుందని ఒప్పుకోలేదు. కర్మకాండను ఆధ్మాత్మికంగా వ్యాఖ్యానించ 
లేదు. యజ్ఞాలను వ్యతిరేకించారు. యజ్ఞాల సందర్భంలో జరిగిన అపారమయిన 
జంతుబలుల పట్ల వీళ్ళ నిరసన చాలా తీవ్రమయింది. అది అహింసా సిద్దాంతానికి 
దారితీసింది. జైనులు ఎక్కడిదాకా వెళ్ళారంటే సూక్ష్మజీవులను చంపడం గూడ పాపంగా 
భావించారు. బౌద్దం అంతటి “అతికి పోలేదు గాని అహింసను “ఆర్య మార్గంగా 
ప్రతిపాదించింది. ఈ చారిత్రక దశనుండి మనకు మిగిలిపోయిన బలమైన తాత్విక 
ఆదర్శం అహింస. 

యజ్ఞాలు నిష్ప్రయోజనకరమనీ హానికరమనీ తిరస్కరించడం అంటే కేవలం 
బ్రాహ్మణులను వ్యతిరేకించడం కాదు. ఈ తిరస్కృతితో మొత్తం గణ సమాజ ప్రాపంచిక 
దృక్పథమే కుప్పకూలిపోతుంది. ఇంద్రాది దేవుళ్ళు యజ్ఞ బలులను అందుకుంటారనీ, 
అందుకు ప్రతిఫలంగా సంపదనూ, పశువులనూ నీటి వనరులనూ పుష్కలంగా 
అందిస్తారనీ అంతవరకు విశ్వసించారు. ఇప్పుడు దాని స్థానంలో కొత్త ప్రాపంచిక 
దృక్పథం కావాలి. క్రీ.పూ. 6వ శతాబ్దపు తాత్వికులలో కొందరు అసలు యజ్ఞఫలమే 
కాదు, దేవుళ్ళు లేరనీ, మంచిచెడ్డలు లేవనీ, ఆత్మ అనేది లేదనీ, మనిషి చనిపోయిన 
తరువాత (పాపపుణ్యాలతో ప్రమేయం లేకుండా) పంచభూతాలలో (గాలి, నీరు, 
భూమి, అగ్ని, ఆకాశం) కలిసిపోతాడనీ అన్నారు. అయితే ఈ ఆదిమ (PrIMitive) 
భౌతిక వాదం కంటే ప్రబలంగా వచ్చింది కర్మసిద్ధాంతం. వేదాలలోగానీ ఉపనిషత్తులలో 
గానీ కర్మ సిద్దాంతం లేదు.” వేదాలలో 'కర్మలు' అంటే యజ్ఞాల సందర్భంలో ఆచరించే 
కార్యక్రమం అని అర్థం. ఇప్పుడు కొత్తగా వేరే అర్ధం వచ్చింది. కర్మలు అంటే 
గతంలో (బహుశా గత జన్మలో) చేసిన పనులు అనీ అవి భవిష్యత్‌ మంచి చెడులను 
నిర్ణయిస్తా యనీ కొత్త సిద్దాంతం వచ్చింది. ఈ సిద్దాంతం వ్యవసాయక సమాజంలోనే 
సాధ్యం అని కోశాంబి భావిస్తాడు. మనం నేలలో నాటే విత్తనం మొలకెత్తి ఫలాన్ని 
యిస్తుంది. ఈ అనుభవం నుండే చేసిన పనులు “పరిపక్వం' అయి ఫలితానికి 
దారితీస్తాయన్న సిద్ధాంతం పుడుతుంది.ో (అసలు కర్మ “పరిపక్వం: కావడం, “ఫలం” 
ఇవ్వడం, అనే మాటలలోనే వ్యవసాయ సంబంధమైన ధ్వని వుంది.) ఆహారాన్ని 
ఉత్పత్తి చేయక ఎరుకుని తినే వాళ్ళకు కర్మ సిద్దాంతం స్ఫురించే అవకాశం లేదు. 


96 ప్రాచీన భారతదేశ చరిత్ర 


క్రీ.పూ. 6వ శతాబ్దంలో ముందుకొచ్చిన కొత్త ఆలోచనలన్నింటిలోనికీ బలంగా 
నిలిచిపోయినవి అహింసా కర్మ సిద్దాంతాలు. తరువాతి కాలంలో బ్రాహ్మణ మతానికి 
కీలకమయిన ఈ రెండు భావాలూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలలో పుట్టాయి. 
బౌద్దంలో రెండూ చాలా ముఖ్యమైనవి. పశుపోషణ స్థానంలో వ్యవసాయక వర్గ 
సమాజం, ఆహార సేకరణ స్థానంలో ఆహార ఉత్పత్తి, గణ వ్యవస్థ స్థానంలో వర్గ 
వ్యవస్థ, ఏర్పడ్డాయని రెండు హత సూచిస్తాయి. ఒక భూభాగాన్ని పశువులను 
మేపడం కోసం వినియోగించి ఆ పశుమాంసం తిని బతకడంకంటే, అవే పశువుల 
సాయంతో నాగళ్ళనూ ఇనుప పనిముట్లనూ ఉపయోగించి వ్యవసాయం చేస్తే పది 
రెట్లు జనాభాను పోషించవచ్చునన్న భౌతిక వాస్తవాన్ని అహింసా సిద్దాంతం 
ప్రతిఫలించింది. కర్మ సిద్దాంతం గణ వ్యవస్థ ప్రాపంచిక దృక్పథంలో తెచ్చిన మార్పు 
గూడ గణనీయ మయినదే. గణ వ్యవస్థలో గూడ పునర్జన్మ భావన వుంటుంది. ఒక 
వ్యక్తి చనిపోయిన తరువాత తన కుదురు చిహ్నమయిన జంతువుగా పుడతాడు. 
కుదురు చిహ్నం పాము అయితే పాముగా పుడతాడు. ఇందులో మంచి చెడ్డల 
ప్రసక్తిలేదు, పాప పుణ్యాలతో నిమిత్తం లేదు. ఒక కుదురు నుండి ఇంకొక కుదురుకు 
జీవితంలోనేకాదు, మరణానంతరం గూడ మారడం సాధ్యంకాదు. కర్మ సిద్దాంతం 
ఇందుకు భిన్నంగా, రాబోయే జన్మలో పాొందబోయే జీవితం ఈ జన్మలో చేసిన పనులను 
బట్టి వుంటుందని చెప్పింది. మంచిపనులు చేస్తే ఉన్నత జన్మ దక్కుతుంది. చెడ్డపనులు 
చేస్తే నీచ జన్మ దక్కుతుంది. వ్యాపారస్తుడు ఎంత ఎక్కువ మూలధనం కూడబెడితే 
అంత ఎక్కువ లాభం పొందినట్టు, కర్షకుడు ఎంత జాగ్రత్తగా వ్యవసాయం చేస్తే 
అంత ఎక్కువ ఫలం పొందినట్టు, రాబోయే జన్మలోని మంచి చెడులు మనం ఇప్పుడు 
చేసుకునే పనులను బట్టి వుంటాయి.” 

ఈ రెండు భావాలూ కొత్త సమాజానికి ఎంతగా అతికాయంటే వాటిని 
బ్రాహ్మణులు గూడ కాదనలేకపోయారు. తమ మనుగడ కోసం వీటిని ఆమోదించారు. 
ఆటవికులను లొంగదిసుకుంటూ వాళ్ళ నాగు పామును శివుడి మెడలో వేసినట్టు, 
బౌద్దాన్ని దేశం నుండి పారద్రోలుతూ బౌద్దుల అహింసా కర్మ సిద్దాంతాలను తాము 
స్వంతం చేసుకున్నారు. విస్తారంగా ప్రాచుర్యం పొందిన కృష్ణ పరమాత్మచేత ఈ రెండు 
సిద్దాంతాలూ చెప్పించి (అవి తమ స్వంతం కావనీ అరువు తెచ్చుకున్నవనీ అనుమానం 
గూడ రానీయకుండా) ఆ ఉపదేశాన్ని భగవద్గీతగా మహాభారతంలోనికి ప్రవేశపెట్టారు. 
బుద్దుడు లేకపోతే భగవద్గీత సాధ్యం అయ్యేది కాదు. యజ్ఞకాండకు వ్యతిరేకంగా 
పుట్టిన అహింసా సిద్దాంతం ఈ విధంగా జనమేజయుడు నాగజాతిని హింసాత్మకంగా 
నాశనం చేయడానికి జరుపుతున్న యజ్ఞం సందర్భంలో వైశంపాయనుడు చెప్పిన 


మహాభారతం - బుద్దుడు 97 


కథలోనికి, హింసాకాండకు వెరస్తున్న అర్జునుడికి హింస చేయడం నీ ధర్మం అని 
కృష్ణుడు చేసే ఉపదేశంలో భాగంగా, ప్రవేశపెట్టబడింది.” 

అహింసా కర్మ సిద్ధాంతాలను ప్రతిపాదించడం మాత్రమే బుద్దుడి పాత్ర అయి 
వున్నా మనదేశ చరిత్రలో బుద్దుడు అత్యంత ప్రముఖుడు అయి వుండేవాడు. అయితే 
బుద్దుడు అక్కడితో ఆగిపోలేదు. పశుపోషణ నుండి వ్యవసాయానికి జరుగుతున్న 
ఆనాటి చారిత్రక పరిణామాన్ని బుద్దుడు అన్ని కోణాల నుండి ప్రతిఫలించాడు. 

బుద్దుడు శక్యగణానికి చెందినవాడు. శక్యగణం ఉత్తరాపథం మీదవున్న 
గణాలలో ఒకటి. బుద్దుడిని “రాజకుమారుడు అనడంతో అర్దంలేదు. శాక్యులలో అప్పటికి 
రాచరికంలేదు. గణ ముఖ్యుల సభ తమలో ఒకడిని తాత్కాలికంగా రాజుగా ఎన్నుకో 
వచ్చును. కాబట్టి బుద్దుడు ఒక శాక్య ముఖ్యుడి కొడుకు. బుద్దుడిలాగే, జైనమత 
ప్రారంభకుడయిన మహావీరుడు లిచ్చావి గణానికి చెందినవాడు. గణ సమాజాలలో 
పుట్టిన ఈ యిద్దరూ తమ గణాలను వదిలి, గణ బంధాల్ని తెంచుకుని భిక్షువులయి, 
నూతన వ్యవసాయక వర్గ సమాజానికి అనుకూలమయిన సిద్దాంతాలు చేయడం 
గమనించదగ్గ విషయం అని కోశాంబి భావిస్తాడు. అంటే సమర్ధవంతులయిన వ్యక్తులకు 
స్థానం కల్పించగల శక్తిని గణ వ్యవస్థ కోల్పోయింది. “9 అది అవసాన దశలో వుంది. 

చరిత్రలో విష్టవాత్మక పరిణామాలెప్పుడూ బాధతోనూ నందిగ్గంతోనూ 
కూడుకొని వుంటాయి. పైగా కొత్తగా వస్తూన్న సమాజం వర్గ సమాజం (అంబే దోపిడీ 
మీద, అణచివేత మీద, ఆధారపడ్డ వ్యవస్థ) కావడంతో బాధకూ దుఃఖానీకి తావు 
ఎక్కువ వుంటుంది. బుద్దుడు ఈ బాధకూ కష్టాలకూ స్పందించాడు. వాటిని నివారించే 
మార్గం కోసం వెదికాడు. అయితే నూతన సమాజాన్ని తిరస్కరించి వెనక్కి పోవాలని 
అనుకోలేదు. ఆ సమాజం పరిధిలోనే బాధలకు నివారణ మార్గాన్ని కనుక్కోవాలని 
ప్రయత్నించాడు. అందువల్లనే నూతన వ్యవసాయక వర్గ సమాజ నిర్మాణానికి దోహదం 
చేయగల కొత్త ఆలోచనలనూ, భావాలనూ, తత్వాన్నీ ప్రవేశపెట్టగలిగాడు. నూతన 
సమాజాన్ని పూర్తిగా నెత్తికెత్తుకొని వుంటే బుద్దునిలో మానవత్వం లోపించి వుండేది. 
తిరోగామి దృక్పథంతో తిరస్కరించి వుంటే చరిత్రలో ఎ ప్రాముఖ్యమూ లేకుండాపోయి 
వుండేవాడు. పురోగామి దృక్పథంతో తిరస్కరించడం అప్పటికి బుద్దుడికి చారిత్రకంగా 
సాధ్యంకాదు.” కొత్త సమాజాన్ని ఒక అనివార్యమైన విషయంగా ఆమోదిస్తూ ఆ 
సమాజంలోనూ ఆ సమాజం ఏర్పడే పరిణామ క్రమంలోనూ వున్న బాధనూ దుఃఖాన్నీ 
ఉపశమింపజేసి, ఈ “నాగరిక సమాజాన్ని నిజంగానే వీలయినంత నాగరికం చేసేందుకు 
బుద్దుడు అన్వేషించాడు. 

అన్వేషించిన పద్ధతి (ఆనాటి స్థాయికి) చాలా శాస్త్రీయమయినది. అన్ని 
సమస్యలకూ కారణాన్ని వెతకడం, ఆ కారణాల్ని అభావం చేసే మార్గాన్ని అర్ధం 


98 ప్రాచీన భారతదేశ చరిత్ర 


చేసుకోవడం, బుద్దుడి పద్దతి. సంపదనూ సుఖాలనూ కోరుకోవడం దుఃఖానికీ 
బాధలకూ మూలం. దుఃఖాన్ని జయించడానికి ఎనిమిది విధాల నియమబద్దమయిన 
జీవితాన్ని గడపాలి. ఆ సూత్రాలను బట్టే సమాజంలో వచ్చిన మార్పు తెలుస్తుంది. 
దొంగతనం చేయకూడదు, ఇతరుల ఆస్తిని కాంక్షించకూడదు, అక్రమ లైంగిక 
సంబంధాలు పెట్టుకోకూడదు. సంపదలో స్వంత ఆస్తి, నియమబద్దమైన లైంగిక 
ఆచారాలు (కుటుంబ వ్యవస్థ) లేకుంటే ఈ నియమాలకు అర్దం లేదు. గణ వ్యవస్థలో 
ఒక గణానికి చెందిన సంపద అందరి ఉమ్మడి ఆస్తి. ఇతర గణాల సంపదను 
కోరుకోవడం, దొంగిలించడం ఘనకార్యాలు. ఇతర నియమాలు గూడ వ్యవసాయక 
వర్గ సమాజం అవసరాలను ప్రతిబింబిస్తాయి. అబద్దాలు ఆడకూడదు, హింస కూడదు, 
స్వచ్చమైన మార్గాన్ని అనుసరించాలి, సమాజానికి హాని కలిగించే రీతిలో ఆదాయం 
సరపాదళలతకుడడు. వగైరా. ఈ విధంగా నియమబద్దంగా జీవిస్తే అచిరకాలంలో 
కర్మఫలం పూర్తయి సంసార చక్రం నుండి విముక్తి లభిస్తుంది. అది నిర్వాణం. నిర్వాణం 
అంటే ఎమిటి అని బుద్దుడు స్పష్టంగా చెప్పలేదు. తరువాతి కాలంలో నిర్వాణాన్ని 
వేదాంతులు మోక్షంతో పోటీపడే శూన్యస్టితిగా అద్దం చేసుకున్నారుగాని, బుద్దుడు 
దేవుడిని గురించీ ఆత్మను గురించీ ఏ రకమయిన “ఆధ్యాత్మ' విషయాలను గురించీ 
అసలు మాట్లాడలేదని గమనించాలి. బుద్దుడు సామాజిక సమస్యలకు సామాజిక 
ఆచరణలో పరిష్కారం చూపాడు-అయితే ఆ పరిష్కారం కర్మ సిద్దాంతం చట్రానికి 
లోబడివుంది. కోశాంబి బుద్దుడి నిర్వాణ భావనకు వేరే రకంగా అర్దం చెబుతాడు. 
ఆహారాన్ని సేకరించడం మానేసి, వ్యవసాయ ఉత్పత్తిచేసే వర్గ సమాజానికి పరిణామం 
చెందిన మానవులు తమ పాత గణ వ్యవస్థను ఒక అందమయిన జ్ఞాపకంగా మిగుల్చు 
కున్నారు. ఉత్తర భారతదేశంలో మొట్టమొదట రాచరికాన్ని స్థాపించిన గణాలలో ఒకటి 
కురు గణం కాగా, ఈ కురు ప్రజలలో ఒక శాఖ (ఉత్తర ల! గురించి ఒక 
అందమయిన పురాణం మిగిలిపోయింది. వీళ్ళు వ్యవసాయక మైదానాలకు దిగి 
రాకుండ మేరు పర్వతంమీద ఆదర్శవంతమయిన జీవితం గడుపుతున్నారనీ, అక్కడ 
సేద్యం చేయాల్సిన అవసరం లేకుండ భూమి తనంతట తానే పుష్కలంగా ఫలం 
ఇస్తుందనీ (ఆహారాన్ని ఎరుకుని తినే వారికి ఇదే స్వర్గతుల్యం), మద మాత్సర్యాలూ 
అనారోగ్యం వుండవనీ ఈ పురాణం చెబుతుంది.” వర్గాలుగా విభజించబడి కష్ట 
సాధ్యంగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ జీవించే వ్యవసాయకులు, గణ వ్యవస్థలోని 
తరతమ బేధ రాహిత్యాన్ని అనాయాసమయిన ఆహార సేకరణనూ అందమయిన 
కలగా గుర్తుంచుకున్నారు. ఆ స్థితికి తిరిగి పోవాలన్న కోరిక-అన్ని దేశాలలోనూ అన్ని 


మహాభారతం - బుద్దుడు 99 


సంస్కృతులలోనూ-వివిధ రూపాలలో పదే పదే వ్యక్తం అవుతుంది. గణ వ్యవస్థ 
విచ్చిన్నానికి దుఃఖించిన బుద్దుడి నిర్వాణంలోని అభేద §తి8ి (undifferentiated state) 
ఈ కోరికే మూలమేమోనని కోశాంబి అంటాడు. 

వ్యవసాయక వర్గ సమాజాన్ని బుద్దుడు ఒక వాస్తవంగా అంగీకరించాడు. అయితే 
వర్ణవ్యవస్టను వ్యతిరేకించాడు. సమాజంలో వర్గ విభజన పట్ల బుద్దుడు అభ్యంతరం 
తెలపలేదుగాని, ఎవరు ఏ వర్గానికి చెందుతారనేది జన్మరీత్యా నిర్ణయించే వర్ణవ్యవస్థ 
పట్ల అభ్యంతరం తెలిపాడు.* కోశాంబి ఒక ఉదాహరణ తరచుగా ఇస్తాడు. దేశ 
వాయువ్య ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ, “అక్కడ ఆర్యులు, దాసులు అని రెండే జాతులున్నా 
యంట. ఆర్యుడయినవాడు దాసుడు కావచ్చునంట. దాసుడయినవాడు ఆర్యుడు 
కావచ్చునంట, అని బుద్దుడు అశ్వలాయనుడనే బ్రాహ్మణునితో వాదించినట్టు మధ్యమ 
నికాయం అనే బౌద్దగ్రంథంలో ఒక సన్నివేశం వర్ణించబడింది." 

బుద్దుడు వెదిక కర్మకాండను వ్యతిరేకించడం, వర్ణవ్యవస్థను వ్యతిరేకించడం, 
ఒకే గాటన కట్టగలవి కావు. బుద్దుడిని “బ్రాహ్మణ వ్యతిరేకిగా అర్దం చూసుకుంటే 
ఈ తేడా కనబడదు. వైదిక కర్మకాండ పశుపోషక గణ వ్యవస్థకు చెందింది. బుద్దుడి 
కాలానికి అది వ్యవసాయక సమాజం ఆవిర్భావానికి పెద్ద ప్రతిబంధకమయింది. దానిని 
బుద్దుడు విజయవంతంగా విమర్శించాడు. కాని వర్ణ వ్యవస్థ అటువంటిదికాదు. 
బుద్దుడి సామాజిక చింతనకు ఏ వ్యవసాయక వర్గ సమాజం ప్రాతిపదికగా వుండిందో 
అదే వ్యవసాయక వర్గ సమాజానికి ఒక నిర్మాణ సూత్రంగా ముందుకొచ్చింది వర్ణ 
వ్యవస్థ. దానిని జయించడం బుద్దుడికి అంత సులభం కాదు. బుద్దుడి కాలానికి వర్ణ 
వ్యవస్థ నూతన వ్యవసాయక సమాజానికి, ఇంకా ఏకైక నిర్మాణ సూత్రం కాదు. 
సమకాలిక సామంత ప్రముఖులనూ బౌద్ద సాహిత్యంలో శెట్టి-గహపతి' వర్గాలగానూ 
సంస్కృత సాహిత్యంలో 'పౌర-జానపద'వర్గాలగానూ వర్ణించారే తప్ప కుల విభజన 
పరంగా పిలవలేదు. ఈ దశ నుండి చాలాకాలం దాకా బౌద్దుల సామాజిక చింతన, 
బ్రాహ్మణుల వర్ణ వ్యవస్థ వ్యవసాయ వర్గ సమాజ నిర్మాణ సూత్రాలుగా పోటీపడ్డాయి. 
వ్యవసాయ వర్గ సమాజాన్ని ఆటవికులలో ప్రవేశపెట్టడంలో పోటీపడ్డాయి. రెండూ 
ఈ క్రమంలోనే బలపడ్డాయి. చివరికి స్వయంపోషక గ్రామాలు ఏర్పడడంతో వర్ణ 
వ్యవస్థ బౌద్దాన్ని ఓడించగలిగింది. ఈ క్రమాన్ని తరువాతి అధ్యాయాలలో చూద్దాం. 
యజ్ఞ కర్మకాండను వదలిపెట్టకుండ నూతన సమాజానికి అనుకూల నిర్మాణంగా 
వర్ణ వ్యవస్థను రూపొందించిన బ్రాహ్మణ మతం, బౌద్దం ధాటికి తట్టుకోలేక యజ్ఞ 
బలులను వదిలిపెట్టి, బౌద్దం నుండి నూతన సమాజానికి అనుకూలమయిన 


100 ప్రాచీన భారతదేశ చరిత్ర 


లక్షణాలను స్వీకరించి, అంతిమంగా బౌద్దాన్ని ఓడించి కుల విభజనే వ్యవసాయక 
వర్గ సమాజానికి ఏకైక నిర్మాణ సూత్రంగా నిలబెట్టింది. 

బుద్దుడి దగ్గర సెలవు దీసుకొనేముందు మరికొన్ని విషయాలు చూడాలి. 
బౌద్ద ధర్మం నూతన వ్యవసాయక వర్గ సమాజానికి అనుకూలమయిన సామాజిక 
నీతి అని పైన చూశాం. అయితే బుద్దుడు తత్కాలానికి అవసరమయిన నీతిని 
ప్రతిపాదించడంతో ఊరుకోక, నాగరిక సమాజం ఇంకా చాలాకాలానికిగానీ సాధించలేని 
కొన్ని విలువలను ప్రతిపాదించాడు. ఈ విలువలు అప్పటికి ఇంకా సుదూర 
భవిష్యత్తులో ఫలించబోయే బీజాలుగా నూతన నాగరిక సమాజం గర్భంలో వున్నాయి. 
వాటిని ధర్మ సూత్రాలుగా కాకున్నా కనీసం ఆదర్శాలుగా చరిత్ర ముందుంచడం 
గొప్ప విషయమే. దీర్చనికాయం అనే బౌద్ద గ్రంథంలోని రెండు కథలను కోశాంబి 
ఇందుకు ఉదాహరణలుగా చెబుతాడు” ఒక కథలో ఒక పురోహితుడు రాజుతో 
ప్రజలు సంపన్నులు కావాలన్నా, దొంగతనాలూ, దోపిడీలు జరగకుండాలన్నా యజ్ఞాలు 
చేస్తే ఎంతమాత్రం ఉపయోగం లేదనీ, రైతులకు విత్తనాలు, వర్తకులకు పెట్టుబడి, 
పని చేయగల వాళ్ళందరికీ పని కల్పిస్తే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నులయి వుంటారని, 
తిరుగుబాట్లు అల్లరి వుండవని, అందరూ పన్నులు చెల్లిస్తారనీ ఖజానా నిండుగా 
వుంటుందనీ అంటాడు. మరొక కథలో నేరాలనూ దొంగతనాలనూ అరికట్టడానికి 
బలప్రయోగం ఎంత నిరర్ధకమో దానధర్మాలు కూడ అంతే నిరర్జకమని, నెరానికి 
మూలం పేదరికమనీ బుద్దుడు అంటాడు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలిస్తే 
వాళ్ళు లంచగొండ్లయి జనపదాలను పీడించకుండ ఉంటారని ఉద్భోదిస్తాడు.” యజ్ఞ 
బలులు ఇంకా సమసిపోని కాలంలో ఇంత నాగరికంగా ఆలోచించగలగడం 
అసాధారణమేనన్న కోశాంబి అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. కొత్తగా ఆవిర్భవించిన 
వర్గ సమాజానికి అనుకూలమైన సామాజిక నీతిని ప్రతిపాదిసూ, అదే సమయంలో 
ఆ సమాజం ఇంకా చాలా కాలం దాకా గుర్తించబోని ఆదర్శాలను బుద్దుడు 
ప్రవేశపెట్టాడు. బ్రాహ్మణమతం ఇందుకు భిన్నంగా వర్గసమాజానికి ఎప్పటికప్పుడు 
అవసరమయిన నిర్మాణ తాత్వికపరమయిన మార్పులను సమకూరుస్తూనే వచ్చింది. 
గానీ తత్కాల అవసరాలను మించిన ఆదర్శాలను ఎన్నడూ ప్రతిపాదించలేదు. బౌద్దం, 
ఇస్తాం, క్రైస్తవం ఆ పనిచేసాయి. హైందవం తత్కాల సామాజిక వ్యవస్థాపరమైన 
అవసరాలను మించి మాట్లాడితే అది కైవల్యాన్ని గురించే తప్ప సామాజిక ఆదర్శాలను 
ఎన్నడూ ప్రతిపాదించలేదు. బౌద్దం, ఇస్తాం, క్రైస్తవం, ఆ పనిచేశాయి. హైందవం 
తత్కాల సామాజిక వ్యవస్థాపరమైన అవసరాలను మించి మాట్లాడితే అది కైవల్యాన్ని 
గురించే తప్ప సామాజిక ఆదర్శాల గురించి కాదు. 


మహాభారతం - బుద్దుడు 101 


వివరణలు 
1. 15101, Page 127 
2. అందుకేనేమో ఈ భృగువులు తమ ప్రాముఖ్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించకుండ 


15. 
16. 


ఉండడం కోసం భగవద్గీతలో కృష్ణుడి చేత “మహర్షులలో నేను భృగువును 
అని చెప్పించారు. 

Social and Economic aspects of the Bhagavad-Gita, MR, Page 41, 
పాదసూచిక 7 

15111, Page 104 

The Autochthonous element in the Mahabharata, HS, Page 160 
The _ Autochthonous element in the Mahabharata, HS, 
Pages 142-166. 

Social And Economic aspects of the Bhagavadgita, MR, Pages 
12-41, CCAl, Pages 91-95, 114-120. ISIH, Pages 125-132. కోశాంబి 
మహాభారతానికి ఇంత ప్రాముఖ్యం ఇచ్చాడు గాని ఆయన రచనలలో 
రామాయణం ప్రస్తావన ఎక్కడా కనబడదు. 

The Autochthonous element....HS, Page 165 

Social and Economic aspects of the Bhagavad-Gita, MR. Page 12-13 
CCAIl, Page 95 

The Autochthonous element....HS Page 163 

The Autochthonous element...HS, Page 156 

The Autochthonous element...,.HS, Page 156-157 

The Autochthonous element...,.HS, Page 153-154 

15111, Page 126 

The Autochthonous element....HS, Page 154 

CCAIl, Page 116 

Urvasi and Pururavas, MR, Page 57, Social and Economic aspects 
of the Bhagavad-Gita. MR, Page 25 

CCAIl, Page 117 

ISIH, Page 142, పాదసూచిక 8 

The Autochthonous element...HS, Page 143 


102 


17. 


18. 
19. 


20. 
21. 


22. 
23. 
24. 
25. 
26. 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


The Autochthonous 6160606... ౧8, Page 144 

CCAIl, Page 92-93 

The Autochthonous element...,.HS, Page 165 

మన దగ్గర హేతువాద ఉద్యమం ఫలితంగా ఇటువంటి జన్మగాథలను 
అపహాస్యం చేయడం అలవాటు అయింది. అందులో తప్పులేదుగాని, అభూత 
కల్పనలు ఈ రూపంలోనే ఎందుకుండాలో వివరించగలగాలి. అసహజ 
జన్మలున్న వాళ్ళంతా కుండలలోనూ చెరువలోనూ నదులలోనూ ఎందుకు 
పుడతారు? వీళ్ళ జన్మకారకులు ఎప్పుడూగూడ దేవుళ్ళుగానీ రుషులు గానీ 
ఎందుకవుతారు? కుండలో నీటివనరులు ఇప్పటికీ గూడ అమ్మదేవతల 
పూజలలో ప్రముఖంగా ఎందుకున్నాయి? ఈ పూజలు బ్రాహ్మణుల వైదిక 
తంతుతో సంబంధం లేని లక్షణాలను ఎందుకు కలిగివున్నాయి? ఇవి 
ప్రధానంగా శూద్రకులాల పూజలుగా ఎందుకున్నాయి? మౌథ్యాన్ని మౌఢ్యంగా 
గుర్తిస్తే చాలదు. అది మౌఢ్యమే అయినప్పటికీ ఎందుకు నిలిచిపోయిందో 
వివరించగలగాలి. వ్యవసాయక వర్గ సమాజం ఆటవికులను లోబరుచుకొని 
అడవులను వ్యవసాయ యోగ్యం చేసి ఆటవికులను శూద్రులుగానూ 
పంచములుగానూ కలుపుకున్న క్రమంలో కలగా పులగంగా వచ్చి చేరిన ఆటవిక 
సంప్రదాయాలుగా తప్ప ఈ అభూత కల్పనలను అర్దం చేసుకోలేము. ఆ 
విధంగా వివరించగలిగినప్పుడే ఇవన్నీ నిజమని నమ్మే వాళ్ళను కాదని ఒప్పించ 
గలుగుతాం. అపహాస్యం చేయడం వల్ల ఎవ్వరినీ ఒప్పించలేం. 

CCAIl, Page 93 

క్రీ.పూ. 1000-600 కాలానికి చెందిన పురావస్తు అవశేషాలలో బూడిద రంగు 
కుండ పెంకులతో బాటు ఇనుప వస్తువులు గూడ దొరికాయని చెప్పాము. 
అయితే వీటిలో పనిముట్ల కంటె ఆయుధాలు ఎక్కువ. Material culture 
and Social formation in Ancient India, R.S. Sharma, Page 60. 
CCAIl, Page 90 

CCAl. Page 89 

15111, Page 263 

ICAl, Pages 136-137 లోని చిత్రపటం. 

“'పదం' అంటే పాదం. జని అనేది ప్రాచీన సంస్కృతంలో గణానికి లేక 
తెగకు వాడిన మాట. కాబట్టి జనపదం అంటే సంచార గణం లేక గణం 
సంచరించిన ప్రాంతం అన్న అర్థం స్పష్టంగానే వుంది. CCA, పేజి 122. 


మహాభారతం - బుద్దుడు 103 


27. 
28. 


29. 
30. 
31. 

32. 
33. 
34. 
35. 
36. 


37. 
38. 
39. 
40. 
41. 

42. 
43. 
44, 
45. 
46. 
47. 
48. 


49. 
50. 
51 

52. 


ISIH, Page 149-153 

విశ్వనాథ సత్యనారాయణ రాసిన “పురాణ వైర గ్రంథమాల' నుండి తెలుగులో 
ఇప్పటిదాకా వస్తున్న “చారిత్రక నవలలు” చదవండి (ఓపిక వుంటే) 

CCAIl, Page 122 

CCAIl, Page 131 

ISIH, Page 154, CCAI, Page 130 

The Basis of Ancient Indian History, HS, Page 32 

151141, Page 160 

The Basis of Ancient Indian History Page 37 

CCAIl, Page 128 

కురుక్షేత్ర యుద్దమప్పుడు అర్జునుడి సందేహాలూ కృష్ణ పరమాత్మ సమాధానాలూ 
ఈ సందిగ్గాన్ని చక్కగా చూపిస్తాయి. 

CCA, డొరత్ర 121 

151141, Page 158 

ISIH, Pages 161-162 

CCAIl, Page 101 

15101, Page 153 

CCAIl, Page 105 

CCAI, Pages 102-103 

CCAIl, Page 107 

151141, Page 168 

15101, Page 167 

CCAIl, Pages 107-108, ISIH Page 167 

Social and Economic aspects of the Bhagavad Gitas, 
MR. Pages 16-17. ISIH, Page 167 

15101, Page 160 

ISIH, Pages 170-171 

ISIH, Page 171 

15141, Pages 125 

The Autochthonous element....HS Page 156 


104 


53. 
54. 
55. 


56. 
57. 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


15101, Page 171 

అందుకే మన అంబేద్కర్‌ను బౌద్దమతం ఆకర్షించింది. 

ఇక్కడ బుద్దుడు గ్రీస్‌ దేశపు బానిస వ్యవస్థ గురించి చెప్తున్నాడని కోశాంబి 
భారంచాడు: 1511, పేజీ 169, On a Marxist approach to Indian 
chronology, HS పేజీ 85 అయితే తరువాత రాసిన ఒక వ్యాసంలో, బహుశా 
భారత ఉపఖండం వాయువ్య ప్రాంతంలో గ్రీసును పోలిన బానిస వ్యవస్థ 
ఎర్సడిందేమో అంటాడు. Combined Methods in Indology, HS, Page 21. 
151141, Page 170 

CCAIl, Page 113 


6. ఉత్తరాపథం - దక్షిణాపథం 


క్రీ.పూ. ఆరు-మూడు శతాబ్దాల మధ్యకాలం చరిత్రను ఇంకొంచెం వివరంగా 
తెలుసుకోవచ్చును. 

ఇనుము వాడకం అలవర్చుకున్న వ్యవసాయక వర్గ సమాజం గంగా యమునా 
లోయలలో ఏ విధంగా ఆవిర్భవించి స్థిరపడిందీ పై అధ్యాయంలో చూశాము. 
ఇతోధికంగా ఇప్పుడు సాధ్యమయిన ఆహార ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ భాగం కొద్దిమంది 
ధనికుల చేతిలో చేరి వర్తకపు వస్తువయింది. ఈ వర్తకం ఎక్కువగా పాలక వర్గాల 
విలాస వస్తువుల మారకం. ఉత్తరాపథం మీదుగా ఈ వర్తకం బీహార్‌ ప్రాంతాన్ని 
తక్షశిలకూ తద్వారా పడమటి దేశాలకూ కలిపింది. ఈ వ్యాపారం మగధ రాజుల 
కాలంలో ఉన్నత దశను చేరి, చివరి మగధ రాజవంశం అయిన మౌర్యుల కాలం 
నుండి క్రమంగా క్షీణించింది. 

ఈ ఉత్తరాపథం వర్తకమే కాక, బీహార్‌ నుండి 'దక్షిణాపథం' మీదుగా దక్కన్‌కు 
వర్తకపు రాకపోకలు సాగాయి. అప్పటి వరకు ఆటవిక ప్రాంతంగా వున్న దక్కన్‌ 
పీఠభూమి ఈ వర్తకం ఫలితంగా ఇనుము వాడకాన్నీ ఆహార ఉత్పత్తినీ అలవర్చుకుంది. 
అక్కడి ఆటవికులలో వర్గ విభజన ఏర్పడి వ్యవసాయ నాగరికత ప్రారంభమయింది. 
క్రీ.పూ. 600 ప్రాంతంలో గోదావరి లోయలో ప్రారంభమయిన ఈ పరిణామం 
ఆ లోయ వెంబడి పడమట మహారాష్ట్రకూ తూర్పున ఆంధ్రప్రాంతానికీ విస్తరించింది. 
గతంలో లాగ నాగరిక సమాజం అక్కడి ఆటవికులకు వ్యవసాయం అలవాటుచేసి 
వాళ్ళను తనకు లోబరుచుకొని, వాళ్ళ ఆచారాలనూ పూజలనూ తనలో సంలీనం 
చేసుకుంటూ ముందుకు సాగింది. కొత్త దేవుళ్ళూ పూజలూ బ్రాహ్మణ మతంలోకి 
వచ్చి చేరాయి. 
ఉత్తరాపథం 

మగధరాజు అజాత శత్రువు కోసలను జయించిన తరువాత మగధ ఒక 
సామ్రాజ్యమై వాయువ్యాన పంజాబు నుండి తూర్పున బీహార్‌ దాకా వున్న నాగరిక 
సమాజాలను చాలా వరకు లొంగ దీసుకుంది. వాయువ్య సరిహద్దు మీద వున్న 
గణాలు మాత్రమే మొదట్లో మగధకు లొంగలేదు. అలెగ్జాండర్‌ దండయాత్ర ఫలితంగా 
ఈ గణాలు బలహినమయిన తరువాతే వాటిని లొంగదీసుకోవడం సాధ్యం అయింది. 
అది చివరి మగధ రాజులయిన మౌర్యుల కాలంలో జరిగింది. 


106 ప్రాచీన భారతదేశ చరిత్ర 


పెద్ద ఎత్తున విస్తరించిన మగధ సామ్రాజ్యంలో వర్తకం ప్రముఖ పాత్ర 
నిర్వహించింది. పాలక వర్గాలు సేకరించిన అదనపు ఉత్పత్తి వ్యాపార వస్తువయిన 
వాళ్ళ విలాసాలకు ఉపయోగపడింది. మగధ నుండి ఉత్తరాపథం మీదుగా వాయువ్య 
దిశలో వున్న గాంధార రాజధాని అయిన తక్షశిలకు వస్తువులు ఎగుమతి అయ్యాయి. 
అక్కడి నుండి పడమటి ఆసియా, యూరప్‌, ప్రాంతాల వస్తువులు దిగుమతి 
అయ్యాయి. ఈ వ్యాపారానికి కేంద్రమయిన తక్షశిల మొదట్లో మగధ సామ్రాజ్యంలో 
భాగం కాదు. గాంధారకూ మగధకూ మధ్య పంజాబు ప్రాంతపు గణాలున్నాయి. 
వాటిని ఓడించి మగధలో కలుపుకున్న వాడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్యుల కాలం 
దాకా తక్షశిల మగధ నుండి స్వతంత్రంగానే వుంది. కొంతకాలం పర్షియా రాజ్యంలో 
భాగంగానూ కొంత కాలం స్వతంత్రంగానూ వుంది. ఈ స్వాతంత్ర్యమే తక్షశిలకు 
వ్యాపారంలో ప్రముఖ స్థానాన్ని కల్పించింది. ఈ స్థానాన్ని విశ్లేషించడం ద్వారా కోశాంబి 
మగధ కాలపు రాజకీయ ఆర్థిక చరిత్రను ముఖ్యంగా మౌర్యులతో (క్రీ.పూ. 3వ శతాబ్దం 
తొలి సంవత్సరాలలో) వచ్చిన మార్పులను, చక్కగా వివరిస్తాడు. 

ఈ విశ్లేషణకు ఆధారం తక్షశిలలో దొరికిన రెండు ప్రాచీన కాలపు నాణాల 
నిక్షేపాలు. ఈ నిక్షేపాలు 1924 తవ్వకాలలో బయటపడ్డాయి. ఇందులో అడుగున 
వున్న నిక్షేపం క్రీ.పూ. 317కు చెందిందని, రెండవ నిక్షేపం క్రీ.పూ 250కి చెందిందని, 
కోశాంబి నిర్దారణ.' మౌర్య రాజవంశం క్రీ.పూ. 312లో అధికారానికి వచ్చింది కాబట్టి, 
మొదటి నిక్షేపంలోని నాణాలు మౌర్యులకు పూర్వపు మగధ కాలానికి చెందినవి. 
రెండవ నిక్షేపం మౌర్యుల కాలానికి చెందినది. కాబట్టి ఈ రెండు నిక్షేపాలను శాస్త్రీయంగా 
అధ్యయనం చేస్తే మగధ రాజకీయార్థిక చరిత్రను అర్థం చేసుకోవచ్చును. తక్షశిలలోనే 
కాక కొన్ని ఇతర ప్రాంతాలలో లభ్యమయిన నాణాల నిక్లేపాలనుగూడ (మన రాష్ట్రంలోని 
అమరావతి, ఉత్తరప్రదేశ్‌ ఖేరి జిల్లాలోని పైలా, కర్నాటకలోని బోడే నాయకనూర్‌లలో 
దొరికినవి) కోశాంబి అధ్యయనంచేసి మగధ కాలపు చరిత్రను వివరిస్తాడు. 

ప్రాచీన కాలపు నాణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇంగ్లీష్‌లో న్యూమిస్మాటిక్స్‌ 
అంటారు. తెలుగులో పణశాస్త్రం అనవచ్చును. నాణాలను గణాంక శాస్త్రం సహాయంతో 
అధ్యయనం చేసే కొత్తపద్దతిని (గణాంక పణశాస్త్రం లేక స్టాటిస్టికల్‌ న్యూమిస్మాటిక్స్‌) 
కోశాంబి ప్రవేశపెట్టాడు. తక్షశిల తదితర నిక్షేపాలను గణాంక పణశాస్త్రం సహాయంతో 
విశ్లేషించి చాలా సమర్దంగా చారిత్రక చిత్రాన్ని ప్రతిపాదించాడు. తన విశ్లేషణను 
పామాణికంగా వివరించే వ్యాసం The study and Metrology of silver punch- 


marked coins అని కోశాంబి భావించాడు.” అయితే ఈ వ్యాసం రాసిన పద్దతి 


ఉత్తరాపథం - దక్షిణాపథం 107 


సులభంగా అర్థమయ్యేది కాదు. గణాంక శాస్త్రం నుండి సంస్కృత పదాల విశ్లేషణ 
దాకా అన్నీ కలగా పులగంగా కలిసిపోయిన వ్యాసం యిది. పైగా సామాన్య పాఠకుడికి 
సులభంగా అందుబాట్లో లేని ఇతర పణశాస్త్ర వేత్తల అభిప్రాయాలను వివాదాత్మకంగా 
(polemical గా) పూర్వపక్షం చేయడం ఈ వ్యాసం యొక్క ప్రముఖ ఉద్దేశ్యం కావడం 
వల్ల అర్థం కావడం మరింత కష్టం. కోశాంబి అవలంబించిన పణశాస్త్ర అధ్యయన 
పద్దతిని సులభగ్రాహ్యంగా వివరించే వ్యాసాలు The Chronological order of punch 
marked coins -|, 11, Il పణశాస్త్రం మీద కోశాంబి రాసిన అన్ని వ్యాసాలు Indian 
Numismatics అన్న పేరుతో సంకలనం చేయబడ్డాయి. అందులో ఈ మూడు 
వ్యాసాలూ 8, 9, 10 అధ్యాయాలుగా వున్నాయి. 

మన దేశంలో ఇనుము వాడకం, ఇనుము సహాయంతో చేసే ఆహార ఉత్పత్తి 
ఆర్యులతో వచ్చాయి గాని వ్యాపార సంప్రదాయం మాత్రం సింధూ నాగరికత కాలం 
నుండి అవిచ్చిన్నంగా వచ్చిందని కోశాంబి అభిప్రాయం. సింధూ నాగరికత ప్రధానంగా 
వర్తక నాగరికత. సింధూ నాగరికతలో రాజులు లేరు, ఆర్భాటమయిన దేవాలయాలు 
లేవు, కాని వ్యాపారస్తుల నిక్షేపాలు మాత్రం పురావస్తు తవ్వకాలలో అధిక పరిమాణంలో 
బయటపడ్డాయి. ఆయుధాలు ఎంత మొరటయినవో నాణాల తూకాల ప్రమాణాలు 
అంత సున్నితమయినవి. సింధూ నాగరికత నాశనమయిన తరువాత గూడ ఈ వర్తక 
సంప్రదాయం నిలిచింది, కొనసాగింది.” ఆర్యులు రుగ్వేదంలో తమకు శత్రువులుగా 
చెప్పిన సంపన్నులయిన “పణులు' వర్తకులే నన్న కోశాంబి అభిప్రాయాన్ని రెండవ 
అధ్యాయంలో చూసాం. ఈ “పణి” అన్న పేరు నుండే సంపదకు పణ్యం అనీ నాణాలకు 
పణములు అనీ వ్యాపారస్తులకు పణిక్‌ అనీ పేర్లు వచ్చాయి. మొహెంజొదారోలో 
నాణాలే కాక, నాణాల ప్రామాణికతను కొలిచే తూకపు రాళ్ళు గూడ దొరికాయి. తక్షశిలలో 
దొరికిన (మగధ కాలానికి చెందిన) నాణాల నిక్షేపాలు సగటున సరిగ్గా ఇదే తూకానికి 
వున్నాయి. వ్యాపార సంప్రదాయం తన తూకపు ప్రమాణాలను గూడ వదిలి పెట్టకుండా 
అవిచ్చిన్నంగా కొనసాగిందని దీనిని బట్టి కోశాంబి అర్దం చేసుకుంటాడు. మొదట్లో 
వ్యవసాయంగానీ అనుబంధమయిన వ్యాపారంగానీ తెలియని ఆర్యులు ఇనుము 
సహాయంతో వ్యవసాయం చేయడం అలవర్చుకొని వ్యాపారాన్ని చేపట్టినప్పుడు పాత 
(సింధూ) సంప్రదాయాన్నే కొనసాగించారు. ఆర్యులు “స్వచ్చంగా ఎన్నడూ ఉండలేదని 
ఆర్యేతరులను కలుపుకుంటూ పోయారనీ గుర్తుంచుకుంటే ఇందులో ఆశ్చర్యం ఎంత 
మాత్రం వుండదు. 

వర్తక సంప్రదాయం అదే అయినా, ఈ వర్తకం భిన్నమయిన సామాజిక వ్యవస్థలో 
సాగుతోంది. మొహెంజొదారో రాజులూ రాచరికాలూ లేని సమాజం కాగా, మగధ 


108 ప్రాచీన భారతదేశ చరిత్ర 


కాలానికి వర్తకం రాచరిక వ్యవస్థలో భాగంగా సాగుతోంది. మౌర్య రాజవంశం వచ్చెసరికి 
ఈ రాచరిక వ్యవస్థ బాగా బలపడి దేశంలో చాలా భూభాగాన్నే కాక సమాజ 
వ్యవహాలన్నింటినీ తనకు లోబరుచుకుంది. ఈ మూడు దశలకు గల తేడా పణశాస్త్ర 
అధ్యయనంలో బయట పడుతుంది. మొహెంజొదారో నాణాల మీద రాజులు 
రాజవంశాల ముద్రలు గానీ చిహ్నాలు గానీ లేవు. వ్యాపారస్తులే ఒక నియమిత 
ప్రమాణాన్ని అనుసరించి నాణాలను తయారుచేశారు. మగధ కాలానికి పరిస్థితి మారింది. 
భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా రాజులూ రాజవంశాలూ వచ్చాయి. ఇప్పుడు 
వర్తకులు కాక రాజులే నాణాలు ముద్ర వేయించారు. తక్షశిలలో దొరికిన మొదటి 
నిక్షేపంలోని అన్ని నాణాలకూ రెండు వైపులా ముద్రలు ఉన్నాయి. ముందు భాగంలో 
వున్న ముద్రలు ఆ నాణాలను ముద్రించిన రాజునూ అతని వంశాన్నీ సూచిస్తాయి. 
తక్షశిలకు ఈ నాణాలు వర్తకంలో భాగంగా చేరాయి. అక్కడి వ్యాపారస్తులు ఈ నాణాలను 
కొన్ని సంవత్సరాలకు ఒకసారి తూకం వేసి తూకం సరిగ్గా వున్న పక్షంలో ఆ విషయాన్ని 
సూచిస్తూ వెనుక భాగంలో ముద్రవేసారు. ఈ విధంగా మగధ కాలానికి చెందని 
మొదటి తక్షశిల నిక్షేపంలో అన్ని నాణాలకూ ముందు వైపున ముద్రించిన రాజవంశం 
చిహ్నం ఉండగా, వెనుక వైపున ప్రామాణికతను సూచిస్తూ ఒకటి గానీ అంతకంటే 
ఎక్కువ గానీ ముద్రలున్నాయి. తక్షశిలలో దొరికిన రెండవ నిక్షేపానికి వచ్చేసరికి (అంటే 
మౌర్యుల కాలానికి) ముందు భాగంలోని రాజవంశం చిహ్నం వుందిగానీ వెనుక భాగంలో 
ముద్రలు లేవు. ఇప్పుడు తక్షశిల స్వతంత్ర ప్రాంతం కాదు. అక్కడికి చేరిన మగధ 
నాణాలు “విదేశీ నాణాలు కావు. వాటి ప్రామాణికతకు స్థానిక వర్తకులు గానీ 
పరిపాలకులు గానీ హామీ ఇయ్యనవసరం లేదు. ఇప్పుడు తక్షశిల (మొత్తం పంజాబు 
ప్రాంతంతోబాటు) మౌర్య సామ్రాజ్యంలో భాగమే. రాజశంవం ముద్రవున్న నాణాలన్నీ 
(తూకంలో ప్రామాణికత వున్నా లేకున్నా) అక్కడ చలామణి అవుతాయి. 

తక్షశిల నిక్షేపాలు రెండింటినీ వివరంగా అధ్యయనం చేసి, ముందు భాగాన 
వున్న రాజవంశం ముద్రలనూ వెనుక వైపున వున్న పూచీ ముద్రలనూ విశ్లేషించి, 
తద్వారా కోశాంబి మగధ రాజవంశాల చరిత్రను నిరూపించగలుగుతాడు. బ్రాహ్మణ 
పురాణాలలోనూ బౌద్ద, జైన తదితర బ్రాహ్మణేతర సాహిత్యంలోనూ ఈ రాజవంశాల 
పట్టికలున్నాయి. అవి పరస్పరం అన్ని విషయాలలోనూ ఎకీభవించవు. ఒకే రాజుకు 
ఒక్కొక్క సంప్రదాయంలో ఒక పేరుంటుంది. ఒక సంప్రదాయంలో పేర్కొన్న రాజులు 
కొందరు మరొక సంప్రదాయంలో వుండరు. కొందరు బ్రాహ్మణ పురాణాలలో 
రాజులయితే బౌద్ధ సంప్రదాయంలో రాక్షసులు. కాబట్టి రాజవంశాల అనుక్రమణికను 


ఉత్తరాపథం - దక్షిణాపథం 109 


నిర్దుష్టంగా తెలుసుకోవడం కష్టసాధ్యమే. ఈ అనుక్రమణికను నిర్ణయించడం కోసం 
కోశాంబి నాణాల మీది ముద్రల విశ్లేషణను చాలా సృజనాత్మకంగా ప్రయోగిస్తాడు. 

ఇక్కడ ముఖ్యమైన విషయం ఎమిటంటే నాణాలన్నీ ఒకే తూకపు ప్రమాణానికి 
వేసినా అవి కాల క్రమంలో నెమ్మదిగా అరిగిపోతాయి. ఒక నిక్షేపంలోని నాణాలలో 
ఎక్కువగా అరిగిపోయిన వాటిని పాత నాణాలుగా గుర్తించవచ్చును. నాణాల మీది 
ముద్రలను బట్టి అవి ఎ రాజు ముద్రించినవో తెలుసుకుంటే తద్వారా రాజుల, రాజ 
వంశాల, అనుక్రమణికను తెలుసుకోవచ్చును. ఎక్కువగా అరిగిపోయిన నాణాలను 
ముద్రించిన రాజులు పూర్వులు, తక్కువగా అరిగిన వాటిని ముద్రించిన వాళ్ళు 
తదనంతరులు. 

ఈ పద్దతిని ప్రయోగించడంలో రెండు ఇబ్బందులున్నాయి. ఒకటి, ఎంత 
ఖచ్చితమయిన తూకపు ప్రమాణాలను బట్టి ముద్రించినా, నాణాలన్నీ ఒకే బరువు 
కలిగి వుండవు. ఆధునిక టంకశాలలో ముద్రించిన నాణాలు సహితం కచ్చితంగా ఒకే 
బరువు కలిగివుండవు. కొద్ది హెచ్చు తగ్గులుంటాయి. అయితే నాణాలను అధిక 
సంఖ్యలో తీసుకొని సగటు బరువు తూకం వేస్తే అది ప్రమాణానికి చాలా సన్నిహితంగా 
వుంటుంది. కాబట్టి, ఈ మొదటి ఇబ్బందిని అధిగమించాలంటే ఒక రాజు వేసిన ఒక 
నాణాన్ని విడిగా తూచకుండ, ఒక రాజువేసిన నాణాలు (దౌరికినన్ని) మొత్తంగా తూచి 
సగటు బరువును వివ్లేషణకు ఉపయోగించాలి. ఈ రకమయిన సగటు బరువుల 
విశ్లేషణ చేయడానికి గణాంక శాస్త్రం సహాయం కావాలి. అందుకోసమే కోశాంబి 
పణశాస్త్ర అధ్యయనంలో గణాంక శాస్త్రాన్ని ఉపయోగించాడు. 

రెండవది, మధ్యయుగాల రాజుల లాగ ప్రాచీన కాలపు రాజులు తాము 
ముద్రించిన నాణాల మీద తమ బొమ్మలుగానీ పేర్లుగానీ వేయించలేదు. తక్షశిల 
నిక్షేపాలలోని నాణాల ముందు భాగంలో చెట్టు, జంతువులు, తదితర చిహ్నాల 
ముద్రలున్నాయి. విటి నుండి ఆ నాణాలను ముద్రించిన రాజవంశం ఏది అయిందీ 
రాజు ఎవరు అయిందీ నిర్గారించాలి. దీనికి గణాంక శాస్త్రం పనికిరాదు. జంతు 
తదితర చిహ్నాలలో కటుక; సంకేతాలను గుర్తించడం, సంస్కృత పాళీ భాషల 
పదాల మూలాలను విశ్లేషించడం అవసరం. అందుకే కోశాంబి రాసిన పణశాస్త్ర 
సంబంధమయిన వ్యాసాలు అంత కలగా పులగంగా-కొంత గణాంక శాస్త్రం, కొంత 
పురాణ చర్చ, కొంత పాళీ సంప్రదాయ విళశ్లేషణ-వుండి చదవడానికి క్లిష్టంగా వుంటాయి. 
ఇక్కడ కోశాంబి విశ్లేషణ సారాంశాన్ని క్లుప్తంగా ఇస్తాను. 

ఈ విశ్లేషణకు వెండి నాణాలు మాత్రమే పనికివస్తాయి. బంగారు నాణాలు 
మారకం కోసం కాక సంపదను దాచుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి 


110 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వాటిలో అరుగుదల అంతగా వుండదు. అంటే అవి చరిత్ర క్రమాన్ని సూచించవు. 
రాగి తదితర చవక నాణాల ముద్రణలో ప్రామాణికత వుండదు.” వెండి నాణాలు 
మాత్రమే ఉభయత్రా యోగ్యమైనవి. మొహెంజోదారో కాలం నుండి మౌర్యుల కాలం 
దాకా వెండి నాణాలు ఒకే ప్రమాణానికి ముద్రించారు. వీటిని కార్లాపుణములు అన్నారు. 
వీటి ప్రామాణిక మయిన తూకం 3.42 గ్రాములు అయివుంటుందని కోశాంబి 
అంచనా." 

నిక్షపాలలో దొరికిన ప్రతి వెండి నాణానికి ముందు భాగాన అయిదు 
ముద్రలుంటాయి. వీటిలో మొదటిది (అన్నింటిలోనూ) సూర్యుని బొమ్మ, ఇది అన్నిటికీ 
సామాన్యం కాబట్టి దీని నుండి మనం తెలుసుకునేది ఎమీ వుండదు. రెండవది 
ఆరు ఊచలు (500189) వున్న చక్రం. కోశాంబి దీనిని షడర చక్రం అంటాడు. 
ఈ షడర చక్రం ఊచల చివర రకరకాల సంకేతాలుంటాయి. అవి ఆ నాణాన్ని ముద్ర 
వేసిన రాజవంశాన్ని సూచిస్తాయి ఉదాహరణకు, రెండవ తక్షశిల నాణాల నిక్షేపంలోని 
అన్ని నాణాలూ ఒకే షడర చక్రాన్ని కలిగివున్నాయి. అది మౌర్య రాజవంశం షడర 
చక్రం. ఆ నిక్షేపంలోని అన్ని నాణాలూ ఒకే రాజవంశం (మౌర్య రాజవంశం) చేత 
ముద్రించబడినవి. మూడవ ముద్ర గూడ రాజవంశాన్ని సూచిస్తుంది. ఈ ముద్రలో 
సాధారణంగా మూడు లేక అయిదు తోరణాలు (arhe5) ఉంటాయి. వాటి మీద 
ఒక బొమ్మ ఉంటుంది. తోరణాలు స్వర్గాన్ని లేక అవకాశాన్ని సూచిస్తాయి. కాబట్టి 
తోరణాలు మీది బొమ్మ ఆ రాజవంశం దేని నుండి 'దిగివచ్చిందో' సూచిస్తుంది. 
ఉదాహరణకు పురాణాలలో మౌర్యులది “చంద్రవంశం అన్నారు. అందుకు తగ్గట్టుగా 
రెండవ తక్షశిల నిక్షేపంలోని అన్ని నాణాలలోనూ మూడవ ముద్రలో మూడు తోరణాలూ 
ఆ తోరణాల మీద అర్ధ చంద్రాకారం వున్నాయి. కాబట్టి మూడవ ముద్ర గూడ రెండవ 
ముద్రలాగే రాజవంశాన్ని సూచిస్తుంది. 

నాలుగవ ముద్ర రాజు యొక్క స్వంత ముద్ర దానికి అతని పేరుతో ఎమయినా 
సంబంధం వుందేమో తెలియదు. అయిదవ ముద్ర మారుతూ వుంటుంది. అది 
టంకశాల అధిపతిది కావచ్చునని లేకపోతే యువరాజుది కావచ్చుననీ కోశాంబి 
భావిస్తాడు. ఒక్కొక్కసారి ఒక గుంపు నాణాలలో అయిదవ ముద్రగా వున్నది తరువాతి 
గుంపు నాణాలలో నాల్గవ ముద్రగా కనబడుతుంది. అంటే తొలుత యువరాజుగా 
వున్న వ్యక్తి తరువాత రాజయ్యాడని అరం. ఉదాహరణకు మౌర్య చక్రవర్తి అశోకుడి 
స్వంత ముద్ర అయిన నాలుగవ ముద్ర అతని తండ్రి బిందుసారుడి నాణాలలో 
అయిదవ ముద్రగా కనబడుతుంది", 


ఉత్తరాపథం - దక్షిణాపథం 111 


ఈ విధంగా ఒక నాణాల నిక్షేపంలోని వివిధ నాణాలలో ఏవేవి ఒకే రాజు 
కాలంలో ముద్రించబడ్డాయో ముందు భాగంలోని అయిదు ముద్రలను బట్టి గుర్తించ 
వచ్చును. ఒకే రాజు చేత ముద్రించబడిన నాణాలన్నీ ఒకచోట చేర్చి, ఎంతమంది 
రాజులు పరిపాలించారో అన్ని నాణాల కుప్పలు చేయవచ్చును. ఇప్పుడు ఈ కుప్పలను 
కాలక్రమానుసారంగా అమర్చాలి. దానికి ఒక పద్దతి, వాటి సగటు బరువు తూకం 
వేయడం. సగటు బరువు తక్కువగా వున్న కుప్పలు పూర్వపువి, ఎక్కువగా వున్నవి 
తదనంతర కాలానివి. 

కాలక్రమాన్ని గుర్తించడానికి వేరొక పద్దతి గూడ వుంది. మొదటి తక్షశిల 
నిక్లేపంలోని నాణాలకు ముందు భాగంలోని అయిదు ముద్రలే కాక వెనుక భాగంలో 
ఒకటి నుండి 20 దాకా ముద్రలున్నాయి. ఈ ముద్రలు బొమ్మలు కావు, కేవలం 
“చెక్‌ చేసినట్టు సూచించే గుర్తులు మాత్రమె. దీని అర్థమేమిటో పైన చెప్పాము. తొలి 
నాడు తక్షశిల స్వతంత్రంగా వుంది. మగధ నుండి వ్యాపార రీత్యా తక్షశిలను చేరిన 
నాణాలను తరచుగా తూకంవేసి మరీ ఎక్కువగా అరిగిపోని వాటిని మాత్రమె 
చలామణికి ఒప్పుకున్నారు. ఈ తూకానికి చిహ్నంగా వెనుక భాగంలో ముద్రలు వేసారు. 
ఈ విధంగా 12 సంవత్సరాల కొకసారి తూకం వేశారని కోశాంబి ఊహిస్తాడు." ఒక 
నాణం మీద వెనుక భాగాన ఎన్ని ముద్రలుంటే అది అంత పాతదని అర్దం. 
ఈ విధంగా, వెనుక భాగానవున్న పూచీ ముద్రల సంఖ్యను బట్టి గూడ ఏ కుప్ప 
పాతదో ఎది తరువాతిదో తెలుస్తుంది. ఈ రెండు పద్దతుల ద్వారా చేసే కాలక్రమ 
నిర్ణయం ఒకే నిర్దారణకు దారితీస్తుందని కోశాంబి గణాంక శాస్త్రపద్దతుల ద్వారా 
నిర్వంద్వంగా నిరూపిస్తాడు*. 

ఈ రకంగా ఒక నిక్షేపంలో దొరికిన నాణాలను కాలక్రమాను సారంగా అమర్చ 
వచ్చును. ఇప్పుడు వాటి సహాయంతో ఆ కాలపు రాజకీయ, ఆర్థిక చరిత్ర తెలుసుకో 
వచ్చును. ముందు భాగంలోని నాలుగవ ముద్ర మారితే రాజు మారినట్టు. మూడవ 
ముద్ర మారితే రాజవంశం మారినట్టు. ఈ మార్పు శాంతియుతంగా కాక హింసాత్మకంగా 
జరిగితే అప్పుడు పాత ముద్రల మీదనే బలవంతంగా కొత్త ముద్రలు వేసినట్టు 
కనబడుతుంది. 

ఈ పద్దతిని కోశాంబి తక్షశిలలో దొరికిన రెండు నాణాల నిక్షేపాలకూ 
అన్వయిస్తాడు. మగధ రాజవంశాల గురించి బ్రాహ్మణ బౌద్ద జైన సంప్రదాయాలు 
విభేదిస్తాయి. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం మగధను పరిపాలించిన తొలి రాజ 
వంశం శిశునాగవంశం. ఇందులో చరిత్రకు తెలిసిన మొదటి రాజు బింబిసారుడు, 


112 ప్రాచీన భారతదేశ చరిత్ర 


అతని కొడుకు అజాత శత్రువు. బౌద్ద సంప్రదాయం దీనితో విభేదిస్తుంది. బౌద్ద 
సంప్రదాయం ప్రకారం బింబిసారుడు అజాత శత్రువుల తరువాత అయిదవ రాజును 
శిశునాగుడు అనే అమాత్యుడు ఒక తిరుగుబాటు ద్వారా అధికారం నుండి తొలగించి 
తాను రాజవుతాడు. శిశునాగవంశం అప్పటి నుండి ప్రారంభం అవుతుంది, 
బింబిసారుడితో కాదు.” తక్షశిలలో దొరికిన మొదటి నిక్షేపం బౌద్ద సంప్రదాయాన్నే 
సమర్దిస్తుంది. ఆ నిక్షేపంలో అత్యంత ప్రాచీనమయిన నాణాలలోని మూడవ ముద్ర 
జంత కుదురును లేక పూర్వీకులను సూచించేది) ఒక కొమ్ముగల జంతువు. 
జైన సంప్రదాయంలో అజాత శత్రువును 'కుణీకుడు' అన్నారు. కూణీకము అంటే 
సంస్కృతంలో జంతువు కొమ్మని అర్ధం.” ఆ తరువాతి నాణాలన్నీ ఇందుకు భిన్నంగా 
వున్నాయి. వీటిలో ఆ స్థానంలో అయిదు తోరణాల మీద ఒక జంతువు పిల్ల (శిశువు) 
చిహ్నం వుంది. ఈ చిహ్నం “శిశునాగ వంశాన్ని సూచిస్తుందనుకుంటే, బింబిసారుడితో 
ప్రారంభమయింది. వేరే రాజవంశమనీ, శిశునాగ రాజవంశం మధ్యలో వచ్చిందనీ 
అర్థం అవుతుంది. పైగా ఈ “శిశువు చిహ్నం వున్న నాణాలు తత్పూర్వపు నాణాల 
మీద బలవంతంగా ముద్రించబడి వుండడం గూడే బౌద్దం సంప్రదాయంలో చెప్పినట్లు 
తిరుగుబాటు ద్వారా (హింసాత్మకంగా) రాజవంశం మారిందని సూచిస్తుంది. 
బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం శిశునాగ రాజ వంశం చివరివాడయిన నంది 
(లేక మహానంది)ని మహాపద్మ నందుడనే తక్కువ కులానికి చెందిన వ్యక్తి కూలదోసి 
నందరాజ వంశాన్ని స్టాపిస్తాడు. అతనితో కలిపి మొత్తం తొమ్మిది మంది నందులు 
(నవ నందులు) పరిపాలిస్తారు. తక్షశిల మొదటి నిక్షేపాన్ని బట్టి చూస్తే శిశువు' చిహ్నాన్ని 
మూడవ ముద్రగా గల నాణాల తరువాత, ఎటువంటి బలప్రయోగ చిహ్నాలూ లేకుండ, 
అయిదు తోరణాల మీద ఎద్దు (నంది) చిహ్నం గల నాణాలు వస్తాయి. అంటే శిశు 
నాగవంశం చివరి దశలో కొందరు రాజులు (రాజవంశంలో మార్పులేకుండ) నందిని 
తమ వంశాంకురంగా ప్రకటించుకున్నారని అర్దం. అయితే ఈ “నంది” వంశ రాజులను 
ఓడించిన 'నవనందులు” తొమ్మిది మంది కావడానికి ఆస్కారం లేదు. “నంది” రాజు 
తరువాత ఒక్క రాజు మాత్రమే వున్నాడు. అతని తరువాత మౌర్యచంద్రగుప్తుడి 
నాణాలున్నాయి. కాబట్టి “నవనంది” అంటే తొమ్మిది మంది నందులు అని కాక 
కొత్త నందుడు అని అర్థం చేసుకోవాలి. శిశునాగవంశం చివరి రాజులు తమ్ముతాము 
“నంది వంశం రాజులగా ప్రకటించుకోగా, వాళ్ళను ఓడించిన మహాపద్మనందుడు 
నవనందుడు (కొత్త నందుడు) అయ్యాడు. ఆసక్తికరమయిన విషయం ఎమిటంటే 
జైన సంప్రదాయంలోనూ నవనందుడు అంటే కొత్త నందుడనే అర్ధం.” సారాంశంలో, 


ఉత్తరాపథం - దక్షిణాపథం 113 


మగధ రాజవంశాల చరిత్ర గురించి బ్రాహ్మణ పురాణాలకంటే బౌద్ద జైన సంప్రదాయాలు 
విశ్వసనీయమయినవి. మగధ రాజులయిన శిశునాగులు వైదికేతర మతాలను 
ఆదరించారని పురాణాలు వాళ్ళను హీనంగా చూశాయి. ” కాబట్టి ఆ రాజవంశం గురించి 
పురాణాలలో చెప్పిన విషయాలు విశ్వసనీయం కాకపోవడంలో వింతలేదు. 

రాజవంశాల చరిత్రేకాక ఆర్థిక చరిత్ర గూడ పణశాస్త్ర అధ్యయనం ద్వారా 
తెలుసుకోవచ్చును. తక్షశిల మొదటి నిక్షేపంలో దొరికిన 1175 నాణాలలో 1059 మగధ 
నాణాలే. తక్షశిలకు చెందిన నాణాలు చాలా తక్కువ. తక్షశిల ఆ కాలంలో తరచుగా 
పర్షియా రాజ్యంలో భాగంగా వున్నప్పటికీ పర్షియా నాణాలు గూడ చాలా తక్కువగానే 
వున్నాయి. అంటే తక్షశిల రాజకీయంగా పర్షియాలో భాగమయినా గూడ ఆర్థికంగా 
మగధ ప్రభావంలోనే వుందని అర్దమవుతుంది.” తక్షశిలలో దొరికిన నాణాలలో మగధకు 
చెందినవి ఇంత ఎక్కువగా వున్నాయంటె దాని అర్హం, తక్షశిల మగధల వ్యాపారంలో 
వర్తకపు మిగులు తక్షశిల వైపే వుందని. మగధకు ఎగుమతి అవుతున్న సరుకులకు 
మారుగా సరుకులుకాక తక్షశిలకు నాణాలు దిగుమతి అవుతున్నాయి. గణాంకశాస్త్ర 
పద్దతుల ద్వారా ఈ పరిస్థితి ఒక 200 సంవత్సరాలు అవిచ్చిన్నంగా సాగిందని కోశాంబి 
నిరూపిస్తాడు.” ఇది తక్షశిల చరిత్రలో అత్యున్నత దశ. - 

తక్షశిలలో దొరికిన రెండవ నిక్షేపం (మౌర్యుల కాలానికి చెందినది) మొదటి 
నిక్షేపం కంటే రెండు రకాలుగా భిన్నంగా వుంది. వీటిలోని రాజవంశం ముద్రలలో 
మార్పులేదు. అన్ని నాణాలలోని ముందు వైపున్న ముద్రలలోనూ ఒకే షడర చక్రం 
వుంది. మూడవ స్థానంలో మూడు తోరణాల మీద అర్ద చంద్రాకార చిహ్నం (చంద్ర 
వంశాన్ని సూచించేది) వుంది. అయితే వెనుక వైపున మొదటి నిక్షేపం నాణాలలాగ 
పూచీ ముద్రలు లేవు. ఒకే ఒక ముద్ర వుంది. దీని భావం ఇదివరకే వివరించాము. 
ఇప్పుడు తక్షశిల మౌర్య సామ్రాజ్యంలో భాగం కాబట్టి, తక్షశిలకు చేరిన నాణాల 
ప్రామాణికతకు పూచీ ముద్రలు వేసే ప్రసక్తిలేదు. కేవలం స్థానిక అధికారి తన ముద్రవేసి 
చలామణికి విడుదల చేస్తాడు. | 

రెండవ తేడా ఏమిటంటే మౌర్య నిక్షేపం నాణాలు తొలి నిక్షేపమంత స్వచ్చమైనవి 
కావు, అంత ప్రామాణికంగా అచ్చువేసినవీ కావు. మొదటి నిక్షేపం కంటే వీటిలో రాగి 
కల్తీ ఎక్కువ. పైగా నాణాల తూకంలో తేడా ఎక్కువ. అజాగ్రత్తగా అసమర్దంగా 
వేసినట్లున్నాయి.* దీనినిబట్టి, మౌర్యుల కాలానికి వచ్చిన రెండు ఆర్థిక ఉరపామాఅమీ 
కోశాంబి గ్రహిస్తాడు. ఒకటి, సామ్రాజ్య విస్తరణతో బాటు వర్తకంగా బాగా విస్తరించింది. 
అంతకు ముందు ఉత్తరాపథానికి పరిమితమయిన వర్తకం ఇప్పుడు దక్షిణానికి గూడ 


114 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వ్యాపించింది. ఉదాహరణకు, ఉత్తర భారతదేశంలో దొరికిన అన్ని నాణాల నిక్షేపాల 
లోనూ మౌర్యుల కాలపు నాణాలూ మౌర్యుల పూర్వ నాణేలూ కలిసి వుండగా, దక్షిణ 
భారతదేశంలో దొరికిన నిక్షేపాలలో కేవలం మౌర్యులకాలపు నాణాలు మాత్రం వున్నాయి. 
అంటే తత్పూర్వం వ్యాసార సంబంధాలు లేని కొత్త ప్రాంతాలతో వ్యాపార సంబంధాలు 
ఏర్పడ్డాయని అర్థం అవుతుంది. ఇంతగా విస్తరించిన వ్యాపారానికి నాణాలు పెద్ద 
సంఖ్యలో అవసరమవుతాయి. కాబట్టి వెండిలో రాగి తదితర లోహాలు కలిపి స్వచ్చత 
తగ్గించక తప్పదు. | 

పోతే, నాణాల తూకంలో ప్రామాణికత తగ్గిందంటే అది వర్తక వర్గాలు 
బలహీనమయ్యాయని సూచిస్తుంది. మౌర్యులకు పూర్వం వర్తక శ్రేణులు చాలా బలంగా 
వుండేవి. ఉత్తరాపథం మీది వ్యాపారాన్ని స్వేచ్చగా నిర్వహించేవి. దీనికి సూచనగా 
నాణాల ముద్రణలో ప్రామాణికత హెచ్చుగా వుండేది. మౌర్యుల కాలానికి వర్తకం 
చాలా విస్తరించినదిగానీ వర్తక శ్రేణులు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వర్తకంలో జోక్యం 
చేసుకోవడం ఎక్కువయింది. కౌటిల్యుడి అర్థశాస్రాన్ని బట్టి చూస్తే రాజులు వర్తకుల 
మీద రకరకాల ఆంక్షలు పెట్టి తమకు అధీనులుగా వుంచుకున్నారు. వర్తక శ్రేణుల 
స్వయం ప్రతిపత్తి క్షీణించింది. నలుదిశలా వ్యాపారం పెరిగేకొద్దీ ఉత్తరాపథం మీద 
గుత్తాధిపత్యం సంపాదించుకున్న వర్తక శ్రేణులు దెబ్బతినడం సహజమే. దీనితోబాటు 
నాణాల ముద్రణలోని ప్రామాణికత గూడ దెబ్బతినింది*. 

వర్తక శ్రేణులే కాదు, క్రమంగా తక్షశిల గూడ తన ప్రముఖ స్థానాన్ని కోల్పోయింది. 
ఒకప్పుడు రెండు రాజ్యాల (పర్షియా, మగధ) మధ్య మారకపు కేంద్రంగా వుండిన 
తక్షశిల ఇప్పుడు మౌర్య సామ్రాజ్యంలో ఒక మారుమూల పట్టణం అయింది. 
తత్ఫలితంగా తక్షశిల ఆర్థికంగా దెబ్బతినింది. తన తండ్రి అయిన బింబిసారుడు 
రాజ్యం చేస్తున్న కాలంలో తక్షశిల అధికారిగా వున్న యువరాజు అశోకుడు ఒక 
తిరుగుబాటును అణచివేసినట్టుగా బౌద్ద సంప్రదాయంలో ఒక కథ వుంది. క్షీణించిన 
తక్షశిల స్థితిని ఇది సూచిస్తుందని కోశాంబి భావిస్తాడు". 
బ్రాహ్మణం - బౌద్ధం 

క్రీ. పూ. 6వ శతాబ్దం నుండి దక్షిణ భారతదేశంలో (మొట్టమొదటి దక్కన్‌ 
పీఠభూమి మీద) గూడ ఇనుము వాడకం, ఆహార ఉత్పత్తి, ప్రారంభమయ్యాయని 
కోశాంబి అభిప్రాయం. ఇవి రెండూ ఉత్తరం నుండి వచ్చాయి. వాటితోబాటు బ్రాహ్మణ 
బౌద్ద మతాలు గూడ దక్షిణానికి వచ్చాయి. 


ఉత్తరాపథం - దక్షిణాపథం 115 


దక్షిణ భారతదేశాన్ని నైసర్గికంగా రెండుగా విభజించవచ్చును. ఒకటి, ఎత్తయిన 
దక్కన్‌ పీఠభూమి, రెండు సముద్రతీర ప్రాంతం. సముద్రతీర ప్రాంతం రెండు 
రుతుపవనాల తాకిడికి భారీ వర్గాన్ని పొందుతుంది. ప్రాచీన కాలంలో ఇది మొత్తం 
దట్టమయిన అడవి అయి వుండాలి. క్రీస్తుశకం దాకా ఇక్కడ ఆహారోత్పత్తిగాని 
నాగరిక సమాజం గాని లేవని కోశాంబి అభిప్రాయం. తూర్పు దేశాల నుండి (బహుశా 
మలయా నుండి) కొబ్బరి పంటను ప్రవేశపెట్టడంతో కోస్తా ప్రాంతంలో (ముఖ్యంగా 
పడమటి కోస్తాలో) ఆహార ఉత్పత్తి ప్రారంభమయిందని కోశాంబి భావిస్తాడు. 
పడమటి కోస్తాలో ఇవ్వాళ కొబ్బరితోటలు చాలా ప్రముఖమయినవి కాగా, క్రీస్తుపూర్వం 
మనదేశానికి వ్యాపార రీత్యావచ్చి ఇక్కడి విషయాలను గురించి రాసిన గ్రీకు తదితర 
రచయిత లెవ్వరూ కొబ్బరిచెట్ల గురించి రాయలేదు. అయితే ఈ విశ్లేషణను కోశాంబి 
ముందుకు తీసుకుపోలేదు. ఆయన ఎక్కువగా అధ్యయనం చేసింది దక్కన్‌ కీఠభూమి 
ప్రాంతాన్నే. 

దక్కన్‌ పీఠభూమి మీద అడవి సాపేక్షికంగా పల్చగా వుంటుంది గాని నేల 
చాలా గట్టిది. దానిని వ్యవసాయయోగ్యం చేయడానికి విస్తారంగా ఇనుము వాడకం 
అవసరం. బరువయిన నాగళ్ళు అవసరం (ఇప్పటికీ మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో 
వాడినంత బరువయిన నాగళ్ళు కృష్ణా జిల్లాలో వాడరు). క్రీ.పూ. 6వ శతాబ్దం రెండవ 
భాగంలో ఇనుము వాడకం, వ్యవసాయం, రెండూ ఉత్తర భారతదేశం నుండి దక్కన్‌ 
పీఠభూమి చేరుకున్నాయని కోశాంబి అభిప్రాయంో. 

ఉత్పత్తి శక్తులలో ఈ మార్పు రావాలంటే ఉత్పత్తి సంబంధాలలో (సామాజిక 
నిర్మాణంలో) మార్పు అవసరమయింది. గణ వ్యవస్థ స్థానంలో వర్గవ్యవస్థ రావాలి. 
కొత్త సామాజిక నిర్మాణం, ధర్మసూక్తులూ, నీతి సూత్రాలూ కావాలి. దీనికి బౌద్దం 
బ్రాహ్మణం రెండు కృషిచేసాయి. ఇది రెండూ కేవలం మతాలు (అభిప్రాయాలు) 
కావనీ, సామాజిక నిర్మాణ సూత్రాలనూ నీతి నియమాలనూ తమలో నిక్షిప్తం చేసుకున్న 
ప్రాపంచిక దృక్పథాలనీ గుర్తుంచుకోవాలి. వ్యవసాయ సమాజ వ్యాప్తి ఈ రెండు మతాల 
వ్యాప్తిగా అందుకే కనబడుతుంది. ఈ వ్యాప్తి ఫలితంగా ఉత్తర భారతదేశపు వ్యవసాయక 
వర్గ సమాజం ఇక్కడి ఆటవికులను తనకు లోబరచుకొని వాళ్ళను వ్యవసాయకులను 
చేసింది. వర్గ విభజన, వర్ణవ్యవస్థ, బ్రాహ్మణ బౌద్ధ మతాలు, కర్మకాండ, నీతి 
నియమాలు, ఇక్కడ ప్రవేశపెట్టబడ్డాయి. అదే సమయంలో సామాజిక సమ్మేళనం 
ఫలితంగా ఇక్కడి ఆటవికుల పూజలూ, కుదురు చిహ్నలూ, దేవతలూ, ఆచారాలూ 
బ్రాహ్మణ మతంలోకి ప్రవేశించాయి. 

మగధ ప్రాంతపు ఇనుము లభ్యం కావడం మొదలైన నాటి నుండి 
ఉత్తరాపథం మీద పెద్దఎత్తున వ్యాపారం సాగిందని చూశాం. ఉత్తరాపథం రాజ్‌గిర్‌ 


116 ప్రాచీన భారతదేశ చరిత్ర 


నుండి బయలుదేరి ఉత్తరదిశగా కపిలవస్తు, శ్రావస్తి పట్టణాల మీదుగా తక్షశిల 
చేరుకుంది. అదే కాలంలో శ్రావస్తి నుండి దక్షిణానికి ఒక మార్గం ఏర్పడింది. ఈ 
'దక్షిణాపథం' శ్రావస్తి నుండి నిలువుగా దక్షిణానికి వెళ్ళి గంగా యమునా లోయలలోని 
అయోధ్య, కౌశాంబి పట్టణాలనుచేరి, అక్కడి నుండి పడమటి దిక్కుగా ప్రయాణించి 
వింధ్య పర్వతాలను ఆనుకొనివున్న ఉజ్జయినిని చేరుకొని, ఉజ్జయిని నుండి దక్షిణానికి 
ప్రయాణించి నర్మదా, తపతీ నదులను దాటి గోదావరీ తీరాన (ప్రస్తుత మహారాష్ట్రలో) 
వున్న పైఠాన్‌ చేరింది.” ఉత్తరా పథానికీ దక్షిణా పథానికీ జంక్షన్‌గా వున్న శ్రావస్తి 
కోసలుల మొట్టమొదటి రాజధాని. అది నేపాల్‌ సరిహద్దుమీద వుంది. గంగా, యమునా 
లోయలను ఇనుము సహాయంతో వ్యవసాయ యోగ్యం చేసిన తరువాతే కోసలులు 
తమ రాజధానిని శ్రావస్తి నుండి దక్షిణానికి, నదీతీరాన వున్న అయోధ్యకు మార్చారు. 
మగధ రాజధాని గూడ అదేవిధంగా రాజ్‌గిర్‌ నుండి నదీతీర పట్టణమయిన 
పాటలీపుత్రానికి (పాట్నాకు) తరలింది. 

గంగా, యమునా లోయలు వ్యవసాయ యోగ్యం అయినప్పటినుండీ అక్కడ 
బ్రాహ్మణ బౌద్ద మతాలు పరస్పర విరోధ భావంతో సహజీవనం చేస్తున్నాయి. బౌద్దం 
స్వభావాన్ని గురించి గత అధ్యాయంలో కొంత చూసాము. బ్రాహ్మణం సంగతి చూడాలి. 
ఈ బ్రాహ్మణం వేదకాలపు వైదిక మతంకాదు. యజ్ఞాలు ఇంకా నిర్వహిస్తూనే వున్నారు 
గాని సమాజంలో వాటికి ఆమోదం తగ్గిపోతోంది. అయితే నూతన వ్యవసాయ వర్గ 
సమాజానికి నిర్మాణ సూత్రంగా బ్రాహ్మణ మతం ముందుకు తెచ్చిన వర్ణ వ్యవస్థ 
ఇప్పుడు బలపడుతోంది. దానితోబాటు ఇతర విలువలలోనూ, అలవాట్లలోనూ నూతన 
సమాజానికి అనుకూలమయన ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. మద్యపానం పట్ల 
మాంసాహారంపట్ల, వ్యతిరేకభావం అంకురిస్తోంది. కుటుంబ వ్యవస్థ గూడ బలపడి 
స్రీ స్వేచ్చాయుత ప్రవర్తనపట్ల వ్యతిరేకత పుడుతోంది. ఈ మార్పులు ఎక్కువగా 
తూర్పున గరా, యమునా లోయలలో రాగా, పడమటి (పంజాబు) ఆర్యులు ఇంకా 
వేదకాలంనాటి అలవాట్లను పూర్తిగా వదులుకోలేదు. ఎడారి సదృశమైన పంజాబు, 
యుజుర్వేద కాలపు పరిణామాలను దాటి పెద్దగా ముందుకు పోలేదు. ఇనుము 
వాడకం తెలియాలేగాని, గంగా యమునా లోయే వ్యవసాయానికి నిజంగా యోగ్యమైన 
ప్రాంతం. వ్యవసాయక సమాజం సమగ్రంగా అక్కడే అభివృద్ది చెందింది. ఇక్కడి 
బ్రాహ్మణులు వేదమంత్రాలనూ స్వచ్చమైన సంస్కృతాన్నీ నేర్చుకొనడానికి పడమటికి 
పోయి వస్తూనే వున్నారు. అయితే కటి ప్రాంతపు ఆర్యుల జీవితం విళ్ళకు 
“అనార్యం గా కనబడడం మొదలయింది. ఈ విమర్శ మహాభారతంలో కర్షుడి చేత 


ఉత్తరాపథం - దక్షిణాపథం 117 


చెప్పించారు." మద్ర-గాంధార-కాంభోజ రాజ్యాలలో వర్ణవ్యవస్థను పాటించడంలేదు. 
ఒకడు పౌరోహిత్యం చేస్తే వాడి తమ్ముడు వ్యవసాయం చేస్తాడు. మరొకడు సైనికుడు 
కావచ్చు. మంగలి కావచ్చు. ఇదంతా ఈ కొత్త బ్రాహ్మణులకు విడ్డూరంగానూ ధర్మం 
యొక్క అతిక్రమణ గానూ కనబడింది.” పైగా పడమటి స్రీలు చాలా విచ్చలవిడిగా 
ప్రవర్తిస్తారట, మగవాళ్ళతో సమంగా మద్యం తాగుతారు, మాంసం తింటారు, 
బహిరంగంగా నాట్యం చేస్తారు. వాళ్ళ లైంగిక సంబంధాలలో గూడ ఆటవిక లక్షణాలు 
చాలా ఉన్నాయి. మహాభారతంలో అర్జునుడు సుభద్రను అపహరించి పెళ్ళిచేసు 
కున్నాడు. పాండురాజు కోసం భీష్ముడు కొనుక్కొచ్చాడు. ఈ కొత్త బ్రాహ్మణులు వీటిని 
అనార్యమయిన గంధర్వ అసుర వివాహ పద్దతులుగా భావించారు. 

వీళ్ళకు యజ్ఞయాగాలకంటె వర్ణవ్యవస్థ ముఖ్యం. ఆహార ఉత్పత్తిని 
అలవర్చుకుంటున్న తొలిదశలో (అంటే యజుర్వేద కాలంలో) అదనపు ఉత్పత్తిని 
పాలక వర్గాలు చేజిక్కించుకొనడానికి యజ్ఞబలులు ఒక సాధనంగా ఉపయోగపడ్డాయి. 
అయితే ఈ బలుల పట్ల వ్యవసాయక-వ్యాపార వర్గాలలో తీవ్ర నిరసన రావడంతో ఆ 
సాధనం సామాజిక ఆమోదాన్ని కోల్పోయింది. నూతన వ్యవసాయక సమాజంలో 
అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకొనడానికి వర్ణవ్యవస్థ అంతకంటే సమర్దమయిన 
సాధనంగా పని చేసింది. వైశ్యులూ శూద్రులూ శ్రమచేసి బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలకు 
సేవ చేయాలనీ, అది వాళ్ళ “ధర్మం' అనీ వర్ణధర్మం ప్రతిపాదించింది. దీనికి సామాజిక 
ఆమోదం పొందడం ముందున్న కర్తవ్యం. అయితే ఇదే సమయంలో బౌద్దం గూడ 
కొత్త సమాజానికి అనుగుణ్యమైన నీతిని ప్రతిపాదిస్తూ ముందుకొచ్చింది. యజ్ఞ 
బలులను నిరసించింది కాబట్టి మొదట్లో వ్యవసాయక-వాణిజ్య వర్గాల మద్దతు 
బౌద్దానికి బాగానే లభించింది. అయితే అదే ఎకైక సామాజిక మతం కాలేదు. మగధ 
కలంతో రెండు మతాలకూ మొత్తం మీద సమానమయిన ఆదరణ లభించింది. 
అజాత శత్రువును బౌద్ద జైన గ్రంథాలే కాక ఉపనిషత్తులు గూడ గొప్పవాడని 
పాగిడాయి.*' అశోకుడి శాసనాలలో బౌద్దా శ్రమణులకూ బ్రాహ్మణులకూ సమాన 
గౌరవం చూపాడు.” 

ఇక ముందు ఈ రెండు మతాలలో ఏది నిలుస్తుందనేది అవి నిర్వహించగల 
మూడు కర్తవ్యాల మీద ఆధారపడి వుంటుంది. ఒకటి, రాజవంశాల మద్దతు పొందడం. 
రెండు, ఇంకా అధిక సంఖ్యలో మిగిలి వున్న ఆటవికులను నాగరిక సమాజానికి 
లోబరచి వాళ్ళను వ్యవసాయకులను చేసే క్రమానికి దోహదం చేయడం. మూడు, 
ఆహార ఉత్పత్తిని అలవర్చుకున్న ఈ కొత్త సమాజాన్ని మరొక అడుగు ముందుకు 


118 ప్రాచీన భారతదేశ చరిత్ర 


తీసుకుపోయి స్వయం పోషక గ్రామీణ వ్యవస్థనూ అంతిమంగా భూస్వామ్య వ్యవస్థనూ 
ప్రవేశపెట్టడం. ఇందులో మొదటి రెండు విషయాలలో బ్రాహ్మణం బౌద్ధం సమంగానే 
పోటీపడ్డాయి. మూడవ కర్తవ్యంలో బ్రాహ్మణులు వర్ణవ్యవస్థ (దాని పరిణత రూపం 
అయిన కుల వ్యవస్థ) అంతిమంగా బౌద్దం మీద విజయాన్ని సాధించింది. 

ఆటవికులను నాగరీకరించడంలో ఈ రెండు మతాలూ దోహదం చేసిన తీరును 
ఈ అధ్యాయంలో చూద్దాం. 

బ్రాహ్మణులు గతంలో లాగే తాము నేర్చుకున్న మంత్ర తంత్రాలతో ఆటవికుల 
దగ్గరికి చేరారు. ధర్మశాస్త్రాలు ఎంత వద్దంటున్నా వినకుండ ఆటవికుల పూజలు 
నిర్వహించేవారు. ఒక్కొక్కచోట వాళ్ళ పురోహితులకు ఒక గోత్రం ఇచ్చి తమ మంత్రాలు 
నేర్చి తమలో కలుపుకున్నారు. బ్రాహ్మణ గోత్రాలు ఈ విధంగా అపరిమితంగా పెరిగి 
పోయాయి. వేదకాలంలో నల్లటి వ్యక్తి ఆర్యుడయి వుండడానికి వీలులేదని భావించగా, 
ఉపనిషత్తులలో బ్రాహ్మణులయిన భార్యా భర్తలు నల్లటి కొడుకు కావాలంటే ఎ 
కర్మలు ఆచరించాలి, తెల్లటి కొడుకు కావాలంటే ఏ కర్మలు ఆచరించాలి. అని 
వివరలచారుో 

ఆటవిక పురోహితులను బ్రాహ్మణులుగా స్వీకరించడమే కాక, ఆటవిక గణ 
ముఖ్యులు గనుక బలవంతులయితే వాళ్ళను క్షత్రియులుగా స్వీకరించి సూర్యవంశమో 
చంద్రవంశమో కల్పించి అవసరమయితే అందుకోసం ఒక పురాణం గూడ రాశారు. 
వాళ్ళ నుండి యధోచితంగా ప్రతిఫలం పొందారు. ఆటవిక గణముఖ్యులు 
బలవంతులు కాకపోతే వాళ్ళను మొత్తం ఒక శూద్ర లేక పంచమ కులంగా 
లోబరచుకొని తమ వ్యవసాయ సమాజంలో కలుపుకున్నారు. ఈ విధంగా ఆటవిక 
సమాజాలలోకి వ్యవసాయక వర్గ సమాజ నిర్మాణ సూత్రమయిన వర్ణ వ్యవస్థను 
ప్రవేశపెట్టారు. అంటే నూతన సమాజానికి అవసరమైన ఉత్పత్తి సంబంధాలను 
కల్పించారు. వాళ్ళు ఇనుము వాడకం, వ్యవసాయం, నేర్చుకొని వ్యవసాయకులయ్యారు. 
వాళ్ళ పూజా వస్తువులు (చెట్టుగాని, పక్షులుగాని, జంతువులుగాని) బ్రాహ్మణ 
మతంలోనికి పవిత్ర చిహ్నాలుగా వచ్చి చేరాయి. 

ఇదంతా బ్రాహ్మణులు ఉద్దేశ్యపూర్వకంగా (నాగరికత వ్యాప్తి కోసం) చేశారని 
భావించనక్కరలేదు. కొద్దిగా “ఎంటర్‌ప్రైజ్‌ వున్న యువకుడెవడయినా మద్ర దేశానికో, 
గాంధారకో పోయి నాలుగు వేద మంత్రాలు నేర్చుకొని వచ్చి ఆ పాండిత్యంతో 
ఆటవికులను మభ్య పెట్టి తన జీవనం ఆనాయాసంగా సాగించుకోవచ్చును. వెదిక 
ఆచారాలు ఎంతగా విస్తరిస్తే బ్రాహ్మణులకు జీవనం అంతగా దొరుకుతుంది. 
ఈ క్రమంలోనే వాళ్ళు తమకే తెలియకుండా నాగరికత వ్యాప్తికి తోడ్పడ్డారు. 


ఉత్తరాపథం - దక్షిణాపథం 119 


వ్యవసాయ సమాజ విస్తరణ కోసం వర్ణ వ్యవస్థను వ్యాపింపజేయడమే కాక, 
దానికి సమంగా ముఖ్యమైన మరొక పని గూడ బ్రాహ్మణులు చేసారు. అది ఆటవికులకు 
కాలమానాన్ని అందబేయడం,*ీ రుతుపవనాల మీద ఆధారపడ్డ వ్యవసాయానికి 
కాలమానం అవసరం. ఆహారాన్ని ఏరుకొని తినే వాళ్ళకు అవసరం లేదు. బ్రాహ్మణుల 
పంచాంగం ఆ అవసరాన్ని తీర్చింది. ఇక్కడ పంచాగం అంటే శకునాలూ రాహుకాలం 
చూసుకునే పుస్తకం అని కాక, “క్యాలెండర్‌ అని అర్ధం చేసుకోవాలి. క్యాలెండర్‌గా 
దానికంత ప్రాముఖ్యం ఉండబట్టే తమ ఉదర పోషణకు ఉపయోగపడే మూఢ 
నమ్మకాలను బ్రాహ్మణులు పంచాంగంలోకి ప్రవేశపెట్టారు. లేకపోతే పిల్లి శకునాలూ 
బల్లి శకునాలూ పంచాంగంలో రాయాల్సిన అగత్యం ఎంత మాత్రం లేదు. 

రోజులను (తిథులను) చంద్రుడిని బట్టి లెక్క పెట్టడం సులభం. చంద్రబింబం 
పున్నమి నుండి అమావాస్యకూ అమావాస్య నుండీ పున్నమికీ ఒక క్రమ పద్దతిలో 
తగ్గుతూ హెచ్చుతూ వుంటుంది. ఈ కాలమానాన్ని చంద్రమానం అంటారు. ఆహారాన్ని 
ఏరుకుని జీవించే ఆటవికులకు ఈ కాలమానం సరిపోతుంది. అయితే చంద్రమానం 
రుతువులను సరిగ్గా సూచించదు, కాబట్టి అది వ్యవసాయక సమాజానికి సరిపోదు. 
రుతువులు సూర్యమానాన్ని అనుసరిస్తాయి. సూర్యుడికి చంద్రుడి లాగ “కళలు 
ఉండవు. కాబట్టి సూర్యమానం ప్రకారం లెక్కించడం కష్టం. దీనికి కొంత నిపుణత 
కావాలి. సూర్యుడు భూమి చుట్టూ తూర్పు నుండి పడమరకు తిరిగే (తిరిగినట్టు 
కనిపించే) పథం ఎల్లప్పుడూ సరిగా నడినెత్తిన వుండదు. జనవరి 14 నాడు నడినెత్తికి 
దక్షిణంగా అత్యంత దూరం వుంటుంది. అక్కడి నుండి క్రమంగా ఉత్తరానికి జరిగి 
ఆరు నెలల తరువాత నడి నెత్తికి ఉత్తరంగా అత్యంత దూరం వుంటుంది. ఈ ఆరు 
నెలలను ఉత్తరాయణం అంటారు. అక్కడి నుండి మరొక ఆరు నెలలు (దక్షిణాయనం) 
వెనక్కి ప్రయాణించి మొదటి స్థానాన్ని చేరుకుంటుంది. ఈ ప్రయాణం క్రమబద్దంగా 
జరుగుతుంది కాబట్టి సూర్యుడి పథం సరిగ్గా ఎక్కడుందో తెలుసుకుంటే ఏ రుతువు 
అయిందీ చెప్పవచ్చును. ఇందుకోసం సూర్యుడి పథం ప్రయాణించే మొత్తం నిడివిని 
(దక్షిణం చివరి నుండి ఉత్తరం చివరి దాకా) కొన్ని భాగాలుగా విభజించి, సూర్యుడి 
పథం ఎ విభాగంలో ఎంతో కాలం వుండేదీ లెక్కగడతారు. సూర్యుడి పథం ఏ 
విభాగంలో వుందన్న దాన్ని బట్టి ఏ రుతువయిందీ తెలుస్తుంది. ఈ విభజనకు మన 
దేశంలో రెండు సంప్రదాయాలున్నాయి. 12 భాగాలుగా (రాశులు) విభజించడం ఒక 
పద్దతి అయితే 27 భాగాలుగా (నక్షత్రాలు) విభజించడం రెండవ పద్దతి. ఇందులో 
రెండవది మన దేశంలో పుట్టిందని, మొదటిది గ్రీకుల ప్రభావంవల్ల అలవడిందనీ 


120 ప్రాచీన భారతదేశ చరిత్ర 


చాలా మందిలాగే కోశాంబి గూడ భావిస్తాడు. ఎట్లాగయితేనేం. ఈ తిథులూ 
రాశులూ నక్షత్రాల పరిజ్ఞానం వ్యవసాయ విస్తరణకు చాలా అవసరం. ఆ పరిజ్ఞానాన్ని 
ఆటవికులకు అందజేయడం గూడ బ్రాహ్మణులు చేసిన ముఖ్యమయిన పనులలో 
ఒకటి. 

దక్షిణాపథం 

ఇక బౌద్దుల సంగతి. నిజానికి దక్కన్‌ పతతూమి ప్రాంతంలోకి వ్యవసాయ 
సమాజం విస్తరించడంలో బ్రాహ్మణుల కంటె బౌద్దులు ఎక్కువ పాత్ర వహించారని 
కోశాంబి భావిస్తాడు.* బౌద్దం ప్రచారాత్మకమయిన మతం (missionery religion) 
జంతు బలులను అనుసరించే ఆటవికులకు అహింసను, మాధ్యమిక మార్గాన్నీ, 
బోధించడం బౌద్దుల ప్రధాన కర్తవ్యం. దీనికోసం, జంతు బలులిచ్చే ఆటవికులు 
జీవించే ప్రాంతాలను బౌద్ద భిక్షువులు వెతుక్కొని మరీ వెళ్ళేవారు. బౌద్దాన్ని వర్తకులు 
ఆదరించారు. కాబట్టి ఈ భిక్షువులు వర్తక మార్గాలను అనుసరించి, వర్తక బృందాలకు 
తోడుగా, ఆటవిక ప్రాంతాలకు వెళ్ళారు. ఈ వర్తకులు బౌద్ద ఆరామాలు కట్టించారు. 
భిక్షువులు ప్రచారం చేసుకోవడానికి అనువుగా వాళ్ళ జీవితం గడపడానికి 
అవసరమయిన మూలధనాన్ని కల్పించారు. ఈ విధంగా దక్కన్‌ పీఠభూమి మీది 
అడవి ప్రాంతాలలో సంపన్నమయిన బౌద్ద ఆరామాలు, వర్తక కూడలులూ ఏర్పడ్డాయి. 
ఈ వర్తకం ప్రభావంగా ఇక్కడి ఆటవిక తెగలలో వర్గ విభజన ఏర్పడింది. గణ 
ముఖ్యులు సంపన్నులయ్యారు. వ్యవసాయాన్నీ ఇనుము వాడకాన్నీ భిక్షువుల నుండీ 
వర్తకుల నుండీ నేర్చుకున్నారు. కొత్త సమాజానికి అవసరమయిన సామాజిక నీతిని 
గూడ భిక్షువుల నుండి నేర్చుకున్నారు. 

ఈ క్రమాన్ని నిశితంగా విశ్లేషించిన వ్యాసాలను పరిశీలిద్దాం.” శ్రావస్తి నుండి 
దక్షిణాన పైఠాన్‌ దాకా సాగిన దక్షిణా పథాన్ని పైన వర్ణించాము. ఈ దక్షిణాపథం మీద 
క్రీ.పూ. 600 నుండి వర్తకం నడిచింది. కోసల, మగధ ప్రాంతపు వర్తకులు సరుకులను 
గోదావరి లోయకు తీసుకొచ్చి ఇక్కడి ఆటవికులకు విక్రయించి వారి నుండి (వాళ్ళు 
సేకరించిన) వస్తువులను కొనుక్కొని వెళ్ళారు. ఈ క్రమంలో ఆ ఆటవికులలో కొందరు 
ధనవంతులయి, వాళ్ళలో వర్గ విభజన ఏర్పడి, వాళ్ళు గూడ వ్యవసాయం, వర్తకం 
నేర్చుకున్నారు. ఇనుము దక్కన్‌ పీఠభూమి మీద బాగానే దొరుకుతుంది గాని, ఇనుము 
వాడకం ఉత్తరాది నుండే నేర్చుకున్నారని కోశాంబి అభిప్రాయం. 

ఈ సందర్భంలో జాతక కథల నుండి ఒక ఉదంతాన్ని కోశాంబి తరచుగా 
ప్రస్తావిస్తాడు.” బావరి అనే కోసల బ్రాహ్మణుడు దక్షిణాపథం మీదుగా 'అశ్వక' గణం 


ఉత్తరాపథం - దక్షిణాపథం 121 


నివసించే ప్రాంతం అయిన పైఠాన్‌కు వచ్చాడట. అక్కడ అతనూ అతని శిష్యులూ 
కందమూలాలు సేకరించి తింటూ జీవించారు. క్రమంగా అక్కడ వ్యవసాయం 
మొదలయి ఒక పెద్ద గ్రామం ఏర్పడింది. ఈ గ్రామం నుండి సేకరించిన సంపదతో 
బావరి ఒక మహాయజ్ఞం గూడ నిర్వహించాడంట. అయితే వేద మంత్రాల పరిజ్ఞానంతో 
సంతృప్తి చెందక తన శిష్యులను బుద్దుడి దగ్గరికి పంపి కొన్ని తాత్విక ప్రశ్నలు 
అడుగమన్నాడు. బుద్దుడు ఇచ్చిన సమాధానంతో బావరి ఎంతగా సంతృప్తి చెందాడంటే 
అతను బౌద్దమతాన్ని స్వీకరించి భిక్షువు అయ్యాడు. శాతవాహనుల కుదురు చిహ్నం 
గుర్రం కావడంవల్ల” ఈ 'అశ్వకులు' శాతవాహనులు పూర్వీకులయిన గణ జీవులనీ, 
ఈ జాతక కథలో చెప్పిన విధంగా క్రీపూ. 6వ శతాబ్దం చివరి భాగంలో ఉత్తరాది 
నుండి వచ్చిన బ్రాహ్మణుల నుండీ బౌద్వల నుండీ వ్యవసాయాన్ని నేర్చుకొని 
నాగరికులయ్యారనీ, క్రమంగా వీళ్ళే దక్కన్‌ పీఠభూమి మీది మొట్టమొదటి రాచరికాన్ని 
స్టాపించారనీ కోశాంబి వ్యాఖ్యానిస్తాడు. 

| మహారాష్ట్రలోని బౌద్ద విహారాలను అధ్యయనం చేయడం ద్వారా కోశాంబి 
ఈ విషయాన్ని చక్కగా రుజువు చేస్తాడు. పడమటి కనుమలలోని గుహలలో బౌద్ద 
విహారాలు చాలా వున్నాయి. జున్నార్‌, కారి, నాసిక్‌, అజంతా వపకఅయకని 
ప్రఖ్యాతమయినవి. ఇవికాక మరికొన్ని భాజా, బేడా, కరాడ్‌, కొండాణి, రణాళె, కర్‌సాంబ్లై, 
కన్ఫేరి, మొదలయినవి.“ ఈ గుహలున్న ప్రాంతాలలో ప్రాచీన కాలపు కాలిబాటలు, 
ఆ కాలిబాటల దగ్గర చిన్న రాతి పనిముట్లు అవశేషాలు (MIiCrolith్గ deposits) 
వున్నాయి. పనిముట్లను బట్టి అవి ఆటవికులవని తెలుస్తుంది. పశువుల తోలు 
తీయటానికి, తోలుతో వస్త్రాలు కుట్టడానికి, అవసరమయిన రాతి పనిముట్లున్నాయి. 
ఇప్పటికీ ఆ ప్రాంతంలో నివసించే ధన్‌గార్‌ అనే గొర్రెల కాపర్లు అటువంటి పనిముట్లనే 
వాడతారు. దీనినిబట్టి, బౌద్ద విహారాలు రాకపూర్వం అక్కడి పరిస్థితిని ఊహించవచ్చును. 
కొండ దిగువ ప్రాంతం దట్టమయిన అడవి అయివుంటుంది. కొండ చరియల మీద 
గొర్రెలు తదితర జంతువుల మందలను కాస్తూ బ్రతికే పశుపోషకులు ఉండాలి. 
ఇటువంటి తెగలు సంచార జీవితం గడుపుతూ అప్పుడప్పుడూ పరస్పరం ఆహారం 
మార్పిడి చేసుకోవడం కోసం కలుసుకొనేవారు. ఇలా కలుసుకునే ప్రదేశం రెండు 
కాలిబాటల కూడలిగా కనబడుతుంది. ఆహార మార్పిడి వ్యాపారంగా కాక కర్మకాండ 
యుతంగా సాగుతుంది. కాబట్టి ఈ కూడలుల దగ్గర కూడలి దేవతలయిన అమ్మ 
దేవతల పూజా స్థలాలుంటాయి. ఆహార మార్పిడి జరిగే సందర్భంలో ఈ అమ్మ 
దేవతలకు పెద్దఎత్తున బలులివ్వడం, బలి పశువుల రక్తాన్ని పూజరాయికి పూయడం, 


గుల ప్రాచీన భారతదేశ చరిత్ర 


జరుగుతుంది. పడమటి దక్కన్‌లోని ప్రముఖ అమ్మదేవతల పూజాస్థలాలు ఇటువంటి 
కాలిబాటల కూడలుల దగ్గరే వున్నట్టు కోశాంబి గమనిస్తాడు. గమనార్హమయిన విషయం 
ఎమిటంటే బౌద్ద విహారాలు గూడ ఎక్కువగా ఇటువంటి కూడలుల దగ్గరే వున్నాయి. 

దీనికి గత కారణాన్ని బౌద్దమతం స్వభావం నుండి అర్దం చేసుకోవచ్చును. 
హింసాత్మకమయిన జంతు తతత ఇచ్చే ఆటవికులను సంస్కరించి వాళ్ళకు 
నాగరికమయిన మాధ్యమిక మార్గాన్ని నేర్పించడం బౌద్ద భిక్షువుల ప్రధాన కర్తవ్యం. 
అత్యంత ప్రాచీన బౌద్ద గ్రంథమయిన సుత్తనిపాతంలో బుద్దుడు, భిక్షువులు 
రాత్రిపూట గ్రామాలలోగాని పట్టణాలలోగాని నివసించకూడదనీ కొండమీద, 
శ్మశానం వద్ద, గుహలలో, నిర్భయంగా నివసించాలనీ అన్నాడు. సరిగ్గా ఇవే ఆటవికుల 
పూజాస్థలాలని కోశాంబి గుర్తుచేస్తాడు. పైగా “విచిత్రమైన పూజలను గాని 
భయంకరముయన కర్మకాండను గాని చూసి భిక్షువు భయపడకూడదు” అన్నాడు 
బుద్దుడు. ఈ విచిత్రమయిన పూజలు అనుసరించే వాళ్ళను సంస్కరించడం భిక్షువుల 
కర్తవ్యం. బుద్దుడు స్వయంగా ఆ పని చేశాడు.“ 

ఈ సమాచారాన్నంతా సమీక్షిస్తే వ్యవసాయ విస్తరణలో బౌద్దమతం పాత్ర 
అర్దం అవుతుంది. క్రీ.పూ. 600 నాటికి పడమటి దక్కన్‌ కొండ చరియల మీద 
ఆటవికులు నివసిస్తున్నారు. ఈ గణాలు సేకరించిన ఆహారాన్ని కర్మకాండ యుతంగా 
మారకం చేసుకొనిన కూడలులు ప్రముఖమైన అమ్మదేవతల పూజా స్టలాలయ్యాయి. 
రక్తబలులకూ ఆటవిక కర్మకాండకూ కేంద్రాలయ్యాయి. మగధ, కోసల తదితర 
ప్రాంతాల నుండి దక్షిణాపథం మీదుగా వచ్చిన వర్తకులు గూడ తమ సరుకులను 
అమ్మడం కోసం ఆటవికుల కాలి బాటలను అనుసరించి ఈ కూడలుల దగ్గరికే 
వచ్చి వుండాలి. ఈ కాలిబాటలే తరువాతి కాలంలో వర్తక మార్గాలయ్యాయి. కూడలులు 
“అంగ ళృయ్యాయి. వర్తకులతో బాటు వచ్చిన భిక్షువులకు సహితం తమ ధర్మప్రచారాన్ని 
ఇటువంటి రక్తబలుల కేంద్రాలలోనే చేయాలని బుద్దుని ఆదేశం. ఈ కారణంగా 
బౌద్ద విహారాలు గూడ అమ్మదేవతల పూజాస్టలాలలాగ ఈ కాలిబాటల కూడలుల 
దగ్గరే ఏర్పడ్డాయి. 

ఇదంతా కొన్ని విచిత్రమయిన పరిణామాల రూపంలో నిలిచిపోయింది. బౌద్దం 
ఒక మతంగా మన దేశంలో నశించిపోయింది. కాని మహారాష్ట్రలోని బౌద్ద గుహలు 
మిగిలాయి. ఏ అమ్మదేవతల పూజలనయితే మాన్పించాలని బౌద్దం ప్రయత్నించిందో 
స్వయంగా బౌద్దగుహలలోనే అవి కొనసాగుతున్నాయి. అమ్మదేవతలను బౌద్ద గుహలలో 
ఆరాధించే జనానికి ఇవి బౌద్ద విహారాలన్న స్పృహ గూడ లేకపోవచ్చును. జున్నార్‌లోని 


ఉత్తరాపథం - దక్షిణాపథం 123 


ఒక గుహలో తుళజాదేవిని మరొక గుహలో మానమోడిని ఆరాధిస్తారో నానోలి 
గుహలో ఫిరంగా బాయిని ఆరాధిస్తారు. అయితే ఒకప్పటి బౌద్ద ప్రచారానికి జ్ఞాపకంగా 
జున్నార్‌లోని దేవతలిద్దరూ రక్తబలులను ఒల్లరు. బలి ఇవ్వదల్చుకుంటే దూరంగా 
ఇవ్వాలి, గాని గుహలో ఇవ్వకూడదు. అదే విధంగా యమాయి అనే దేవతను బేడ్చా 
విహారంలోనూ కార్డే గుహలోనూ ఆరాధిస్తారు. కార్లేలో ఆమె పూజరాయి ఏదీ లేదు 
కాబట్టి, బౌద్ద స్టూపాన్నే యమాయి విగ్రహంగా భావించి దానికే మొక్కుకుంటారు. 
దానిచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు !*” 

ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వర్తకం దక్కన్‌లోని ఆటవిక ప్రాంతాలలో 
వ్యవసాయక వర్గ సమాజాన్ని ఎ విధంగా ప్రవేశపెట్టిందీ సూచించాయి. ఆ వర్తకులు 
తమ సరుకులను ఇక్కడి ఆటవికులు సేకరించిన లోహాలు మొదలయిన వస్తువులతో 
మారకం చేసారు. దీని ఫలితంగా ఆటవిక గణ ముఖ్యులు సంపన్నులై గణవ్యవస్టలో 
వర్గ విభజన ఏర్పడింది. ఇక అదే వర్తకుల నుండి ఇనుము వాడకాన్నీ వ్యవసాయాన్ని 
నేర్చుకోవడమే తరువాయి. 

వర్తక శ్రేణులతో బాటు ధర్మ ప్రచారానికై ఇక్కడికి వచ్చిన భిక్షువులు ఈ 
నూతన వ్యవసాయక వర్గ సమాజానికి అవసరమైన సామాజిక నీతిని బోధించారు. 
అంతేకాక, బౌద్ద విహారాలు ఆటవికుల నాగరీకరణలో ఇంకా ప్రత్యక్షమైన ఆర్థిక 
పాత్ర నిర్వహించాయి. వర్తకులు పుణ్యం సంపాదించుకోవడం కోసం భికువులకు 
విహారాలు కట్టించి, వాళ్ళు సుఖంగా ధర్మప్రచారం చేసుకోగలందుకు మూలధనాన్ని 
కల్పించారు. తత్ఫలితంగా విహారాలు చాలా సంపన్నమయిన వ్యాపార కేంద్రాలయ్యాయి. 
వర్తక బృందాలకు సరుకులు సరఫరా చేసిన గోదాములయ్యాయి. బ్యాంకులుగా 
పనిచేసాయి. బౌద్ద విహారాలు నిర్వహించిన ఈ ఆర్థిక పాత్రను చైనా చరిత్ర నుండి 
అర్ధం చేసుకోవచ్చును. చైనా విహారాలు బౌద్దంలోని మహా సాంఘిక శాఖకు చెందినవి 
(ఇది మహాయాన బౌద్దానికి పూర్వరూపం). పడమటి మహాసాంఘికులు తాము 
భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పుకున్నారు. దానిని బట్టి చైనా చరిత్రలో 
విహారాలు ఎ ఆర్థిక పాత్ర నిర్వహించాయో పడమటి దక్కన్‌లోని విహారాలు గూడ 
అదే పాత్రను నిర్వహించాయని భావించవచ్చును.” 

విహారాల ఈ సంపద చుట్టూవున్న ఆటవికులలో వర్గ సమాజాన్నీ వ్యవసాయ 
వర్తకాలనూ ప్రవేశపెట్టింది.” విహారాలకు సరుకులు సరఫరా చేసిన ఆటవిక గణ 
ముఖ్యులు సంపన్నులయి రాజులుగా మారారు.” కొత్త సమాజానికి అవసరమయిన 
సామాజిక నీతిని గూడ బౌద్ద భిక్షువులు బోధించారు. ఇనుము వాడకాన్నీ వ్యవసాయాన్నీ 
అటవికులకు అలవాటు చేసారు. 


124 ప్రాచీన భారతదేశ చరిత్ర 


దూరప్రాంత వర్తకంతో బౌద్దానికి ఉన్న ఈ అవినాభావ సంబంధమే వినాశ 

హేతువయింది. వ్యవసాయక సమాజం ఏర్పడుతూన్న కొత్తలో వ్యవసాయ విస్తరణకు 
(పైన వివరించిన విధంగా) దూరప్రాంత వర్తకం చాలా తోడ్పడింది. అయితే ఈ దశ 
దాటి తరువాతి దశలో స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ ఏర్పడడం మొదలు కాగానే 
దూరప్రాంత వర్తకం దెబ్బతినింది. స్వయంపోషక గ్రామాలు తమ అవసరాలను తామే 
తీర్చుకోవడం మొదలుపెట్టాయి. దానితో వర్తకమే కాక, వర్తకంతో ముడిపడివున్న బౌద్ద 
విహారాలు గూడ క్షీణించాయి. బౌద్దమతానికి గల సామాజిక పునాది పోయింది. 
అందుకు భిన్నంగా బ్రాహ్మణుల కుత వ్యవస్థ స్వయంపోషక గ్రామాలకు సరిగ్గా 
అతికింది కాబట్టి అది బలం పుంజుకుంది. ఒక వెయ్యి సంవత్సరాల ఘర్షణ అనంతరం 
బౌద్దం పోయి బ్రాహ్మణమే నిలిచింది. ఇది తరువాతి అధ్యాయాల కథ. 

దక్కన్‌ పీఠభూమి మీద వ్యవసాయక సమాజం ఆవిర్భావానికి బౌద్ధం లాగానే 
బ్రాహ్మణమతం గూడ దోహదం చేసింది. దోహదం చేసిన పద్ధతిని మొదట్లో చూశాము. 
ఆధారాలు ఇప్పుడు చూడాలి. ప్రధానమయిన ఆధారాలు పడమటి దక్కన్‌ ప్రాంతంలో 
అమ్మదేవతల పూజలలో వచ్చిన పరిణామాలు. అమ్మదేవతల బ్రాహ్మణీకరణ, వాళ్ళ 
పూజాస్థలాల స్థానభ్రంశం, వ్యవసాయక సమాజం ఆవిర్భవించిన తీరును చక్కగా 
చూపిస్తాయి. ఈ విశ్లేషణ చేసిన రెండు వ్యాసాలు" కోశాంబి అనుసరించే అధ్యయన 
పద్దతికి చక్కటి నిదర్శనాలు. 

దక్కన్‌ పీఠభూమి మీద, పడమటి కనుమలలో పుట్టి తూర్పుకు ప్రవహించే 
నదులున్నాయి - గోదావరి, భీమ మొదలయినవి. ఈ నదీలోయలు ప్రాచీన కాలంలో 
దట్టమయిన అడవితో నిండివుండాలి. అక్కడ ఆహార సేకరణ తప్ప వేరే ఆనాటికి 
సాధ్యం కాదు. ఇక్కడ ఆటవిక గణాలు నివసించి వుండాలి. కొండచరియల మీద 
మాత్రం అడవి పల్చగా వుండి పచ్చిక బయళ్ళుండబట్టి గొర్రెలు తదితర జంతువుల 
పోషణ సాధ్యం అవుతుంది. క్రీ.పూ. 600 నాటికి ఈ ఎత్తయిన కొండచరియల మీద 
పశుపోషకులున్నారు. 

ఆహారాన్ని సేకరించే అటవికుల దేవతలు అమ్మదేవతలు. వీళ్ళందరి పేర్లు 

“అయి' అన్ని శబ్దంతో అంతమవుతాయి. : తుకాఆయి, యమాయి, ఫిరంగాయి, 
బోల్హాయి, సటవాయి, వగైరా. కొండ చరియలలో గొర్రెలనూ, పశువులనూ పోషించిన 
పరిపోషకుల దేవుళ్ళు మగవాళ్ళు - వాళ్ళ పిర్లు విలోబా, ఖండోబా, మహసోబా, 
వీరోబా, బాపూజీబాబా, వేతాల్‌ మొదలయినవి. ఇప్పటికి వీళ్ళను ఆరాధించే వాళ్ళు 
ధన్‌గార్‌లు అనే గొర్రెల కాపరులు వీళ్ళ ఆలయాలు ఎక్కడున్నా “అవిధన్‌గార్‌లతో 


ఉత్తరాపథం - దక్షిణాపథం 125 


వచ్చాయి అని స్థానికంగా అంటారు. అమ్మదేవతలు పురుష ద్వేషులయితే వీళ్ళు స్రీ 
ద్వేషులు. అమ్మదేవతల పూజాస్థలాల దగ్గరకు పురుషులు పోతే ప్రాణాపాయం. అలాగే 
ఈ వేతాళుడు తదితర దేవుళ్ళు బ్రహ్మచారులు కావడమే కాక, వాళ్ళను ఉపాసించే 
భక్తులు స్రీలను చూడకూడదు, ఉపాసించేటప్పుడు గాజుల శబ్దం సహితం 
వినకూడదు. 

ఈ పశుపోషకులకూ లోయలలోని అటవికులకూ సంపర్కం ఏర్పడడంతో 
మొదట సంఘర్షణ అంతిమంగా సమ్మేళనం జరుగుతాయి. మగదేవుళ్ళూ అమ్మ 
దేవతలూ జంటలవుతారు.” అయితే ఈ సామరస్యం సులభంగా కుదరలేదనడానికి 
గుర్తుగా ఈ జంటల కథలు చాలా విచిత్రంగా వుంటాయి. చివరికి క్రీ.పూ. 6వ శతాబ్దం 
తరువాత ఉత్తరాది నుండి ఇనుము వాడకం, వ్యవసాయం రావడంతో బ్రాహ్మణ 
మతం గూడ ప్రవేశించి, ఈ జంటలు బ్రాహ్మణీకరణ చెందుతారు. 'ఆయి'లంతా 
అత్యధికంగా దుర్గ లేక లక్ష్మి అంశాలుగా గుర్తింపు పొందుతారు. మగదేవుళ్ళలో 
విఠోబా విఠలుడయి విష్ణువు ప్రతిరూపం అయితే వీరోబా వీరభద్రుడవుతాడు. 
అయితే వ్యవసాయక సమాజం వైపు జరిగిన ఈ పరిణామంలో ఆటవికులయినా 
పశు పోషకులయినా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. నూతన సమాజంలో ఒక శూద్ర 
కులంగా చేరారు. అందుకు చిహ్నంగా బ్రాహ్మణీకరణ చెందిన అనంతరం గూడ 
వాళ్ళ దేవుళ్ళ పేర్లుగానీ పాత రూపాలుగానీ పాత పూజలు గానీ పోలేదు. మరీ 
అనాగరికమయిన లక్షణాలను వదులుకొని మిగిలిన వాటిని - ఎరకమైన నైతిక 
ప్రామాణికతా లేకున్నా - బ్రాహ్మణ మతంలోకి తమతో తీసుకొచ్చారు." కాలిబాటల 
కూడలుల దగ్గర అమ్మదేవతలకు బలులు యిచ్చే ఆటవిక సంప్రదాయం బ్రాహ్మణ 
మతంలో ఒక అవైదిక ఆచారాన్ని ప్రవేశపెట్టింది. బ్రాహ్మణ మతం పితృస్వామికం 
కాబట్టి వైదిక ఆచారంలో పితరులకు మాత్రమే 'పిండం” పెడతారు. అయితే ప్రాచీన 
సాహిత్యంలో ఒక్కొక్క సందర్భంలో మాతలకు గూడ పిండం పెట్టడం అనే ఆచారం 
ప్రస్తావన వుంది. పైగా దీనిని 'బలి అన్నారు. పితరులకు పిండం ఇంటి దగ్గరే పెట్టగా, 
మాతలకు మాత్రం బలులు” ఊరి బయట కూడలుల దగ్గర పెట్టారు. శూద్రకుడి 
“'మృచ్చకటికం నుండి, బాణుడి 'హర్షచరితం' నుండి ఈ మాతృబలుల ప్రస్తావనను 
వుటంకించి విచిత్రమయిన ఈ అవైదిక ఆచారానికి మూలం ఎమయివుంటుందా 
అన్న మీమాంసతోనే కోశాంబి తన చర్చను ప్రారంభిస్తాడు. 

విషయాన్ని ఇంకొంచెం వివరంగా, పురావస్తు అవక్షేపాల ఆధారంగా, పరిశీలిద్దాం. 
మహారాష్ట్రలో కృష్ణానది తీరంలో పండర్‌పూర్‌ అనే పవిత్ర స్థలం వుంది. అక్కడ విఠలుడు 
అనే దేవుడిని విష్ణువు ప్రతిరూపంగా ఆరాధిస్తారు. ప్రస్తుతం ఈ పండర్‌పూర్‌కు 


126 ప్రాచీన భారతదేశ చరిత్ర 


సంవత్సరంలో రెండుసార్లు తీరయాత్రలకు వెళ్తారు. ఒకసారి జూలై నెలలో, రెండవసారి 
అక్టోబర్‌ నెలలో వ్యవసాయకులకు సరిగ్గా ఈ జూలై-అక్టోబర్‌ నెలలోనే పని ఎక్కువ 
ఉంటుంది. కాబట్టి ఈ ఆచారం వ్యవసాయక సమాజంలో పుట్టింది కావడానికి 
వీలులేదు. తత్పూర్వపు ఆటవిక సంప్రదాయం అయి వుండాలి. ఈ తీరయాత్రకు 
పడమటి ప్రాంతంవారు అనుసరించే బాటను జాగ్రత్తగా విశ్లేషించి కోశాంబి దీని భావాన్ని 
వివరిస్తాడు. 

ఆటవికులకు స్థిర నివాసం ఉండదు. సంచార జీవనం చేస్తారు. తిండి, నీరు, 
పశువులకు మేత, వెతుక్కుంటూ నైసర్గిక పరిస్టితులు అనుకూలంగా వున్న ప్రాంతాలకు 
పోతారు. పడమటి కనుమలలో వర్షపాతం చాలా పెద్ద ఎత్తున వుంటుంది. తూర్పున 
పీఠభూమి మీద తక్కువగా వుంటుంది. వర్షాకాలంలో పడమటి కనుమల దగ్గర 
ఆహార సేకరణ కష్టం. నివాసాలు ఏర్పరచుకోవడం కష్టం. పశువులను మేపుకోవడం 
కష్టం. అందుచేత జూలై నెలలో పడమటి కనుమలను వదిలి తూర్పున వున్న నదీ 
లోయలకు వలస వెళ్తారు. ఈ వలస వెళ్ళిన బాట అంతటా ఇప్పుడు పెద్ద పరిణామంలో 
పురావస్తు అవశేషాలు ఉన్నాయి. నిజానికి ఈ అవశేషాలను బట్టే బాటను గుర్తుపట్ట 
వచ్చును. ఈ అవశేషాలు ప్రధానంగా చిన్న రాతిపనిముట్లు. అవశేషాలలో ఇనుము 
లేకపోవడమే కాక కుండ పెంకులు గూడలేవు. అంటే ఆహారాన్ని నిలువ చేసుకోవడానికి 
తోలు సంచులు వాడుకున్నారని భావించాలి.* తోలు సంచులు కుట్టడానికి కావలసిన 
సున్నితమయిన రాతి పరికరాలు అవశేషాలలో వున్నాయి. ఈ బాట అంతటా 
అమ్మ దేవతల పూజా స్థలాలున్నాయి. ఇప్పటికీ పండర్‌పూర్‌ వెళ్ళే యాత్రికులు తోవలో 
ఆగి అమ్మ దేవతలకు పూజలు చేసిపోతారు. పూజా స్థలాల దగ్గర రాతి పనిముట్ల 
అవశేషాలు పెద్ద ఎత్తున వుండడాన్ని బట్టి పూజా స్థలాలు ఈ సంవత్సరిక వలసలో 
(ఇంగ్లీషులో దీనిని 000%)/ లేక trans humance అంటారు.) మజిలీలని అర్ధం 
అవుతుంది. | 

పడమటి కనుమలలోని పూనా ప్రాంతం నుండి తూర్పున కృష్ణానది లోయలోని 
పండర్‌పూర్‌ దాకా ఈ బాటను కోశాంబి వివరంగా పరిశీలించాడు. జూలై నెలలో 
పండర్‌పూర్‌కు బయలుదేరిన ఈ వలస, వర్షాకాలం అయిపోగానే తిరిగి అక్టోబర్‌ 
నెలలో పండర్‌పూర్‌ నుండి పడమటి కనుమలకు వెళ్ళింది. మొత్తం 400 మైళ్ళ ఈ 
వలస ఒక పెద్ద పర్యటన ఆటవికుల జీవితంలో ఒక ప్రధాన ఘట్టం. ఈ వలసకు 
చివరి మజిలీ అయిన పండర్‌పూర్‌ పవిత్ర స్థలం కావడం సహజమే. తరువాతి దశలో 
అది విలోబా దేవాలయమయి తదనంతరం బ్రాహ్మణీకరణ చెంది వైష్ణవ తీర్దం అయింది. 
ఒకప్పుడు పండర్‌పూర్‌కు వెళ్ళడం, పండర్‌పూర్‌ నుండి తిరిగి రావడం అనే రెండు 


ఉత్తరాపథం - దక్షిణాపథం 127 


ప్రయాణాలు ఇప్పుడు పండర్‌పూర్‌కు నాలుగు నెలల్లో రెండుసార్లు వెళ్ళే తీర్ధ 
యాత్రలుగా మారింది 

కొండచరియల పై భాగంలో, అడవి పల్చగా వున్నచోట, మగదేవుళ్ళను 
పూజించిన పశుపోషకులున్నారని చూసాము. ఇప్పటి ధన్‌గార్‌ గొర్రెల కాపరులను 
కోశాంబి వాళ్ళ వారసులుగా అర్థం చేసుకుంటాడని గూడ చూసాము. వీళ్ళ దేవుళ్ళు 
మగదేవుళ్ళే గాని ఆటవిక స్వభావం గలవాళ్ళు. ఈ పశుపోషకులకూ కింది ప్రాంతపు 
ఆటవికులకూ మధ్య జరిగిన ఘర్షణ పూజల మధ్య సంఘర్షణగా కనబడుతుంది. 
ఈ ఘర్షణ అంతిమంగా సామరస్యపూరితమయిన ఐక్యతగా మారిందని గూడ 
పూజలలోని పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఉదాహరణకు, పశుపోషకుల 
మగదేవుడయిన మహసోబా మహిషాసురుడయి అమ్మదేవతలయిన జోగుబాయి 
తుకాయిల చేత చంపబడతాడు. ఈ దేవతలిద్దరూ దుర్గ ప్రతిరూపాలు. అయితే 
మహిషాసుర మర్గనాన్ని సూచించే రాతి బొమ్మల సమీపంలోనే మహసోబా అదే 
జోగుబాయికి భర్తగా తుకాయికి అనుచరుడిగా కనబడతాడు. మళ్ళీ సమీప గ్రామాలలో 
మహసోబాకు అసలు భార్యే లేదంటారు. మహసోబా ఈ విధంగా ఏక సమయంలో 
మహిషాసురుడు, శివుడు, అయ్యాడు ! నిజానికి ఈ మహసోబా (లేక మహతోబా)ది 
చాలా వింత కథ. ఇతను వాకాడ్‌ అనే గ్రామంలో జోగుబాయికి భర్త. అయితే అక్కడికి 
రాకపూర్వం చాస్‌కమాన్‌ అనే చోటి నుండి ఏడుగురు కన్యలను అపహరించి నీటిలో 
ముంచి చంపేసాడంట. అమ్మదేవతలతో ఇతనికి ఉండే వైరాన్ని ఇది సూచిస్తుంది. 
అయితే ఇతన్ని పూజించిన పశుకాపరులు అమ్మదేవతలను పూజించిన ఆటవికులను 
పూర్తిగా తుడిచిపెట్టేయ లేదు. కాబట్టి చివరికి సామరస్య పూరితంగా వాకాడ్‌ దగ్గర 
ఇతన్ని జోగుబాయికి ఇచ్చి పెళ్ళి చేసారు. పైగా ఆటవికుల కోపపూరితమైన జ్ఞాపకాలకు 
చిహ్నంగా అదే జోగుబాయి దుర్గ రూపంలో, మహిషాసురుడిగా భావించబడిన 
మహసోబాను చంపుతుంది." 

ఈ సంఘర్షణ, సామరస్యం, ఇతర పూజా స్థలాలలో గూడ కనబడతాయి. 
పండర్‌పూర్‌లోని పాండురంగ విఠలుడు లేక విఠోబా అని పిలవబడే విష్ణువు భార్య, 
రఖుమాయి అని పిలవబడే లక్ష్మి, ఈమెకు వేరే పేరు ఉండడమే కాక, పండర్‌పూర్‌లో 
విఠలుడి దేవాలయంలో వుండక, వేరే తన స్వంత దేవాలయంలో వుండి స్వతంత్రంగా 
పూజలు అందుకుంటుంది. (వెంకటేశ్వరుడి పద్మావతి లాగ). పండర్‌పూర్‌లో విఠలుడి 
దేవాలయమే మొదటిది అయివుంటే లక్ష్మికి వేరే పేరుగాని వేరే పూజలు గాని 
వేరే దేవాలయంగాని ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఆటవికుల అమ్మదేవత 
అయిన రఖుమాయి ఇక్కడి మొదటి దేవత అయివుండాలి. విరోబాను పూజించిన 


128 ప్రాచీన భారతదేశ చరిత్ర 


పశుపోషకులు ఈ ఆటవికులను లొంగదీసుకున్న తరువాత వీళ్ళిద్దరికీ పెళ్ళిచేసారు.* 
అయితే ఆటవికులు లొంగిపోయినా పూర్తిగా నాశనం కాలేదు కాబట్టి, రఖుమాయి 
స్వతంత్రంగానే పూజలు అందుకుంది. తరువాతి దశలో వ్యవసాయం, ఇనుము 
వాడకం, వచ్చిన తరువాత ఈ రెండు పూజలూ బ్రాహ్మణీకరణ చెంది విఠోబా విష్ణువయి 
రఖుమాయి లక్ష్మి అయింది. అయితే వ్యవసాయక సమాజాన్ని తీసుకొచ్చిన “ఆర్యులు” 
ఇక్కడి ప్రజలను శూద్రులుగా లొంగదీసుకున్నారే తప్ప నాశనం చేయలేదు కాబట్టి 
ఈ దేవుళ్ళ పాతపేర్ణూ పాతపూజలూ మిగిలిపోయాయి.” అమ్మదేవతలంతా 
ఈ విధంగా లక్ష్మిగానో లేక (అత్యధికంగా) మహిషాసుర మర్ధిని అయిన దుర్గగానో 
మారిపోగా మగదేవుళ్ళలో వాఘెబా వ్యాయుశ్వరుడవుతాడు. పైఠాన్‌లోని ఖండోబా 
శివుడవుతాడు. మహాసోబా ఏక సమయంలో మహిషాసురుడూ శివుడూ గూడ 
అవుతాడు. 

వ్యవసాయ సమాజం ఆవిర్భావం పూజల పరిణామాలలోనే కాక, పూజా స్థలాల 
స్థానభ్రంశంలో గూడ కనబడుతుంది. ఇవ్వాళ గ్రామాలు ఎక్కువగా నీటివనరుల 
దగ్గర, నదీ తీరాలలో వుంటాయి. కాని తొలినాడు నదీలోయ ప్రాంతాలు దట్టమయిన 
అడవులుగా వుండి సంచార ఆటవిక జీవితానికి అయోగ్యంగా వుండి వుండాలి. తొలి 
నాటి ఆటవిక ఆవాసాలు మెట్టప్రాంతంలోనే వుండగలవు ఇనుము వాడకం తెలిసిన 
తరువాతే కిందికి దిగి నదీతీర ప్రాంతాలలో వ్యవసాయ గ్రామాలు ఏర్పరచుకో 
గలుగుతారు. దీనికి గుర్తుగా, తొలినాటి పూజరాళ్ళు ఇప్పటి గ్రామాలలోకాక, గ్రామానికి 
కొంత దూరంగా ఎత్తయినచోట కనబడతాయని కోశాంబి గమనిస్తాడు. అదే 
అమ్మదేవతకు గ్రామంలోపల కొంచెం నాగరికమయిన గుడి ఉంటుంది. దుర్గగానో 
లక్ష్మిగానో గుర్తించ బడుతుంది. పైగా దేవత గ్రామం బయటి నుండి గ్రామంలోకి 
వచ్చిందని (చారిత్రక పరిణామానికి గుర్తుగా) చెప్పుకుంటారు గూడ. మగదేవుళ్ళ 
విషయం గూడ అంతే. కోశాంబి చాలా వుదాహరణలిస్తాడు. తుకాయి అనే అమ్మ 
దేవతకు ప్రముఖ పూజా స్థలం కొండన్‌పూర్‌ అనే గ్రామం. అయితే తుకాయి తొలినాటి 
పూజరాయి కొండన్‌పూర్‌కు అయిదు మైళ్ళ దూరంలో ఎత్తయిన గుట్టమీద వున్న 
తటాకం దగ్గర వుంది. అక్కడి నుండి ఆమెను హీరాబాయి అనే స్తీ గ్రామంలోకి 
తీసుకొచ్చిందని చెప్పుకుంటారు. పాతకాలపు ఆచారానికి అవశేషంగా ఈ తుకాయికి 
పూజలు నిర్వహిస్తారు." ఈ ఆచారం చాలా తెగలలో వుంది - అది పితృస్వామిక 
సమాజంలో మాతృస్వామ్యం అవశేషాన్ని సూచిస్తుంది. ఈ విధంగా పూజా స్థలాలు 
మెట్ట ప్రాంతాల నుండి నదీ తీర ప్రాంతాలకు స్థానభ్రంశం చెందిన అనేక ఉదాహరణలు 
కోశాంబి ఇస్తాడు.” 


ఉత్తరాపథం - దక్షిణాపథం 129 


దక్కన్‌ పీఠభూమి వ్యవసాయీకరణ చరిత్రను ముగించె ముందు, మన 
(ఆంధ్రుల) చరిత్రను గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. ఇనుము వాడకం 
వ్యవసాయం Es 6వ శతాబ్దం నుండి దక్షిణాపథం మీదుగా గోదావరి తీరాన్ని 
చేరిందన్న కోశాంబి అభిప్రాయాన్ని చూసాము. అక్కడి నుండి పడమటికి విస్తరించి 
మహారాష్ట్ర ప్రాంతంలో ఆటవికులకు ఆహార ఉత్పత్తిని అలవర్చిన తీరును గూడ 
చూసాము. అదే సమయంలో ఈ కొత్త సమాజం తూర్పుకు కూడ విస్తరించింది. 
బుద్దుడి సమకాలికులయిన పైఠాన్‌ ప్రాంతపు అశ్ళకులు (అశ్వకులు) అనబడే గుర్రం 
తకు చిహ్నంగా గల గణజీవులు ఇనుము వాడకాన్నీ వ్యవసాయాన్నీ అలవర్చు 
కున్నారు. వాళ్ళ గణ ముఖ్యులు శాతవాహనులయి తూర్పు దక్కన్‌ ప్రాంతపు తొలి 
రాజ్యాన్ని స్థాపించారు. దక్కన్‌ పీఠభూమికి వ్యవసాయ వర్గ సమాజ వ్యాప్తిలో భాగంగా 
వచ్చిన బ్రాహ్మణ, బౌద్ద మతాలను రెండింటినీ సమంగానే ఆదరించారు.” 

కాబట్టి మన ఆరద్రుత చరిత్ర లన్నీ శాతవాహనులతో ప్రారంభం కావడం 
సహజమే. అయితే ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి జరిగిన ఎ విప్లవాత్మకమైన 
పరిణామమయితే శాతవాహనుల రాజ్యానికి కారణం అయిందో ఆ పరిణామం యొక్క 
అధ్యయనాన్ని కొనసాగించకుండ, చరిత్ర అంతా గూడ శాతవాహనులు ఇక్ష్వాకులు- 
చోడులు-పల్లవులు-అంటూ రాజవంశాల అనుక్రమణికగా మన పుస్తకాలలో రాస్తారు. 
కోశాంబి సూచించిన పద్దతిని అనుసరించేటట్టయితే పూర్తిగా వెరే చరిత్ర రాయాల్సి 
వుంటుంది. కోశాంబి అధ్యయనం చేసిన పడమటి దక్కన్‌లాగ తూర్పు దక్కన్‌కు 
చెందిన తెలంగాణా గూడ అమ్మదేవతల పూజలకు ప్రముఖ కేంద్రం. తెలంగాణలోని 
చెరువుల కట్టలు కాకతీయులచేతగాని తదనంతర కాలంలోగాని నిర్మించినవి కావచ్చు. 
కాని నీటి వనరులుగా అవి చాలా ప్రాచీనమయినవి. ఈ చెరువులన్నీ ఇప్పటికీ 
ప్రముఖమైన అమ్మదేవత పూజా కేంద్రాలు. తెలంగాణలో జరిగే బోనాల పండగతో 
పోల్చదగ్గ అమ్మదేవతల పండగలు దేశంలో చాలా కొద్ది సంఖ్యలోనే వుంటాయి. 
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ ఇటువంటి అమ్మదేవతల పూజలకు ప్రముఖ 
కేంద్రాలయి వుండాలి. ఇప్పటికి హుస్సేన్‌సాగర్‌ చుట్టూ అమ్మదేవతల పూజామందిరాలు 
అసంఖ్యాకంగా వున్నాయి. చెరువు కట్టకు పడమటి దిక్కున, బొంబాయి రైలు మార్గం 
అవతల, ఒక్క ఫర్గాంగు నిడివిలో ఖైరతాబాద్‌ మెయిన్‌రోడ్డ మీదనే ఇద్దమ్మ, పెద్దమ్మ, 
గడ్డలమ్మ, నీళ్ళపోచమ్మ, ఊరపోచమ్మ మొదలయిన పర్లుగల అమ్మదేవతల 
పూజామందిరాలు కనీసం ఒక్క డజను వున్నాయి. ఇంతమంది దేవతలూ ఒకే 
ప్రాంతంలో ఆరాధించబడి వుండడానికి వీలే లేదు. వ్యవసాయక సమాజం విస్తరించిన 


130 ప్రాచీన భారతదేశ చరిత్ర 


క్రమంలో వీళ్ళ పూజలతో బాటు పూజాస్థలాలు గూడ స్థానభ్రంశం చెంది వుండాలి. 
వీళ్ళ పూజలలోని మార్పులను, పూజా స్థలాలోని మార్పులనూ, బోనాల పండుగలో 
వచ్చిన పరిణామాలనూ, పురావస్తు అవశేషాలతోనూ కాలిబాటల మార్గాలతోనూ 
జోడించి అధ్యయనం చేయడం అవసరం. ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి 
జరిగిన మార్పును ఇవి సూచిస్తాయి. ఆహారాన్ని సేకరించడం మాని ఉత్పత్తి చేయడం 
మొదలు పెట్టడంతో చరిత్ర పూర్వదశ (PrEe-hIstory) అంతమయి చరిత్ర 
మొదలవుతుందనుకుంటే “ఆంధ్రుల చరిత్ర క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి తెలంగాణలో 
మొదలయింది. కొన్ని శతాబ్దాల తరువాత గాని కోస్తా జిల్లాలలోని డెల్టా అడవులను 
వ్యవసాయ యోగ్యం చేసేస్థాయికి అది ఎదగలేదు. 19వ శతాబ్దంలో కృష్ణ గోదావరి 
నదుల మీద బ్రిటిష్‌ వాళ్ళు బ్యారేజిలు కట్టేదాకా డెల్టా ప్రాంతంలో అడవులు మిగిలే 
వున్నాయి. ఇక ప్రాచీన కాలం సంగతి చెప్పనవసరం లేదు. 

ఈ చరిత్రను తెలుసుకోవడానికి అధ్యయనం టప్రారంభించాల్సింది 
శాతవాహనుల శాసనాలతో కాదు, పోచమ్మ పూజలతోనూ బోనాల పండుగతోనూ. 
అక్కడే మన చరిత్ర మూలం దొరుకుతుంది. ఇప్పటిదాకా రాసిన “ఆంధ్రుల చరిత్ర 
పుస్తకాలలో ఏటుకూరి బలరామమూర్తి కంభంపాటి సత్యనారాయణల వంటి 
మార్క్సిస్టుల పుస్తకాలతో సహా-ఈ స్పృహ ఆవగింజంతయినా లేదు. కోశాంబి నుండి 
ఉత్తేజం పొందినట్టు కనిపించే కంభంపాటి సత్యనారాయణ గారికి అసలు కోశాంబి 
అధ్యయన పద్ధతే అర్థం కాలేదు. 


వివరణలు 

1. Scientific Numismatics, IN, Pages 152, 154 

2, ISIH, Page 184, పాదసూచిక 4 

ర్క The origin and development of silver coinage in India, IN Page 91 
4. Scientific Numismatics, IN, Page 153 


The study and metrology of silver punch-marked coins, IN, Pages 
69-70 
ర్‌, The Study and metrology of Silver punch-marked coins, IN page 24 
6. కోశాంబి పద్దతిని వివరణాత్మకంగా తెలిపే వ్యాసం : 
The కళళ కళకళ order of punch-marked 00109-! : Are-examination 
of the older Taxila hoard, IN, Pages 107-122 


18. 


19. 
20. 
21. 
22, 
23. 
24. 


25, 
26. 
27. 
28. 


131 


Scientific Numismatics, IN, Page 150 

The chronological order of punch-marked coins-l, IN. Page 121 
The study and metrology of silver punch-marked coins-l IN, 
Page 67 

The chronological order of punch-marked coins-| IN, Page 115 
The study and metrology of silver punch-marked coins, IN, Page 52 
The study nd metrology of silver punch-marked coins, IN, 
Pages 46-47 

15101, Page 176 

The chronological order of punch-marked coins-l, IN, Page 121 
The study and metrology of silver punch-marked coins, IN Page 71 
15101, Page 176 

The chronological order of punch-marked coins-l, IN, Page 119 
పురాణాలు చదివే ఓపిక లేకుంటే విశ్వనాథ సత్యనారాయణగారి పురాణ వైర 
(గ్రంథమాల చదివితే ఈ విషయం అర్దం అవుతుంది. 

The origin and development al silver coinage, in India, IN, 
Pages 49-93 

Scientific Numismatics, IN, Page 154 

The origin and development of silver coinage in India, IN, Page 91 
The origin and development of silver coinage in India, IN, Page 92 
15101, Page 183 

The origin and development of silver coinage in India, IN, Page 93 
CCAIl, Page 189 

Pilgrim's progress : A contribution to the pre-history of the Western 
Deccan Plateau, MR, Page 130 

Dhenukakata, HS, Page 198 

Pilgrim's progress.......MR, Page 114 

0౦||, Pages 136-137 లలోని చిత్రపటం చూడండి. 

ఈ విమర్శ సూత పుత్రుడయిన కర్షుని చేత చేయించడం వింతేనని కోశాంబి 
అంటాడు. Combined methods is indology, HS, Page 21 


132 


29. 
30. 
31. 
32. 
33. 
34. 
35; 
36. 
3/. 


38. 


39. 
40. 


41. 


42. 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


CCAI, Page 119 

Combined methods in Indology, HS, Page 22 

Social and Economic aspects of the Bhagavad Gita, MR, Page 19 
15101, Page 192 

ISIH, Pages 134-135 

What constitutes Indian History? HS, Page 70 

15101, Page 134 

The Basis of Ancient Indian History, HS, Page 29 

The Study and metrology of silver Punch-Marked coins IN, Page 19 
ఇప్పటికీ రాశులను అనుసరించి చెప్పే జ్యోతిష్యాన్ని పాశ్చాత్య జ్యోతిష్యం 
అనీ నక్షత్రాలను అనుసరించే దాన్ని భారతీయ పద్దతి అనీ అంటారు. 
జ్యోతిష్యాన్ని గురించి ఇక్కడే రెండు మాటలు చెప్పుకుంటే సరిపోతుంది. 
తొలినాటి వ్యవసాయక సమాజంలో రుతుక్రమాన్ని తెలుసుకోవడానికి 
రాశుల నక్షత్రాల పరిజ్ఞానం అత్యవసమయింది. అయితే ఈ ప్రాముఖ్యం 
త్వరలోనే తలకిందులయి రాశులూ నక్షత్రాలూ జీవితాన్ని శాసించే శక్తులుగా 
భావించబడ్డాయి. ఆదిమ కాలంలో కార్యకారణ సంబంధాల గురించి స్పష్టత 
లేని దశలో ఒక సూచికగానే సంకేతంగానో వున్నది. హేతువుగా, కారణంగా 
భ్రమించబడుతుంది. రుతుక్రమాన్ని సూచించే నక్షత్రాలు జీవితాన్ని శాసించేవి 
అయ్యాయి. ఈ నమ్మకం బ్రాహ్మణులకు లాభదాయకం కావడంవల్ల పెంచి 
పోషించబడింది. జ్యోతిష్యం తప్పని ప్రయోగాత్మకంగా 'రుజువు' చేయాల్సిన 
అవసరంలేదు. అది చరిత్రలో ఎందుకు పుట్టిందో అర్థం చేసుకోగలిగితే చాలు 
దాని మీదున్న విశ్వాసానికి పునాది పోతుంది. ఇది ఒక్క జ్యోతిష్యానికే కాదు 
ఎ మూఢ విశ్వాసానికయినా వర్తిస్తుంది. 

Pilgrim's Progress...MR, Page 114. 

Pilgrim's Progress : A contribution to the pre-history of the Western 
Deccan Plateau, MR, Pages 110-152 

At the cross-roads : A study of mother goddess cult sites, MR, 
Pages 82-109. 

Pilgrim's Progress...MR, Page 111; 

CCAIl, Pages 111-112. 

Combined methods in Indology, HS, Pages 17-18 


ఉత్తరాపథం - దక్షిణాపథం 133 


43. 


44, 
45. 
46. 
47. 
48. 
49. 
50. 


51. 


52. 
53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 


60. 
61. 

62. 
63. 


The Buddhist Caves of Western India, 

Times of India Annual numse, 1961 

At the cross-roads...MR, Page 100 

At the cross-roads...MR, Page 98 

Pilgrim's Progress...MR, Page 116 

At the cross-roads...MR, Pages 96-97 

CCAIl, Pages 184-185 

ISIH, Pages 268 

The Buddhist Caves of Western India, Times of India Annual 
number, 1986 

15111, గూడ చూడవచ్చు. 

At the cross-roads...MR, Page 86 

Pilgrim's Progress...MR, Page 141 

At the cross-roads...MR, Pages 82-83 

Pilgrim's Progress...MR, Page 129 

Pilgrim's Progress...MR, Page 130 

Pilgrim's Progress...MR, Pages 122-123 

At the cross-roads...MR, Page 86 

కనీసం పండర్‌పూర్‌లోని విఠల దేవాలయాన్నీ, లక్ష్మి దేవాలయాన్ని కలిపి ఒకే 
దేవాలయం చేసి వుండవచ్చును. కాని ఎన్ని గుళ్ళంటే బ్రాహ్మణులకు అంత 
లాభం కాబట్ట వాళ్ళు ఆ పని గూడ చేయలేదు. 

Pilgrim's Progress...MR, Pages 115 

Pilgrim's Progress MR, Pages 114-125 

15101, Page 244 

ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర (రెండు సంపుటాలు) 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


7. వ్యవసాయ విస్తరణ - స్వ్తయంవోషక గ్రామాలు 


ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి జరిగిన పరిణామం క్రీ.పూ. 300 
నాటికి గంగా యమునా లోయలలో ఒక కొలిక్కి వచ్చింది. ఆహారాన్ని ఉత్పత్తి చేసే 
వ్యవసాయక వర్గ సమాజం రాచరికం ఏర్పడ్డాయి. అంతేకాక ఇప్పుడు యజుర్వేద 
కాలంలో లాగ వానాకాలం వ్యవసాయం-వేసవికాలం సంచారం అనే పద్ధతిపోయి, 
చాలా వరకు సిర వ్యవసాయం ఏర్పడింది. అంటే మొదటి అధ్యాయంలో చెప్పిన 
మూడు పరిణామాలలో రెండవది గూడ రూపం తీసుకుంది. “గ్రామం” అనే మాటకు 
ఇప్పుడు సంచార సజాతుల బృందం అనే అర్ధం పోయి వ్యవసాయ ప్రధానమయిన 
స్థిర ఆవాసం అనే ఆధునిక అర్థం వచ్చింది. యజ్ఞబలుల రూపంలో కాక కర్షకుల 
నుండి అదనపు ఉత్పత్తిని పన్నుల రూపంలో తీసుకుంటున్నారు. (అయితే పాత 
ఆచారానికి అవశేషంగా పన్నులలో “బలి అనేది ఒకటి నిలిచిపోయింది). పట్టణాలలో 
సంపన్నులైన రాజులు, శ్రేష్టులూ పురోహితులు వున్నారు. గ్రామాలలో భూమిని 
పశుసంపదలను ఉమ్మడిగా కలిగిన సజాత వ్యవసాయక బృందాలున్నాయి. 

ఇదంతా నాగరికత విస్తరించిన ప్రాంతాలలో అయితే ఇంకా చాలా భూభాగంలో 
ఆటవికులున్నారు. అడవులున్నాయి. ఈ అడవులలో ఇనుము వాడకాన్నీ వ్యవసాయక 
వర్గసమాజాన్నీ ప్రవేశపెట్టే కర్తవ్యం ఇంకా మిగిలేవుంది. ఇదికాక, స్థిర వ్యవసాయ 
గ్రామాలు మరొక్క అడుగు ముందుకుపోయి స్వయంపోషకం కావలసివుంది. ఇది 
మొదటి అధ్యాయంలో చెప్పిన మూడవ పరిణామం. వ్యవసాయానికి అనుబంధమయిన 
వ్యవసాయేతర ఉత్పత్తి అప్పుడు అధికంగా (గ్రామంలోనే జరుగుతుంది. ఇనుము, 
ఉప్పు వంటివి కొన్ని తప్ప మిగిలిన నిత్యజీవిత అవసరాలన్నీ గ్రామంలోనే 
తయారవుతాయి. దీనికి కావలసిన సామాజిక నిర్మాణం రూపొందాల్సి వుంది. 

వ్యవసాయ విస్తరణలో బౌద్ద, బ్రాహ్మణ మతాలు గతంలో లాగే పనిచేసాయి. 
కాని స్వయంపోషక గ్రామాల ఆవిర్భావంలో మాత్రం బ్రాహ్మణ మతానికే పైచేయి 
అయింది. బ్రాహ్మణుల వర్ణ వ్యవస్థ మరింత పరిణతం చెంది కుల వ్యవస్థ అయి 
స్వయం పోషక గ్రామీణ సమాజానికి నిర్మాణ సూత్రం అయింది. బౌద్ధం ఈ పని 
చేయలేకపోగా, గ్రామీణ స్వయంపోషకత్వం వల్ల దెబ్బతిన్న దూరప్రాంత వర్తకంతో 
బాటు తాను గూడ దెబ్బతిని తన పునాది కోల్పోయింది. బౌద్భుల సామాజిక నీతి 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 135 


గూడ మగధ సమాజానికి తగినంతగా, స్వయంపోషక గామీణ జీవితానికి దానిమీద 
ఆధారపడ్డ భూస్వామ్య వ్యవస్థకూ తగింది కాదు. బ్రాహ్మణులు భూస్వామ్య వ్యవస్థకు 
సరిగ్గా అతికే భక్తి భావాన్ని కల్పించి, భగవద్గీతలో కృష్ణుడిచేత చెప్పించి మహాభారతం 
లోనికి ఇరికించారు. బౌద్దమతం నాశనం కావడానికి శంకరాచార్యుడి తార్కిక శక్తి 
కారణం కాదు. స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ ఆవిర్భావం బౌద్ధానికి సామాజిక పునాది 
లేకుండచేసి బ్రాహ్మణ మతాన్ని కాపాడింది. అయితే దక్కన్‌లో మారుమూలలకు 
వ్యవసాయక వర్గ సమాజాన్ని విస్తరింపచేసే పరిణామక్రమం ఇంకా చాలాకాలం 
సాగుతూనే వుంది కాబట్టి ఆ విస్తరణలో తన కర్తవ్యాన్ని గతంలోలాగ నిర్వహిస్తూ 
వచ్చిన బౌద్దం చాలా కాలం నిలిచింది. 
కౌటిల్యుడు - అశోకుడు 

మగధ రాజ్యం, దాని చివరిదశ అయిన మౌర్య సామ్రాజ్యాల గురించి ఇదివరకే 
చాలాసార్లు ప్రస్తావించాము. క్రీ.శ. 312లో స్థాపించబడిన మౌర్య సామ్రాజ్యం భారత 
ఉపఖండంలో చాలా మేరకు విస్తరించింది. వాయవ్య దిశలో గాంధార నుండి తూర్పున 
కళింగ దాక, దక్షిణాన మైసూరు దాకా మౌర్యుల అధికారం చలామణి అయింది. 
ప్రాచీన తమిళ సాహిత్యంలో “మొరియార్‌ సైన్యం మధుర దాక వచ్చి తిరిగి వెళ్ళిందన్న 
అస్పష్టమైన ప్రస్తావన' మౌర్యుల గురించే అయితే మైసూరు నుండి ఇంకా దక్షిణానికి 
గూడ మౌర్య సామ్రాజ్యం విస్తరించిందని అర్థం చేసుకోవాలి. 

అయితే ఉపఖండ వ్యాప్తమయిన 'సామ్రాజ్యం' అంటున్నామంటే ఆ భూభాగాన్ని 
ఆధునిక నమూనాలో ఊహించుకోగూడదు. అది స్థిర వ్యవసాయ గామాలతో నిండి 
వుందని భావించకూడదు. అప్పటికి ఆ 'సామ్రాజ్యం'లో మూడు రకాల భాగాలున్నాయి. 
కొన్ని స్థిర నివాస గ్రామాలున్నాయి. కొన్ని వ్యవసాయక సంచార బృందాలున్నాయి. 
చాలా భాగం ఇంకా ఇనుము వాడకం వ్యవసాయం తెలీని అడవి ప్రాంతాలూ పశు 
పోషక గణాలు వున్నాయి.” మౌర్యులు దక్కన్‌నూ తూర్పు భారత దేశాన్ని 'జయించారు' 
అంటున్నామంటే ఇక్కడ వ్యవసాయక సమాజాలూ రాజ్యాలూ ఉన్నాయనీ ఆ రాజులను 
మౌర్యులు ఓడించారనీ కాదు. మౌర్యుల సమకాలికులలో తూర్పు దక్షిణ భారత 
దేశానికి చెందిన రాజులెవ్వరూ లేరు. రాజ్యాలు లేవు. వివిధ దశలకు పరిణతి చెందిన 
గణాలు మాత్రమే ఉన్నాయి. అశోకుడికి అహింస వైపు బుద్ధి మళ్ళించిన కళింగ 
యుద్దం సంగతి అందరికీ తెలిసిందే. ఆ యుద్దాన్ని గురించి అశోకుడు ఒక శాసనంలో 
చెప్పాడు గానీ తాను ఓడించిన రాజు ఎవ్వరో చెప్పలేదు. ఆ యుద్దంలో లక్షమందిని 
చంపి లక్షా యాభైవేల మందిని చెరపట్టి తెచ్చానని చెప్తాడు గాని వాళ్ళ రాజు ఫలాన 


136 ప్రాచీన భారతదేశ చరిత్ర 


అనలేదు. కాబట్టి చెప్పుకోదగ్గ జనాభాను పోషించగల స్థితికి అప్పటికి కళింగ ప్రాంతపు 
గణాలు ఎదిగాయి గానీ ఇంకా రాజ్యాలూ రాచరికాలూ ఏర్పడలేదు. దక్షిణ భారత 
దేశం గూడ అంతే. ఒక శాసనంలో అశోకుడు తన రాజ్యం పరిసరాలలో వున్న దేశాలను 
ప్రస్తావిస్తూ “చోడులు, పాండ్యులు, సతియపుతులు, కేరళపుతులు, యవనరాజు 
అంతియకుడు (Antiochus), అతని ఇరుగు పొరుగు రాజులు' అంటాడు. 
వాయువ్యాన్ని గురించి చెప్పేటప్పుడు రాజుల ప్రస్తావన తెచ్చి, దక్షిణ భారతదేశానికి 
వచ్చేటప్పటికి మాత్రం “చోడులు, పాండ్యులు అంటున్నాడంటే అవి రాజ్యాలు కావు. 
గణాలని అర్దం అవుతుంది. మొత్తం అశోకుడి శాసనాలలో ఆంటియోకస్‌, మాగస్‌, 
టాలెమియాన్‌, అలెగ్గాండ్రాస్‌ అనే గ్రీకు రాజుల పేర్లున్నాయి కానీ ఒక్క భారతీయ 
రాజు పేరూ లేదు.” 

గణాలు ఇంత అధిక సంఖ్యలో ఉండడమేకాక, వ్యవసాయం అలవడిన 
ప్రాంతాలలో సహితం అప్పటికింకా స్థిర వ్యవసాయం సర్వత్రాలేదు. పశుపోషణకు 
అనుబంధమయిన వ్యవసాయం మిగిలి వుంది. స్టిర వ్యవసాయం అభివృద్ది చెందిన 
చోట గూడ గ్రామీణ శ్రమ విభజన ఇంకా అపరిణతంగా వుంది. మౌర్యుల చివరి 
రోజుల దాకా గ్రామాల వ్యవసాయేతర అవసరాలు (పనిముట్లు, వస్ర్తాలు, వగైరా) 
గ్రామాలలోనే తయారయ్యే స్వయంపోషక వ్యవస్థ ఆవిర్భవించలేదు. అప్పటికి ఇంకా 
కర్షకుల వ్యవసాయేతరమయిన అవసరాలను పట్టణ ప్రాంత వృత్తి శ్రేణులు, వర్తక 
శ్రేణులు, తీరుస్తున్నాయి. ఈ శ్రేణుల మగధ రాజ్యం ఆవిర్భవించిన నాటి నుండి 
పట్టణాలలో బలమైన వర్గాలుగా వున్నాయి. మౌర్యుల కాలంలో మనదేశానికి వచ్చిన 
మెగస్తనీస్‌ మనదేశంలో 7 మార్గాలను గుర్తించాడు. వాటిలో గ్రామీణ కర్షకులు ఒకటి 
కాగా, వృత్తి పనివాళ్ళనూ వ్యాపారస్తులనూ కలిపి ఒక పట్టణ ప్రాంత వర్గంగా చెప్పాడు." 
అదే స్వయంపోషక గ్రామాల ఆవిర్భావం తరువాత అయివుటే వృత్తి పని వాళ్ళనూ 
రెతులనూ ఒకటిగా (ఒక గ్రామీణ వర్గంగా) చెప్పి, వర్తకులను వేరేగా చెప్పి వుండేవాడు. 

ఇటువంటి సామ్రాజ్యంలో అదనపు ఉత్పత్తి చాలా స్వల్పంగా, “పల్చగా, 
వుంటుంది. దానిని చెప్పుకోదగ్గ మొత్తంలో సేకరించాలంటే పరిపాలన కేం ద్రీకృతంగా 
వుండాలి. శిస్తుసేకరణ కర్కశంగా వుండాలి. వీలయిన మేరకు వ్యవసాయేతర సరుకుల 
ఉత్పత్తి వర్తకం గూడ కేంద్రకృతంగానే సాగాలి. ప్రపంచంలోని అన్ని దేశాలనూ ఈ 
దశలో-అంటే ఇనుము యుగానికి చెందిన వ్యవసాయ వర్గ సమాజం స్థిరపడిన తొలి 
రోజులలో - పెద్ద పెద్ద 'సామాజ్యాలు వచ్చాయి. రోమన్‌ సామ్రాజ్యం నుండీ మౌర్య 
సామ్రాజ్యం దాకా ఈ కోవకు చెందినవే. ఇవి పేరుకు మాత్రమే సామ్రాజ్యాలు, వీటి 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 137 


పునాది అయిన అదనపు ఉత్పత్తి చాలా పల్పనయినది. అయితే దాన్ని మొత్తం కేంద్రీ 
కృతంగానూ క్రూరంగానూ సేకరించి వినియోగించడంవల్ల చాలా ఆర్భాటమయిన 
రాచరికాలూ, నలుదిశలా విస్తరించే వ్యాపారాలూ సాగుతాయి. సామాజిక అభివృద్ది 
ఇంకొంచెం పురోగమించడంతో ఈ సామాజ్యాలూ కూలిపోతాయి. కర్షకుల అవసరాలు 
సమర్ధవంతంగా తీరాలంటే శ్రమ విభజన పెరగాలి. మనదేశంలో నయితే వ్యవసాయేతర 
గ్రామీణ అవసరాల ఉత్పత్తిగూడ గ్రామంలోనే జరగడం మొదలవుతుంది. వడ్రంగి, 
కమ్మరి, కుమ్మరి, శాలి గ్రామాలలోనే స్థిరపడతారు. వృత్తి శ్రేణులూ వర్తకపు శ్రేణులూ, 
తమ ఉనికిని కోల్పోతాయి. పైగా అప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది కాబట్టి అదనపు 
ఉత్పత్తి సేకరణ (శిస్తు వసూలూ) కేంద్రీకృతంగా సాగనక్కరలేదు. వికేంద్రీకరణ 
చెందడం అప్పుడు సాధ్యం. గ్రామం స్థాయిలో భూస్వాములు, ఆపైన సామంతులు, 
ఆపైన రాజులు, మహారాజులు, చక్రవర్తులు, - పాలకవర్గం ఒక దొంతరగా 
ఏర్పడగలదు. కేంద్రీకృత పాలన ఇప్పుడు పోయి కిందివాడు పై వాడికి శిస్తు చెల్లించి, 
వాడికి అవసరమయినప్పుడు తన సైన్యాన్ని పంపించే ఒప్పందం మీద పైవాడు కింది 
వాడి పరిపాలనా స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తాడు. ఇది (సూలంగా) భూస్వామ్య వ్యవస్ట 
లక్షణం. గంగా, యమునా లోయలలో మౌర్యుల పతనంతో స్వయంపోషక గ్రామాలు 
ఏర్పడి, వాటిని ప్రాతిపదికగా భూస్వామ్య వ్యవస్థ ఆ తరువాతి శతాబ్దాలలో 
రూపొందింది. యూరప్‌లో రోమన్‌ సామ్రాజ్యం పతనంతో భూస్వామ్య వ్యవస్థ (ప్రారంభ 
మయింది. రాజ్యాలూ వర్తక వాణిజ్యాలూ ఎంత ఆర్భాటంగా వుంటే అంత గొప్ప అని 
భావించే బూర్జువా చరిత్రకారులు ఈ దశను 'చీకటియుగంి అనడం కద్దు. అయితే 
ఉత్పత్తి చేసే రైతును అడిగితే తన బ్రతుకు మునుపటి కంటే ఇప్పుడే నయం అంటారు. 
తనకు కావలసిన పనిముట్టూ, గుడ్డలూ గ్రామంలోనే దొరుకుతాయి. అవసరమయితే 
ఆ పనిముట్లతో తాను గూడ ఆయుధాలు తయారు చేసుకోవచ్చును. తనను దోచుకునే 
వాడు ఎక్కడో పాటలీపుత్రంలో వుండే రాజు కాక, ప్రత్యక్షంగా కనబడే “దొర' అవుతాడు. 

మన దేశంలోని మొట్టమొదటి వ్యవసాయిక రాజ్యం అయిన మగధ అవిర్భావాన్నీ 
అభివృద్దినీ పణశాస్త్ర అధ్యయనం సహాయంతో కోశాంబి వివరించిన తీరును కిందటి 
అధ్యాయంలో చూశాము. 'నందరాజుల' కాలానికి వచ్చెసరికి మగధ పెద్ద రాజ్యం 
అయింది. మౌర్యులతో ఇంకా విస్తరించింది. అశోకుని కాలానికి అత్యున్నత దశను 
చేరుకుని క్రమంగా క్షీణించింది. ఈ పరిణామాన్ని నడిపిన ఆర్థిక వైరుధ్యాలను కోశాంబి 
శాసన సాహిత్య మూలాల ఆధారంగా విశ్లేషిస్తాడు. కేంద్రీకృత రాజ్యం అవిర్భవించి 
కర్కశంగా అదనపు ఉత్పత్తిని సేకరించి దానిని కేంద్రీకృతంగా వర్తకానికి వినియోగించిన 


138 ప్రాచీన భారతదేశ చరిత్ర 


దశను కౌటిల్యుడి అర్దశాస్త్రం ఆధారంగానూ, ఈ కేంద్రకృత రాజ్యం తన అంతర్గత 
వెరుధ్యాలను పరిష్కరించుకునేందుకు విఫల ప్రయత్నం చేసి నాశనమయిన స్వయం 
పోషక గ్రామీణ వ్యవస్థకు దారి విడిచిన దశను అశోకుడి శాసనాల ఆధారంగానూ 
వివరిస్తాడు. | 

కౌటిల్యుడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయాడు అనేది అంత ముఖ్యం 
కాదు. అర్దశాస్త్రంలో వివరించిన సమాజం ఎ కాలానికి చెందింది అనేది ముఖ్యం. 
అర్దశాస్త్రం తొలి మౌర్యుల కాలానికీ తత్పూర్వులయిన 'నందరాజుల' కాలానికీ 
చెందిందనీ, ఆనాటి రాజనీతికి అది ప్రత్యక్ష వ్యాఖ్య అని కోశాంబి వివరంగా 
నిర్ధారిస్తాడు.' కౌటిల్యుడు మొదటి మౌర్యరాజయిన చంద్రగుప్తుడి అమాత్యుడన్న 
సంప్రదాయం గూడ ఇందుకు సరిపోతుంది. 

పల్చగా విస్తరించిన వ్యవసాయక సమాజం నుండి అదనపు ఉత్పత్తిని కర్కశంగా 
సేకరించడం, ఆ అదనపు ఉత్పత్తిని రాజ్యాంగయంత్రం పర్యవేక్షణ క్రింద వ్యవసాయేతర 
సరుకుల ఉత్పత్తికీ, వర్తకానికీ వినియోగించడం, ఆటవిక ప్రాంతాలలోనికి వ్యవసాయాన్ని 
విస్తరింపజేయడం అనే మూడు కర్తవ్యాలను అర్డశాస్త్రం రాజ్యాంగ యంత్రానికి 
ప్రబోధిస్తుంది. ఏ రకమయిన అతతకలతతుతో. ఆకర్షణగానీ పదాడంబరంగానీ 
నీతి సంబంధమయిన ఆచ్చాదన గానీ లేకుండ చేసిన రచన అర్ధశాస్త్రం. పూర్వ 
ఆచార్యుల అభిప్రాయాలను కోడీకరించి “ఈ ప్రపంచాన్ని లోబరచుకుని పరిపాలించే 
పద్దతులను” తన గ్రంథం తెలుపుతుందని ఆదిలో రచయితే అన్నాడు." ధర్మం, 
అర్దం కామం అనే మూడింటిలోనికీ అర్దమే ముఖ్యం. ఎందుకంటే తక్కిన రెండింటికీ 
అదే మూలం అని గూడ నిర్మొగమాటంగా అన్నాడు. సంస్కృత సాహిత్యంలో 
ఈరకమయిన రచన అసాధారణమయినది. తరువాతి కాలపు బ్రాహ్మణులకు ఈ 
నిర్ణజ్ఞ సులభంగా మింగుడు పడలేదు. అందుకే రచయిత అసలు పేరు కౌటిల్యుడు 
కాగా అతనిని కుటిలుడిగా భావించిన తదనంతరులు ఆ పేరును కౌటిల్యుడిగా 
మార్చారని కోశాంబి అంటాడు." 

ఈ సమాజం ఆర్థిక స్వరూపం ఈ విధంగా వుంది. గ్రామీణ ప్రాంతాల 
ప్రముఖులు జానపదులు. వీళ్ళను భూస్వాములు అనడానికి వీలులేదు. భూమిలో 
స్వంత ఆస్తి ఇప్పటికింకా లేదు. గ్రామీణ ప్రాంతాలలో భూమినీ పశువులనూ సమష్టిగా 
కలిగి వున్న సజాత బృందాలున్నాయి. వాటి పెద్దలు ఈ జానపదులు. అర్దశాస్త్రంలో 
ఆస్తి వారసత్వాన్ని చర్చించిన చోట భూమి ప్రస్తావన లేకపోవడాన్ని బట్టి ఇది ఇంకా 
ఉమ్మడి ఆస్తే తప్ప స్వంత ఆస్తి కాదని అర్ధం అవుతుంది.” ఈ జానపదులు చాలా 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 139 


ముఖ్యులు. పట్టణ ప్రాంతాల ప్రముఖులయిన పౌరుల కంటే జానపదుల గురించే 
రాజు ఎక్కువ శ్రద్ద తీసుకోవాలని కౌటిల్యుడు అన్నాడు." 

జానపదుల భూములలో కూలిచేసిన శూద్రులు 'అర్హసీతకులు'. వీళ్ళ పొలంలో 
శ్రమచేసి, పండించిన పంటలో సగం జానపదులకు అప్పజెప్పారు. శూద్రుల నుండి 
పంటలో సగం తీసుకున్న జానపదులు రాజుకు శిస్తుగా ఆరవవంతు చెల్లించారు. 
మిగిలింది తమ స్వంతం” అయితే ఇందులోంచి మళ్ళీ చిల్లర పన్నులు, కానుకలు, 
బహుమానాలు, రాజులకు చెల్లించేవారు. వీళ్ళ భూములు కాక 'సీతా భూములని 
వేరే ఉండేది. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవసాయయోగ్యం చేయబడిన బీడు 
భూములు, ఈ బీడు భూములను ఎవ్వరూ ఆక్రమించుకోకుండా ప్రభుత్వమే శూద్ర 
కూలీలను ప్రయోగించి వ్యవసాయం చేయించాలన్నది అర్దశాస్త్రంలోని ముఖ్యమైన 
సూచనలలో ఒకటి. శూద్రులే ఎందుకంటే, “వాళ్ళయితేనే అన్ని రకాల దోపిడీ సాధ్యం 
అవుతుంది కాబట్టి” అంటాడు కౌటిల్యుడు" 100 నుండి 500 దాకా శూద్ర కర్షకులను 
ఈ సీతా భూములలోనికి పంపించాలి. దానిని వాళ్ళు వ్యవసాయ యోగ్యం చేయాలి. 
అయితే ఈ శూద్ర కర్షకులు బానిసలు కారు, శిస్తు చెల్లించే రైతులు. వాళ్ళ స్వేచ్చ 
మీద మాత్రం రకరకాల పరిమితులున్నాయి. ఒక కుటుంబం నాగలి కిందికి 
తెచ్చిన భూభాగం వాళ్ళ జీవిత పర్యంతం (మాత్రమే) వాళ్ళది అవుతుంది. దానిని 
అమ్మడానికిగాని కుదవపెట్టడానికిగాని వీలులేదు. జనపదాలలో పన్నులు ఆరవ 
వంతుకాగా సీతా భూములలో నాల్గవవంతు. సీత్రా [గ్రామాల వ్యవహారాలను ప్రభుత్వ 
ఉద్యోగులూ వైద్యులూ పశువైద్యులూ చూసుకుంటారు. 

ఈ సీతా భూముల వ్యవసాయానికి కౌటిల్యుడు చాలా ప్రాముఖ్యం ఇస్తాడు. 
దీనికి కారణం ఆర్థిక పరంగా నిర్మాగమాటంగా వివరిస్తాడు. జనపదాల నుండి వసూలు 
చేసుకునే ఆరవ వంతు పన్నుమీద ప్రభుత్వం బతకలేదనిచెప్తూ రవెన్యూ అవసరాల 
కోసం ప్రభుత్వమే వ్యవసాయీకరణ చేపట్టాలంటాడు. ఇతర రాజ్యాల మీద యుద్దం 
చేయడం గూడ అందుకోసమే. ఆ దేశాలను లూటీ చేయడం, లోబరచుకోవడం 
మొదలయిన లక్ష్యాల కంటె ముఖ్యమయినది, ఆ రాజ్యంలోని బీడు భూములలోనికి 
శూద్రులను ప్రవేశపెట్టి వాటిని సీతభూములుగా మార్చడం. యుద్దాలు ఇందుకోసమే 
చేయాలన్నాడు.“ కళింగ యుద్దంలో అశోకుడి సైన్యాలకు లొంగిపోయిన లక్షాయాఖై 
వేలమందిని అశోకుడు సీతా భూముల పైన కర్షకులుగా నియమించాడు." ఈ విధంగా 
వ్యవసాయ విస్తరణను ఒక పబ్లిక్‌ సెక్టర్‌ పరిశ్రమగా నిర్వహించే దృక్పథం కౌటిల్యుడు 
ఎంత సంపూర్ణంగా ప్రదర్శించాడంటే, సీతా గ్రామాలలో ఎటువంటి అసంతృప్తి గానీ 
అలజడి గానీ చెలరేగకుండ అన్ని కట్టుదిట్టాలూ చేశాడు. అసంతృప్తికి సాధనాలు 


140 ప్రాచీన భారతదేశ చరిత్ర 


కాగలవన్నీ అక్కడ నిషిద్దాలు. సీతా గ్రామ వాసులయిన శూద్రులు ఆయుధాలు 
ధరించడానికి వీలులేదు.* ఏ రకమయిన ఆటగాళ్ళు గానీ పాటగాళ్ళు గానీ పోవడానికి 
వీలులేదు. బౌద్ద శ్రమణలు గానీ భిక్షువులు గానీ పోవడానికి వీలులేదు. పురోహితులకు 
మాత్రం కొంత భూమిని శిస్తు మినహాయింపుతో యిచ్చి ఈ గ్రామాలలో వాళ్ళ నివాసాలు 
ఏర్పరచారు.” “గ్రామీణులు అసహాయులయితేనే పనిమీద దృష్టి కేంద్రీకరిస్తారు. 
శిస్తు, శ్రమ, సంపద, ధాన్యం, తద్వారా పెరుగుతాయి.” అని కౌటిల్యుడు అన్నాడు." 

మొత్తం రాజ్యంలోని వ్యవసాయక భూభాగంలో అత్యధిక భాగం ప్రభుత్వ 
నిర్వహణలో శూద్ర కౌలు రైతులు సేద్యం చేసిన ఈ సీతా భూములేనని కోశాంబి 
అభిప్రాయం.” ఈ భూభాగం విస్తృతి ఎంతటిదంటే దేశంలోని భూమి అంతా రాజుకే 
చెందుతుందని సమకాలిక గ్రీకు పరిశీలకులు భావించారు.” ఇక్కడ గమనించవలసిన 
ముఖ్య విషయం ఎమిటంటే మౌర్యుల కాలందాకా అసంకల్పితంగా సాగిన వ్యవసాయ 
విస్తరణ ఇప్పుడు ప్రభుత్వ రెవెన్యూ అవసరాన్ని తీర్చడంకోసం సంకల్ప పూర్వకంగా - 
ఒక పరిశ్రమగా - సాగింది. అదనపు ఉత్పత్తి చాలా పల్చగా వున్న ఈ దశలో 
ఈరకమయిన “పబ్లిక్‌ ఫైనాన్స్‌ అనివార్యమయింది. దీని పర్యవసానాలను తరువాత 
చూద్దాం. 

జానపదుల నుండి సీతా భూముల నుండి శిస్తును సేకరించాలి. దానిని పాలక 
వర్గాలకు అవసరమయిన విలాస వస్తువులుగా మార్చాలి. శిస్తును సేకరించే 
ఉద్యోగులకు కొన్ని గ్రామాలను మాన్యంగానో జాగీరుగానో ఇచ్చి ఆ గ్రామాల శిస్తును 
వాళ్ళు ఉంచుకునే ఏర్పాటు (మన దెశంలో భూస్వామ్య వ్యవస్థకు కీలకమయిన 
ఏర్పాటు) అప్పటికింకా సాధ్యంకాదు. ఉత్సాదకత ఇంకా చాలా తక్కువగా వుంది. 
పైగా జానపదాలనూ సీతా భూములనూ మినహాయిస్తే ఇంకా వ్యవసాయానికి లొంగని 
అడవులు చాలా వున్నాయి. కాబట్టి అదనపు ఉత్పత్తి చాలా పల్చగా వుంది. 
ఈరకమయిన పంపకాలకు ఇప్పుడిప్పుడే తావులేదు. ఈ దశలో శిస్తు అంతా 
కేంద్రకృతమయి ప్రభుత్వానికి అందాలి. సేకరించిన ఉద్యోగులకు జీతం మాత్రమె 
దక్కుతుంది. 

వ్యవసాయేతర ఉత్పత్తికి వ్యాపారానికీ గూడ ఇదే గతి పట్టింది. అదనపు 
ఉత్పత్తి వ్యాపారస్తుల చేతులలోకి ఎక్కువగా పోకూడదంటే వ్యాపారాన్ని కట్టుదిట్టం 
చేయాలి. అర్దశాస్త్రంలో వ్యాపారస్తుల గురించీ వృత్తిపనివారి గురించీ చాలా నీచమయిన 
మాటలు అన్నారు. వర్తకుడిని 'కంటకం' (ముల్లు) అన్నారు. వర్తకుడు, వృత్తి పనివాడు, 
భిక్షగాడు, కనుకట్టువాడు, నటుడు, “వళ్ళంతా దొంగలు అని పిలవబడని దొంగలు” 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 141 


అని కౌటిల్యుడు అన్నాడు. ఒక జనపదం నుండి మరొక జనపదానికి సరుకులు 
తీసుకునిపోతే బయలుదేరిన చోటా తీసుకుపోయిన చోటా గూడ పన్నులు వసూలు 
చేశారు. ఎ వస్తువునూ కొన్నచోటే అమ్మడానికి వీలులేదన్నారు. దేశీయ సరుకులయితే 
5 శాతం, విదేశీ సరుకులయితే 10 శాతం కన్న ఎక్కువ లాభం వర్తకులు పొందడానికి 
వీలులేదన్నాడు.”' వర్తకులు ఈ విధంగా తమ సామాజిక స్థానాన్ని కోల్పోయి ఫలితంగా 
మౌర్యకాలపు కార్తాపణాలు ప్రామాణికత కోల్పోయాయని గత అధ్యాయంలో చూసాము. 

వర్తకుల మీద ఈ ఆంక్షలు పెట్టడమే కాక చాలా వ్యాపారాలను ప్రభుత్వం 
తానే స్వయంగా చేపట్టింది. కొత్తగా ఆవిర్భవించిన పట్టణ నాగరికతకు చిహ్నాలయిన 
మూడు వ్యసనాలు-జూదం, వ్యభిచారం, మద్యపానం - ప్రభుత్వం ఆధిపత్యంలో 
నడిచేవి. అంతకంటె చాలా ముఖ్యమైనది, గనుల మీద, ఖనిజాలమీద, ప్రభుత్వ 
గుత్తాధిపత్యం. వ్యవసాయ నాగరికతకు ఇనుము తదితర లోహాల కీలకమయిన 
ప్రాముఖ్యతను కౌటిల్యుడు గుర్తించాడు. “ఖజానాకు గనులు మూలం, సైన్యానికి 
ఖజానా మూలం” కాబట్టి ప్రపంచాధిపత్యం సంపాదించాలంటే గనుల మీద 
అజమాయిషీ కావాలి.” ఇతర దేశాలమీద యుద్దం చేయడంలో గూడ బీడు 
భూములను చేజిక్కించుకోవడం ఒక ముఖ్య ప్రోద్బలం అయితే అక్కడి గనులను 
చేజిక్కించుకోవడం రెండవ ప్రోత్సాహకం. 

ఇతర పరిశ్రమలను గూడ కొన్ని ప్రభుత్వమే నడిపేది. శిస్తును రైతుల నుండి 
వస్తు రూపంలో (ధాన్యం, నూనెగింజలు, వగైరా) వసూలు చేసేవారు. ధాన్యాన్ని పొట్టు 
తీయడం, పిండి చేయడం, గింజల నుండి నూనె తీయడం, మొదలయిన పరిశ్రమ 
లన్నీ ప్రభుత్వమే నిర్వహించేది. అర్దశాస్త్రంలో వీటి వివరాలు ఎంత క్షుణ్ణంగా చర్చించ 
బడ్డాయంటే అది రాజనీతి గ్రంథం కాదు. ఫ్యాక్టరీ మాన్యువల్‌ అనిపిస్తుందని కోశాంబి 
అంటాడు.* 

ఈ విధంగా ప్రభుత్వరంగం పన్నులు నిష్కర్షగా వసూలు చేయడమే గాక 
అన్ని వ్యవహారాలోనికీ, విస్తరించాలంటే పరిపాలనా యంత్రాంగం చాలా భారీగా 
వుండాలి. రవాణా సౌకర్యాలూ ప్రసార సౌకర్యాలూ చాలా అపరిణతంగా వున్న 
ఆ రోజులలో ఈ బరువును ప్రభుత్వం మోయడం కష్టసాధ్యం. వర్తకులలోనూ 
జానపదులలోనూ ప్రభుత్వ అధికార్లలోనూ అవినీతి అరికట్టడం, శిస్తులు ఎవరూ 
ఎగవేయకుండా చూడడం, సులభమయిన విషయాలు కావు. అర్జ్హశాస్త్రంలోని 
కుటిలత్వానికి ఈ వైరుధ్యమే మూలం. ప్రభుత్వం మొత్తం గూఢచారులతో నడవాలి. 
గూఢచారుల మీద గూఢచారులు, వాళ్ళమీద గూఢచారులు వుండాలి. శిస్తు ఎగవెతకు 


142 ప్రాచీన భారతదేశ చరిత్ర 


శిక్ష కఠినంగా వుండాలి. అయినదానికీ కానిదానికీ జుర్మానాలు వసూలు చేయాలి. 
ఇతర రాజులనూ గణాలనూ లొంగదీసుకోవడానికి నిష్కారణమయిన బలప్రయోగం 
నుండి పచ్చి మోసం దాకా ఏ పద్దతినయినా ప్రయోగించవచ్చును. స్నేహం బంధుత్వం 
అనే భావాలకు పాలకులలో తావులేదు. ప్రజలను ఎంతగా మోసం చేసి అయినా 
డబ్బు సంపాదించ వచ్చును. అసాధారణమయిన సుంకాలు అకస్మాత్తుగా 
విధించవచ్చును. స్వచ్చందంగా విరాళాలు ఇమ్మని ఆహ్వానించి, గూఢచారులలో ఒకడు 
పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినట్టు నటించి తద్వారా ప్రజలచేత గూడ పెద్దఎత్తున 
ఇప్పించవచ్చును. ప్రభుత్వం తాను ప్రదానంచేసే బిరుదులనూ పతకాలనూ 
అమ్మవచ్చును. దేవాలయ ఆస్తులను భద్రపరిచే మిషమీద ఎత్తుకొని పోవచ్చును. 
గూఢచారులు కొత్త పూజాస్థ్రలాలను సృష్టించి ప్రజలను మభ్య పెట్టి గుళ్ళు కట్టిస్తామని 
విరాళాలు సేకరించవచ్చును. ఈ పని అర్దశాస్త్రం రికమెండ్‌ చేయడమే కాదు, మౌర్యులు 
నిజంగా చేశారని పాణిని వ్యాకరణానికి భాష్యం రాసిన పతంజలి అన్నాడు.” 

అర్జ్హశాస్త్రంలో వివరించిన పద్దతిలో పరిపాలనా యంత్రాంగం నిజంగా నడి 
చిందా అనే చర్చకంటే ముఖ్యం, ఈ అమానుషమయిన సిద్దాంతాల వెనుక ఒక 
నిజమైన వైరుధ్యం వుందని గుర్తించడం. | 

వ్యవసాయం విస్తరించి స్థిర వ్యవసాయ గ్రామాలు మరిన్ని ఏర్పడే కొద్దీ ఈ 
వైరుధ్యం మరింత తీవ్రతరం అయింది. పరిపాలనా యంత్రాంగం మీద భారం చాలా 
పెరిగింది. ఇంకా ఎక్కువ గ్రామాల నుండి ఎక్కువ దూరం నుండి శిస్తు వసూలు 
చేయాల్సి వచ్చింది. ఎక్కువమంది మీద పర్యవేక్షణ పెట్టాల్సి వచ్చింది. స్థిర వ్యవసాయ 
గ్రామాలు పెరిగేకొద్దీ ప్రభుత్వ నియంత్రణలోని వర్తకం వాటికి అవసరమయిన 
వ్యవసాయేతర సరుకులను సరఫరా చేయడంలో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కుంది. 
తన రెవెన్యూ అవసరాలకోసం అర్దశాస్త్ర ప్రభుత్వమే సీతా గ్రామాల ద్వారా అత్యధిక 
భూభాగంలో వ్యవసాయ విస్తరణను ప్రోత్సహించింది కాబట్టి తన భారాన్ని తానే 
మోపెడు చేసుకుంది. వ్యవసాయం విస్తరించేకొద్దీ లోహాల సరఫరాలకు మగధ 
ప్రాంతపు గనులు సరిపోలేదు. దక్కన్‌ ప్రాంతపు గనుల నుండి గూడ లోహాలు ఉత్పత్తి 
చేయాల్సి వచ్చింది. అంటే గనుల కేంద్రీకృత నిర్వహణ కష్టమయిపోయింది.*ో 
పరిమాణాత్మక మయిన మార్పు గుణాత్మకమైన మార్పుగా పరిణమించడం అనే 
గతితార్కిక సూత్రానికి మగధ రాజ్యపు ఈ సంక్షోభం ఒక ఉదాహరణ అని కోశాంబి 
అంటాడు. గ్రామీణ స్వయంపోషకత్వమే (కమ్మరి, వడ్రంగి వృత్తి పనివాళ్ళ శ్రేణులను 
వదిలిపెట్టి గ్రామాలలో కులాలగా స్టిరపడడమె) ఈ వైరుధ్యాన్ని అంతిమంగా 
పరిష్కరించగలదు.” 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 143 


అశోకుడు రాజయే్యేనాటికి వైరుధ్యాల భారం రాజ్యంమీద బలంగా 
పడింది. స్థిర వ్యవసాయం విస్తరిస్తోంది. ఆటవిక ప్రాంతాలు వ్యవసాయాన్ని అలవర్చు 
కుంటున్నాయి. కుటిలమయిన బలప్రయోగం ద్వారా కేంద్రీకృతంగా పరిపాలించడం 
అసాధ్యం అవుతోంది. ఈ వైరుధ్యాన్ని పూర్తిగా పరిష్కరించడం అశోకుడి చేతులలో 
లేదు. అంతిమంగా వ్యవస్థ స్వయంపోషక గ్రామాల నిర్మాణానికి పరిణామం చెందినప్పుడే 
అది పరిష్కారం అవుతుంది. అయితే పూర్తిగా అసంగతంగానూ అమానుషంగానూ 
తయారయిన మౌర్య రాజ్యాంగ యంత్రాన్ని పరిపాలనా నీతిని కొంత మానవీయంగా 
మార్చే ప్రయత్నం అశోకుడు చేసాడు. ప్రఖ్యాతమయిన అశోకుడి మనఃపరివర్తన ఒక 
వ్యక్తి తన మతం మార్చుకోవడం కాదు. మనదేశంలో ఎంతోమంది రాజులు బ్రాహ్మణ 
బౌద్ద జైన మతాలలో ఒకదాని నుండి ఒకదానికి మారారు. ఆ పరివర్తనలేవీ ప్రఖ్యాతం 
కానిది అశోకుడు 'బౌద్దమతం' స్వీకరించడం ఒక చరిత్రాత్మక సంఘటన అయిందంటే 
అందుకు కారణం అబీ ఒక వ్యక్తి మతం మార్పిడి కాక, సామాజిక నిర్మాణంలో 
మొత్తంగా వచ్చిన మార్పు కావడమే.” ఆ మార్పు ప్రధాన లక్షణం ఎమిటంటే 
పరిపాలనలో బలప్రయోగం స్థానంలో “ధర్మం' అనే భావననూ మతాన్నీ ప్రవేశపెట్టడం. 
ఈ ధర్మం బ్రాహ్మణుల వర్ణధర్మం కాదు. అదెట్లాగూ (చెల్లుబాటు వున్న మేరకు) వర్గ 
సమాజాన్ని నిలబెట్టడంలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. అశోకుడి ధర్మం బౌద్ధుల 
ధర్మాన్ని పోలిన సామాజిక నీతి. అందుకే బహుశా అశోకుడు బౌద్దానికి ఆకర్షితుడయి 
బౌద్దుడయ్యాడు. అయితే ఇక్కడ మతం మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వడం పొరబాటు. 
బౌద్దుడైన తరువాత గూడ అశోకుడు అన్ని మతాలనూ సమంగా ఆదరించాడు. 
ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వవలసింది రాజనీతిలో వచ్చిన మార్పుకు, దానికి ప్రాతిపదికగా 
ఉత్పత్తి రంగంలో వస్తూన్న మార్పుకు, ఈ మార్పులకు అనుగుణ్యంగా అశోకుడి 
“ధర్మం' అనే భావన పుట్టింది. అది లక్షణాలలో బౌద్దాన్ని పోలిందే అయినా అందులో 
ప్రత్యేకించి “బౌద్దం” అనదగ్గ స్వభావం ఏమీలేదు.” “అశోకుడు తన శాసనాలలో 
ప్రచారం చేసింది బౌద్దమతంకాదు. సాధారణ నీతిసూక్తులూ కావు. బలప్రయోగం 
కంటె ధర్మం, సామాజికనీతి, ఉన్నతమయినవని ప్రచారం చేసాడు.” అని కోశాంబి 
అంటాడు.” 

కౌటిల్యుడు అన్నింటినీ రెవెన్యూ దృష్టితో చూసినట్లె మతాన్ని గూడ చూసాడు. 
రాజ్యాంగ యంత్రానికి ప్రధాన ఆర్థిక ఆధారం అయిన 'సీతా' గ్రామాలలోని భిక్షువులు 
పోవడానికి వీలు లేదన్నాడు. ఆంటే రాజ్యంలోని అత్యధిక భూభాగం నుండి భిక్షువులను 
బహిష్కరించాడు. ప్రజలెవ్వరూ ముసలితనం వచ్చేదాకా సన్యసించడానికి వీలు 


144 ప్రాచీన భారతదేశ చరిత్ర 


లేదన్నాడు. అశోకుడు అందుకు భిన్నంగా, ఏ మతం వారయినా రాజ్యంలో 
ఎక్కడయినా నివసించవచ్చునన్నాడు. కౌటిల్యుడు భిక్షువులను గూఢచర్యం కోసం 
వాడుకోవాలని సూచించాడు. అశోకుడు అందుకు భిన్నంగా 'బ్రాహ్మాణులనూ 
శ్రమణులనూ గౌరవించాలి అని తన శాసనంలో చెప్పాడు. సామాజిక భద్రతను 
కేంద్రీకృతమయిన బలప్రయోగం ద్వారా కాక మత ప్రచారకులు చేసే ధర్మబోధ 
ద్వారా నిలబెట్టాలని అశోకుడి ప్రయత్నం. 

ఈ చారిత్రాక అవసరాన్ని సాధించే క్రమంలో అశోకుడు దానిని మించి చాలా 
దూరం పోయాడు. అప్పటికి కాదు, ఇంకా చాలా శతాబ్దాల దాకా ప్రభుత్వాలు 
ఆమోదించబోని ఆదర్శాలను ప్రకటించాడు. అసలు ధర్మ ప్రచారానికి శాసనాలను 
వాడుకోవడం అనేదే చరిత్రలో కొత్త విషయం. అశోకుడి సమకాలికులయిన పాశ్చాత్య 
రాజులు తమ గొప్పలు చాటుకోవడానికి శాసనాలు ప్రకటించారు. అశోకుడి శాసనాలను 
పర్షియా చక్రవర్తి అయిన డారియన్‌ శాసనాలతో కోశాంబి పోలుస్తాడు. డారియన్‌ 
తన్నుతాను “గ్రీకులరాజు, రాజాధిరాజు, సకలదేశాలకు రాజు, సుదూర భూమండ 
లానికి రాజు...” అని వర్ణించుకొని, తనకు రాచరికం దేవుడిచ్చాడనీ, దేవుడి కోరికను 
అనుసరించి తాను ప్రపంచాన్ని చక్కబెట్టాననీ అంటాడు." అశోకుడు అందుకు భిన్నంగా 
తన్నుతాను “ప్రియదర్శి అని 'దేవానంపియ' (దేవుళ్ళకు ప్రియమైనవాడు) అని మాత్రం 
వర్ణించుకున్నాడు. రాజుగా తన కర్తవ్యాన్ని శాసనాలలో చాలా ఆదర్శవంతంగా 
ప్రకటించాడు. “ప్రజలంతా నా బిడ్డలు... అని “ప్రజలపట్ల నా బాధ్యత నెరవేర్చడంలో 
అధికారులు సహకరించగలందుకుగాను ఈ ఆదేశాలు జారీచేస్తున్నాను. అనీ అన్నాడు. 
దేశంలోపల పాళీ (మాగధి) భాషలోనూ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో గ్రీకు 
అరమాయిక్‌ భాషలోనూ శాసనాలు ప్రకటించాడు. మగధ సామ్రాజ్యం విస్తరణ 
ఫలితంగా మాగధి భాషకూ (బ్రాహ్మ లిపికీ దేశవ్యాప్తమయిన విస్తరణ లభించింది. 
అయితే ప్రజలందరూ ఇదే భాష మాట్లాడుతున్నారని అర్థం కాదు. వర్తకానికీ పరిపానా 
వ్యవహారాలకూ ఈ భాష మాధ్యమం అయింది. నిజానికి ప్రజలు ఆయా ప్రాంతాలలో 
అసంఖ్యాకమయిన భాషలు మాట్లాడుతున్నారు కాబట్టే శాసనాలన్నింటినీ మాగధిలో 
ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఆ శాసనాలను సంవత్సరానికి మూడు 
సార్లు ప్రజలకు గట్టిగా చదివి వినిపించాలి. వాటిలోని ఆదేశాలను అనుసరించి 
పరిపాలన సాగించాలి. 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 145 


అశోకుని శాసనాలలోని ముఖ్య విషయాలు : 

రాజ్యంలో జంతువులను చంపకూడదు, జీవహింస చేయకూడదు. యజ్ఞ 
బలులు, ఇతర (ఆటవిక) బలులు, నిషిద్దాలు. యజుర్వేద కాలం నుండి యజ్ఞ 
బలులకూ గోమాంస భక్షణకూ వ్యతిరేకంగా సాగిన అలజడి ఇప్పుడు మొట్టమొదటి 
సారిగా రాజశాసనంలో ఆమోదాన్ని పొందింది. పశుపోషక సమాజం మీద వ్యవసాయక 
సమాజం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది 

బంధువులనూ బ్రాహ్మణులనూ (బౌద్ద) శ్రమణులనూ గౌరవించాలి. తల్లి 
దండ్రులనూ పెద్దలనూ ఆదరించాలి. స్నేహితులపట్ల ఉదారంగా వుండాలి. 
సంపాదనలోనూ ఖర్చులోనూ మితాన్ని పాటించాలి. అధికారులు మనుషులకూ పశు 
వులకూ వైద్య సౌకర్యం కల్పించాలి. బావులు తవ్వించాలి, నీడకోసం చెట్లు నాటించాలి. 
నేర విచారణ న్యాయంగా వుండాలి, శిక్ష నిష్పాక్షికంగా వుండాలి. మరణ శిక్ష విధించబడ్డ 
వాళ్ళకు మూడు రోజులు గడువు ఇవ్వాలి. ఆ మూడు రోజులలో వాళ్ళ బంధుమిత్రులు 
స్థానిక అధికార్ల నుండి క్షమాభిక్ష కోరవచ్చును. అటువంటి బంధుమిత్రులెవ్వరూ 
లేకుంటే నేరస్తుడు కనీసం తన మరణానంతర సౌఖ్యం కోసం ప్రార్దనలు 
చేసుకోవచ్చును. జైళ్ళలో వున్న ఖైదీలకు పిల్లలుంటే అధికారులు వాళ్ళకు ధన 
సహాయం చేయాలి. ఖైదీలకు మతిస్టిమితం లేకపోతే సంకెలలు తీసివేయాలి. ముసలి 
వాళ్ళయితే విడుదల చేయాలి. అన్ని విషయాలలోనూ ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు 
నివేదికలు తయారుచేసి రాజుకు - అది రాత్రయినా పగలయినా - తెలియజేయాలి. 

ఈ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు అశోకుడు ధర్మమహామాత్రులను 
నియమించాడు. బ్రాహ్మణులు, బౌద్దులు, జైనులు, అజీవకులు ఒక్కొక్క మతం 
వ్యవహారాలను చక్కబెట్టడానికి ఒక్కొక్క ధర్మ మహామాత్రుడిని నియమించాడు." 

ప్రభుత్వాలు చెప్పే నీతులన్నీ ఆచరించవు. పైగా, రాచరికం అనేది ఒకటి 
వుండగా రాజు “ప్రజలంతా నా బిడ్డలు' అనడం అసంగతమయిన విషయం అయితే 
అశోకుడి ధర్మపన్నాలు ఎంతవరకు ఆనాడు అమలయ్యాయి అని చర్చించడం కంటె 
ఒక కొత్త ఆదర్శం చరిత్రలోకి వచ్చిందని గుర్తించడం ముఖ్యం. పరిపాలనకు 
బలప్రయోగం కాక సామాజిక నీతి ప్రాతిపదిక కావాలన్నది ఉన్నతమయిన ఆదర్శం. 
వర్గ సమాజంలో ఈ ఆదర్శం ఆచరణ సాధ్యంకాదు. బ్రాహ్మణ మతం చేతులలో 
ఈ “ధర్మం కుల ధర్మంగానూ మత మౌఢ్యంగానూ పరిణామంచెంది బలప్రయోగానికి 
నీతి కాక మతం ప్రత్యామ్నాయమయిందిో అయితే ఆచరణ సాధ్యంకాని ఆదర్శాలన్నీ 
నిరుపయోగం కావు. ఏ భౌతిక పరిస్థితులు ఆ ఆదర్శాలను ఆచరణ సాధ్యం 
చేయగలవో ఆ పరిస్థితులను అవి ఆహ్వానిస్తాయి. అనుకూలమయిన భౌతిక పరిస్థితులు 


146 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఎర్పడగల కాలానికి రెండు సహస్రాబ్బాలు ముందే ఆ ఆదర్శాలను ప్రకటించగలగడం 
గొప్పతనం అనుకుంటే అశోకుడు (బుద్దిడి లాగా) గొప్పవాడే. 

అశోకుడి మరణానంతరం 60 సంవత్సరాలకు వాయువ్య దిశనుండి దేశం 
మీదికి దండయాత్రలు ప్రారంభమయ్యాయి. యవనులూ, శకులూ, కుషానులూ 
ఒకరి తరువాత ఒకరు దండెత్తి వచ్చారు. వీళ్ళలో కుషానులు మాత్రమే ఒక రాజ్యాన్ని 
స్థాపించారు. అందరూ పెద్ద ఎత్తున సంపదను కొల్లగొట్టారు. అంతకుపూర్వం మగధ 
రతం పాలనలో ధనికుల చేతిలో పోగయిన అదనపు ఉత్పత్తి వీళ్ళ పాల 
పడింది. 

అంతకంటె ముఖ్యమైన పరిణామం పునాదిలో సాగుతోంది. కేంద్రీకృత రాజ్యం 
నాశనమయి గంగా యమునా లోయలలో స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ ఆవిర్భ 
విస్తోంది. దీనిని ఆధారం చేసుకొని చిన్న చిన్న రాజ్యాలూ రాజవంశాలూ చాలా వచ్చాయి. 
స్వయంపోషకమయి ఉత్పత్తినీ సంపదనూ ఇతోధికంగా పెంచిన నూతన గ్రామీణ 
వ్యవస్థ ఇప్పుడు గతంలోలాగ ఒక్క కేంద్రీకృత రాజ్యాన్ని మాత్రమే కాక చాలామంది 
చిల్లర రాజులనూ రాజ్యాలనూ పోషించగలిగింది. యుద్దాలనూ దాడులనూ భరించ 
గలిగింది.” అదనపు ఉత్పత్తి ఇప్పుడు ఇదివరకటంత 'పల్చ'గా లేదు. పేర్లనుబట్టి 
చూస్తే ఈ కొత్త రాజ్యాలు ఆటవికుల నాగరీకరణ ఫలితంగా ఎర్పడినవని అర్ధం 
అవుతుంది. మౌర్యులకూ గుప్త్పులకూ మధ్య పాలించిన రాజులలో “నాగ” అనే శక 
గల రాజులున్నారని పురాణాలను బట్టి తెలుస్తుంది. సముద్ర గుప్తుడి చేతిలో ఓడిపోయిన 
ముగ్గురు రాజులు పేర్లు నాగదత్తుడు, గణపతినాగుడు, నాగసేనుడు.* పురాణాలలోనూ 
క్రీ.శ. రెండవ శతాబ్దపు శాసనాలలోనూ పేర్కొన్న మరొక రాజవంశం ఆభీరులు.* 
వీళ్ళు ఇవ్వాళ్టి అహీద్‌ అనే పశుపోషక కులం పూర్వీకులు - అంటే పశుపోషక 
గణ జీవులుగా వుండి వ్యవసాయ నాగరికతను అలవర్చుకోగా వీళ్ళలో వర్గవిభజన 
ఏర్పడి కొందరు అదే గణం పేరుతో రాజ్యాన్ని స్టాపించారని అర్ధం చేసుకోవాలి. 
గర్జబిలులు అనే రాజవంశంలో ఏడుగురు రాజులున్నట్లు పురాణాలు చెప్తాయి. “భిల్లులు' 
ఇప్పటికీ వున్న ఆటవిక గణం. దీన్ని బట్టి గర్భభిలులు గూడ ఆటవిక దశ నుండి 
వ్యవసాయక దశకు పరిణామం చెంది ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళయి 
వుండాలి.” 

సారాంశంలో, మౌర్యుల అనంతరం - క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి - ఉత్తర 
భారత దేశంలో స్వయంపోషక గామీణ వ్యవస్థ ఏర్పడడం ప్రారంభమయింది. చాలా 
పల్చగా వున్న అదనపు ఉత్పత్తిని కఠినమయిన పద్ధతుల ద్వారా సేకరించి కేంద్రీకృతంగా 
వర్తకానికి వినియోగించిన సామాజ్యం తన అంతర్గత వైరుధ్యాల వల్ల నాశనమయి, 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 147 


వికేంద్రీకృతమయిన ఉత్పత్తినీ గ్రామీణ స్వయంపోషక వ్యవస్థనూ చేపట్టింది. ఎక్కువ 
సంఖ్యలో దోపిడీ వర్గాలనూ రాజ్యాలనూ విదేశీ దాడులనూ భరించగలిగింది. గంగా 
యమునా లోయల భూభాగం మొదటి అధ్యాయంలో చెప్పిన మూడవ దశను 
అందుకుంది. 
దక్కన్‌లో వ్యవసాయ విస్తరణ : 

గతంలోలాగే ఇప్పుడు కూడ దక్కన్‌ పీఠభూమి గంగా యమునా లోయల 
కంటే రెండు మూడు శతాబ్దాలు వెనుకబడి వుంది. క్రీ.పూ. 600 నుండి మొదలయిన 
ఆహార ఉత్పత్తి మౌర్యుల అనంతరం గాని దక్కన్‌లో స్థిర వ్యవసాయ గ్రామీణ 
సమాజాన్ని (అంటే మొదటి అధ్యాయంలో చెప్పిన మూడు దశలలో రెండవ దశను) 
అందుకోలేదు. గంగా యమునా లోయలు సర్వత్రా చాలా సారవంతమయినవి కాగా 
దక్కన్‌ పీఠభూమి అక్కడక్కడ మాత్రమే సారవంతమయినది కావడం ఈ చారిత్రక 
అలసత్వానికి మూలం. మౌర్యుల అనంతర కాలంలో ఒక కొలిక్కి చేరుకున్న నూతన 
వ్యవసాయక సమాజం ప్రాతిపదికగా శాతవాహనుల రాజ్యం ఏర్పడింది. ఈ 
శాతవాహనులు “ఆంధ్ర గణానికి చెందినవారనీ వీళ్ళను పాళీ సాహిత్యంలో అశ్వకులు 
(అశ్వకులు) అనడాన్ని బట్టి వీళ్ళది గుర్రం కుదురు చిహ్నం అయివుంటుందనీ ఇది 
వరకు చెప్పుకున్నాము. ప్రాకృతంలో శాతవాహన, సంస్కృతంలో శస్తికర్ణి, 'గుర్రం నుండి 
ఆవిర్భవించిన' అనే అర్థాన్ని ఇస్తాయని కోశాంబి ఒక వ్యాసంలో వివరణాత్మకమయిన 
పద విశ్లేషణ ద్వారా నిరూపిస్తాడు.” ఆర్యుల ద్వారా మనదేశానికి వచ్చిన గుర్రాల 
మచ్చిక గోదావరి తీరంలో కొందరికి అలవడి వుంటుందని, తత్ఫలితంగా వాళ్ళు వేట 
లోనూ యుద్దంలోనూ ఇతరుల కంటె సమర్గులయి, ఆహార ఉత్పత్తి ప్రారంభమయిన 
తరువాత ఇతర గణాలను లొంగదీసుకొని మొదటి రాజ్యాన్ని ఏర్పరచి వుంటారనీ 
కోశాంబి భావిస్తాడు. శాతవాహనుల కంటె ఇంకొంచెం ఆలస్యంగా తమిళ (ప్రాంతంలో 
గూడ ఆహార ఉత్పత్తి గణనీయమయిన పరిణామాన్ని అందుకొని మొట్టమొదటి 
తమిళ రాజ్యాలు (క్రీ.శ. 1వ శతాబ్దంలో) పాండ్యచోళ చేర గణాలలో ఏర్పడ్డాయి. 
అశోకుడి కాలానికి ఇవి రాజ్యాలు కావు. గణాలని చూసాం. 

స్వయంపోషక గ్రామాలు ఏర్పడుతూన్న గంగా యమునా లోయలలో బౌద్ద 
మతం తన చారిత్రక ప్రాముఖ్యతను క్రమంగా కోల్పోతుంది. కాని దక్కన్‌లో ఇంకా 
ఆటవికుల వ్యవసాయీకరణ సాగుతూనే వుంది కాబట్టి బౌద్ద విహారాలు తమ పాత్రను 
నిర్వహిస్తూనే వున్నాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి వ్యవసాయక వర్గ సమాజపు 
ఆవిర్భావంలో దూరప్రాంత వర్తకం నిర్వహించిన కీలకమయిన పాత్రను ఇదివరకే 


148 ప్రాచీన భారతదేశ చరిత్ర 


చూసాము. గంగా యమునా లోయల నుండి వర్తకులు సరుకులను దక్కన్‌లోని 
ఆటవిక ప్రాంతాలకు తీసుకొచ్చారు. ఆటవికులకు సరుకులమ్మి వాళ్ళ నుండి 
వాళ్ళు సేకరించిన వస్తువులు కొన్నారు. అంతేకాక, విదేశాలతో జరిగిన సముద్ర 
వ్యాపారం పడమటి తీరంగుండా సాగింది. కాబట్టి ఆ ఎగుమతి సరుకులు గూడ 
దక్కన్‌లోని ఆటవిక ప్రాంతాలను దాటి పడమటి కనుమల లోయల గుండా తీరాన్ని 
చేరాలి. తోవలో వర్తకుల దైనందిన అవసరాల కోసం గూడ ఆటవికులతో మార్పిడి 
జరిగింది. ఈ క్రమంలో ఆటవికులలో వర్గ విభజన ఏర్పడి వాళ్ళకు వ్యవసాయం 
అలవడింది. ఈ పరిణామంలో బౌద్దం నిర్వహించిన పాత్రనూ, తత్ఫలితంగా బౌద్ద 
పురావస్తు అవక్షేపాలలో నిక్షిప్తమయి కనిపించే ఈ చారిత్రక పరిణామం చిహ్నాలనూ 
ఇదివరకే కొంత చూసాము. బౌద్ద విహారాలకు వర్తక శ్రేణులు, వృత్తి పనివారి శ్రేణులు, 
పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చాయి. ఈ విరాళాలకు “పుణ్యం ఒక ప్రోద్బలం అయితే 
దొంగల నుండి రాజుల నుండి వర్తకులు తమ పెట్టుబడిని కాపాడుకోవడానికి అదొక 
మార్గం.” విరాళాలు బ్యాంకు డిపాజిట్లలాగ విహారాలలో వుండేవి. వాటిని భిక్షువులు 
వడ్డీకి యిచ్చి ఆ లాభంతో తమ అవసరాలు తీర్చుకునేవారు. వర్తకులకు మార్గ మధ్యంలో 
ఇటువంటి బ్యాంకులు అవసరం. విహారాలు ఆహారం తదితర అవసరాల కోసం 
చేసిన ఖర్చు చుట్టుపక్కల వున్న ఆటవికులలో శ్రమవిభజననూ వర్గవిభజననూ 
ప్రవేశపెట్టాయి. ధనం కొంత సంపాదించుకున్న ఆటవిక గణముఖ్యులు ఇనుము 
వాడకాన్ని, వ్యవసాయాన్ని, ప్రోత్సహించి తామొక పాలకవర్గంగా స్థిరపడ్డారు. నూతన 
వ్యవసాయక సమాజానికి అవసరమయిన సామాజిక నీతిని బౌద్ద భిక్షువులు ప్రచారం 
చేశారు. క్రీ.పూ. 600 నుండి సాగుతున్న ఈ పరిణామం ఇప్పుడు మరింత ఉన్నత 
స్థాయిలో సాగింది. శాతవాహన రాజ్యం ఆర్థిక అభివృద్దిలో బౌద్ద విహారాలు 
ప్రముఖమైన పాత్ర వహించాయని కోశాంబి భావిస్తాడు. పడమటి దక్కన్‌లోని 
బౌద్దవిహార్‌ గుహలన్నీగూడ దక్కన్‌ పీఠభూమి నుండి పడమటి తీరానికి దారితీసే 
కనుమల లోని వర్తక మార్గాల వెంబడి వున్నాయని కోశాంబి వివరంగా నిరూపిస్తాడుో 
గ్రీసు తదితర దేశాలతో జరిగిన సముద్ర వ్యాపారం ఈ మార్గాలమీదుగానే సాగింది. 
ధేనుకాకటం అనే పడమటి తీరంలోని గ్రీకు ఆవాసంలోని వర్తకులు ప్రముఖమయిన 
కార్లె గుహలోని చైత్య నిర్మాణానికి విరాళాలిచ్చారని ఆ గుహ గోడలమీది రాతలను 
బట్టి తెలుస్తుంది. 

దక్కన్‌లో అప్పటికి స్వయంపోషక గ్రామాలు లేవనడానికి చిహ్నంగా వృత్తి పని 
వాళ్ళ శ్రేణులు గూడ వర్తకులలాగే బౌద్ధ విహారాలకు పెద్ద ఎత్తున విరాళాలిచ్చాయి. 
స్వయంపోషక గ్రామాల ఆవిర్భావంతో వృత్తి శ్రేణులు నశించి కులాలలాగా మారి 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 149 


గ్రామాలకు తరలాయి. ఆపైన వృత్తిపనివాళ్ళు విరాళాలిచ్చే ప్రసక్తిలేదు. ఆ దశలో 
మాత్రం రాజులు, రాజాధికారులు, శ్రేష్టులు, గహపతులతో బాటు కమ్మరులు, 
వడ్రంగులు, మాలీలు, గంధికులు, వెదురుపని చేసేవాళ్ళు, లేఖకులు గూడ తమ 
శ్రేణుల ద్వారా విరాళాలిచ్చారు అన్న విషయం నాసిక్‌ కార్డె కన్హెరి గుహలను బట్టి 
తెలుస్తుంది.ో 

శాతవాహనుల నాటి నాణాల ప్రాశస్త్యం అప్పటి వ్యాపారం విస్తృతిని తెలుపు 
తుంది. ఒకే ఒక్క నిక్షేపంలో 20 వేల వెండి నాణాలు దొరికాయి." ఈ వర్తకానికి 
అనుబంధంగా వున్న బౌద్ద విహారాలు గూడ చాలా సంపన్నమయ్యాయి. బుద్దుని 
ఆదేశం ప్రకారం భిక్షువుకు భిక్షపాత్ర, ఒంటిమీద గుడ్డతప్ప వేరే ఆస్తి వుండకూడదు. 
భోజనం అడుక్కుని తినాలే తప్ప కొనుక్కోకూడదు. అయితే ఆయన అనుచరులు 
ఈ సరికి వర్తకుల విరాళాలను పెట్టుబడిగా చేసుకొని ఆర్బాటమయిన విహారాలలో 
జీవిస్తున్నారు. తమ అవసరాలన్నీ కొనుక్కుంటున్నారు. వాళ్ళ విహారాల గోడలమీద 
వున్న అందమయిన శృంగార చిత్రాలు బౌద్ద శ్రమణుల మతాన్ని కాక విరాళాలిచ్చిన 
వర్తకుల సంపదనూ సంస్కృతినీ ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఈ దశలో ఇంకా వర్తక 
విస్తరణ ద్వారా వ్యవసాయక నాగరికత వ్యాప్తి జరుగుతోంది. కాబట్టి బౌద్దమతం తన 
సామాజిక పునాదిని పూర్తిగా కోల్పోలేదు. వ్యవసాయ విస్తరణ మరికొంత ముందుకు 
పోయి స్వయంపోషక గ్రామాలు ఏర్పడేసరికి బౌద్ద విహారాలు తమ సామాజిక పాత్రను 
కోల్పోవడమే కాక సమాజానికి ఆర్దిక భారంగా తయారయ్యాయి. దానితో బౌద్దమతం 
నాశనం కాక తప్పలేదు.” 
స్వయంవోషక గ్రామాలు 

మౌర్యుల పతనం అనంతరం గంగా యమునా లోయలలో స్వయంపోషక 
గ్రామాలు ఎర్పడడం మొదలయిందని అన్నాము. విస్తరిస్తున్న వ్యవసాయ నాగరికత 
కేంద్రకృత మగధ సామ్రాజ్యాన్ని సంక్షోభంలో పడేయగా, స్వయంపోషక గ్రామాలు ఆ 
సంక్షోభానికి పరిష్కారమయ్యాయని గూడ చూసాము. మనదేశంలో భూస్వామ్య 
వ్యవస్థకు స్వయంపోషక గ్రామాలు పునాదిరాళ్ళ వంటివి. 

మగధ కాలపు ఉత్తర భారతదేశంలోనూ శాతవాహనుల దక్కన్‌లోనూ వర్తక 
శ్రేణులే కాక వృత్తి శ్రేణులు గూడ బలంగా వున్నాయన్నాము. వ్యవసాయేతర ఉత్పత్తి 
వృత్తి శ్రేణులచేత చేయబడి, వర్తక శ్రేణుల ద్వారా దూర ప్రాంతాలకే కాక గంగా 
యమునా లోయల గ్రామాలకు గూడ చేరేది. అయితే, రవాణా ప్రసార సౌకర్యాలు 
చాలా అపరిణతంగా వున్న ఆ రోజులలో ఈ వ్యవస్థకు చాలా పరిమితులుంటాయి. 


150 ప్రాచీన భారతదేశ చరిత్ర 


ఆహార ఉత్పత్తి పల్చగా వున్నంతవరకే ఇది సాధ్యం. స్థిర వ్యవసాయ గ్రామాలు విస్తరించే 
కొద్దీ ఈరకమైన ఉత్పత్తి విధానం నిలువదు. పైగా, శ్రేణుల వర్తకమే వ్యవసాయ 
విస్తరణకు దోహదం చేసింది కాబట్టి వ్యవస్థ తన నాశనాన్ని తన గర్భంలోనే కలిగి 
వుంది. వర్తకంతో సంపర్కం ఏర్పడ్డ ఆటవిక తెగలు కొన్నింటిలో వర్గ విభజన ఏర్పడి 
అవి గూడ వ్యవసాయక సమాజంలో చేరాయి. మరికొన్ని తెగలు తాము ఒక వృత్తి 
లేక వర్తక శ్రేణీగా మారాయి. ఆటవికులు తెగల నుండి కులాలుగా మారిన 
మౌలికమయిన చారిత్రక పరిణామాన్ని ఇప్పటికి చాలాసార్లు ప్రస్తావించాము. ఈ 
పరిణామంలో మధ్యదశగా శ్రేణులు కనిపిస్తాయి. ఒకరకమయిన వస్తువును సేకరించే 
ఆటవికులు వర్తకం సంపర్కంతో ఆ వస్తువును సేకరించి అమ్మే శ్రేణిగా మారి ఆ 
తరువాత అదే వస్తువును ఉత్పత్తి చేసే కులంగా మారారు. ఉదాహరణకు అంబస్టులు 
మహాభారతంలో ఒక గణం, మనుస్మృతిలో ఒకచోట వైద్యుల శ్రేణి, మరొకచోట 
బ్రాహ్మణుడికీ వైశ్య స్త్రీకి పుట్టిన సంకర కులం. ఆయుధాల వాడకం తెలిసిన 
ఆటవికులలో వర్గవిభజన ఎర్బ్పడి అవి వ్యవసాయక సమాజాలుగా మారిపోగా, 
ఆయుధాల వాడకం తెలియని గణాలు శ్రేణులుగా మారాయిని కోశాంబి ఈ 
సందర్భంలో సూత్రీకరిస్తాడు.ో 

మొత్తం మీద, శ్రేణుల ద్వారా గ్రామీణుల వ్యవసాయేతర అవసరాలను తీర్చిన 
సమాజం తన ఉనికిని తానే దెబ్బతీసుకుంది. స్థిర వ్యవసాయ గ్రామాల సాంద్రత 
పెరిగేకొద్దీ అది నిలవలేకపోయింది. క్రమంగా వృత్తులు గ్రామాలకు తరలడం 
మొదలయింది. స్వయంపోషక గ్రామాలు ఏర్పడి కేంద్రీకృత రాజ్యానికి చారిత్రకంగా 
అవసరం లేకుండా చేసాయి. ఇప్పుడు సామాజిక సంపద గూడ ఈ విస్తరణ ఫలితంగా 
పెరిగింది కాబట్టి చిన్న చిన్న రాజులనూ, విదేశీ దాడులనూ సమాజం ‘భరించి 
గలిగింది. 

ఈ నూతన గ్రామీణ సమాజానికి నూతన నిర్మాణం కావాలి. పూర్వదశకు 
తగిన సామాజిక నీతినీ నిర్మాణాన్నీ అందిచ్చిన బౌద్దమతం దీనికి తగదు. ఇంకా 
ఆటవిక గణాలలోకి వర్తకం ద్వారా వ్యవసాయం విస్తరిస్తూన్న ప్రాంతాలలో 
(ఉదాహరణకు దక్కన్‌ పీఠభూమి మీద) మాత్రమే బౌద్దానికి సామాజిక పాత్ర ఇంకా 
మిగిలివుంది. ఉత్తర భారతదేశంలో బౌద్ద విహారాలు సమాజంమీద భారంగా 
తయారయ్యాయి. వర్తకుల విరాళాలతో అవి చాలా సంపన్నమయినాయి. రాజులు 
మరిన్ని విరాళాలిచ్చి పోషిస్తున్నారు. దక్కన్‌లోని బౌద్ద విహారాలకు విరాళాలిచ్చిన వాళ్ళలో 
వృత్తి పనివాళ్ళు గూడ చాలామంది ఉండగా ఉత్తర భారతదేశంలోని కుషానుల 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 151 


రాజ్యంలో బౌద్ద విహారాలకు ఇచ్చిన విరాళాలు అన్నీ రాజులవీ, ధనిక వర్తకులవీ 
మాత్రమే. సాంచీ స్తూపానికి విరాళాలిచ్చిన 407 మందిలో ఒక్క డజను మంది గూడ 
వృత్తిపనివాళ్ళు కారని కోశాంబి లెక్కగడతాడు." క్రీ.శ. 2వ శతాబ్దంలో దక్కన్‌లోని 
బౌద్దవిహారాలకు కమ్మరులూ, బెస్తలూ విరాళాలిచ్చారుగాని సమకాలిక ఉత్తర 
భారతదేశంలో అటువంటిది ఊహించడం గూడ సాధ్యంకాదని మరొకచోట 
అంటాడు.” 

సామాజిక పునాదిలో వచ్చిన ఈ మార్పుకు ప్రతిఫలనంగా బౌద్దమతంలో చీలిక 
వచ్చింది. కుషానుల కాలంలో బౌద్దం మహాయాన-హీనయానాలుగా చీలిపోయింది. 
మహాయానం ఉత్తర భారతదేశంలోని సంపన్న విహారాల మతం అయింది. తన 
భాషను పాళీ నుండి సంస్కృతానికి మార్చుకుంది. ఆర్భాటమయిన పూజా విధానాన్నీ, 
తత్వ చింతననూ అలవర్చుకుంది. దక్కన్‌లో ఇంకా వ్యవసాయ సమాజం ఆవిర్భావంలో 
తన పాత్రను కోల్పోని బౌద్దమతం హీనయానం అయింది. అది ఇంకా కొంతమేరకు 
బుద్దుడు ప్రచారం చేసిన నిరాడంబర జీవితాన్ని అనుసరిస్తోంది. అయితే ఈ ఉత్తర - 
దక్షిణ విభజన ఎక్కువకాలం నిలువలేదు. శాతవాహనుల అనంతరం దక్కన్‌లో గూడ 
స్వయంపోషక గ్రామాలు ఆవిర్భవించడంతో ఇక్కడగూడ బౌద్ధం తన పాత్రను 
కోల్పోయింది. మహాయానం దక్షిణానికి గూడ విస్తరించింది. ప్రఖ్యాతుడయిన 
మహాయాన తాత్వికుడు నాగార్జునుడు క్రీ.శ. రెండవ శతాబ్దంలో కృష్ణానది ఒడ్డున 
జీవించాడు. 

బౌద్దం ఈ విధంగా తన పునాదిని కోల్పోయింది. గాని, బ్రాహ్మణమతం మాత్రం 
నూతన గ్రామీణ సమాజానికి అనుగుణ్యమైన మార్పులను సాధించి తాను బలపడింది. 
బ్రాహ్మణ మతం అన్ని చారిత్రక దశలలోనూ ఇదే పని చేసింది. హిందువుల ఆచారాల 
నన్నింటినీ “అనాది'గా వస్తున్నవని భావించడం వల్ల బ్రాహ్మణ మతానికి ఉన్న 
ఈ ప్రముఖ లక్షణం విస్మరించబడుతోంది. యజ్ఞబలులను కేంద్ర అంశంగా కలిగివున్న 
వైదిక మతం దాని తొలినాటి రూపం. అది పశుపోషక ఆదిమ సమాజానికి తగింది. 
ఆహార ఉత్పత్తీ దానిపైన ఆధారపడ్డ శ్రమదోపిడీ వచ్చిన తరువాత వర్ణవ్యవస్థ ఆవిర్భ 
వించింది. యజ్ఞబలులు తమ ప్రాముఖ్యాన్ని కోల్పోయాయి. వర్ణధర్మాన్ని ఆధారం 
చేసుకున్న శ్రమ దోపిడీ కేంద్ర స్థానాన్ని పొందింది. క్షత్రియులు యుద్దాలు చేస్తారు, 
పరిపాలన సాగిస్తారు, యజ్ఞాలు చేస్తారు. బ్రాహ్మణులు యజ్ఞ కర్మకాండ నిర్వహిస్తారు. 
వైశ్యులు వ్యవసాయాన్నీ, వ్యాపారాన్నీ నిర్వహిస్తారు. బలుల రూపంలో పన్నుల రూపంలో 
అదనపు ఉత్పత్తిని రెండు అగ్రవర్ణాలకు అప్పజెప్పుతారు. శూద్రులు ఆయుధాలు 
ధరించే హక్కుగాని, భూమిని కలిగివుండే హక్కుగాని లేకుండా పై మూడు వర్ణాలకు 


152 ప్రాచీన భారతదేశ చరిత్ర 


సమష్టి భృత్యులుగా (౧6103) గా పనిచేస్తారు. తొలినాటి వ్యవసాయక సమాజానికి 
ఈ నిర్మాణం సరిపోయింది. శ్రమ విభజన అపరిణతంగా వుండడంవల్ల నాలుగు 
వర్గాలు సరిపోయాయి. అయితే స్థిర వ్యవసాయ గ్రామాల సంఖ్య పెరిగేకొద్దీ సంపద 
పెరగడం, ఎక్కువ అవసరాలు తీరడం జరిగింది. ఈ అవసరాలు తీర్చడానికి వర్తక 
శ్రేణులూ వృత్తి శ్రేణులూ వచ్చాయి. ఆటవిక తెగల నాగరీకరణ ఫలితంగా గణాలు 
వృత్తి శ్రేణులుగా మారాయని చూసాము. ఈ వర్తకులనూ వృత్తి పనివారినీ వైశ్యులు 
లేక శూద్రులు అనవచ్చునుగాని నిజానికి ఈ శ్రేణులు చాతుర్వర్ణం పరిధిలో పూర్తిగా 
ఇమడవు. ఈ సంధి దశలో చతుర్వర్ణ వ్యవస్థకు సర్వత్రా ఆమోదం లేదు. సమాజంలో 
చాలా ప్రబలంగా వున్న బౌద్దమతం దాన్ని వ్యతిరేకించింది. మగధకు చెందిన 
అర్దశాస్త్రం బ్రాహ్మణ గ్రంథమే అయినా అందులో సామాజిక నిర్మాణం వర్గాల పరంగా 
వివరించబడలేదు. పాలక వర్గాలను పౌర-జానపదులు అన్నారు.” ఈ మాటలకు 
అర్ధం ఇదివరకే చూశాము. అదే కాలంలో భారతదేశాన్ని గురించి రాసిన మెగస్తెనీస్‌కు 
గూడ నాలుగు వర్గాలు కాక ఎడు వర్గాలు కనిపించాయి. మన ఆచారాలన్నీ “అనాది'గా 
వస్తున్నాయని భావించడం వల్ల మెగస్తెనెస్‌ రచనను అభూతకల్పనగా కొట్టివేయడం 
జరిగిందిగాని నిజానికి అప్పటికి నాలుగు వర్ణాల వ్యవస్థ సార్వత్రిక ఆమోదం పొందలేదని 
అర్ధం చేసుకోవాలి.” శాతవాహనుల దక్కన్‌లో కూడా ఇదే పరిస్టితి కనిపిస్తుంది. బౌద్ద 
వ్రాత కథలలోని గాధలు బుద్దుడి కాలం నుండి వస్తున్న సంప్రదాయం కావచ్చుగానీ 
ఆ కథలలోని వాతావరణం మాత్రం శాతవాహనుల దక్కన్‌కు చెందిందని కోశాంబి 
అభిప్రాయం.” ఆ కథలలోనూ ఆ కాలపు శాసనాలలోనూ గూడ వర్ణవ్యవస్థ సార్వత్రిక 
వాప్తి పొందలేదన్న విషయం కనపడుతుంది. జాతక కథలలో సంపన్న వర్గాన్ని శెట్టి- 
గహ పతులు అన్నారు. పెద్ద ఎత్తున అమ్మకపు సరుకులను ఉత్పత్తి చేసిన వృత్తిపని 
వాళ్ళ గ్రేణులున్నాయి. కొన్ని గ్రామాలకు గ్రామాలే ఈ శ్రేణులతో నిండివున్నాయి. 
గహపతులు వర్ణం రీత్యా సంపన్నులయిన వైశ్యులేగాని వాళ్ళు వాణిజ్యం నుండి 
వ్యవసాయం వడ్రంగం దాకా అన్నీ నిర్వహించారు. ఒక జాతక కథలో తల్లి దండ్రులు 
తమ కొడుకు ఏ వృత్తి చేపట్టాలా అని చర్చించిన ఉదంతాన్ని ప్రస్తావించి, వర్ణవ్యవస్తే 
నిజంగా వుండి వుంటే ఈ చర్చకు ఆస్కారం లేదని కోశాంబి అంటాడు. 

గంగా యమునా లోయలలో స్వయం పోషక గ్రామాలు ఏర్పడడం 
మొదలయ్యాకనే బ్రాహ్మణ ధర్మం సర్వవ్యాప్తం కావడం మొదలయింది. అయితే 
నాలుగు వర్ణాల వర్ణ వ్యవస్థ ఇప్పుడు సరిపోదు. తొలినాటి వ్యవసాయక సమాజం 
ఇప్పుడు చాలా పరిణతి చెంది చాలా రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 153 


ఈ ఉత్పత్తి కారులందరినీ టోకున శూద్రులు’ అనే నాలుగవ వర్ణంలోకి చేర్చేయడం 
సిద్దాంతరీత్యా సాధ్యమే (ఆ పని చేశారు గూడ) కాని చారిత్రక క్రమంలో అందరూ 
ఒకేసారి వచ్చి స్వయంపోషక గ్రామాలలోనికి చేరలేదు కాబట్టి వాస్తవంలో అది సాధ్యం 
కాదు. జరిగిందేమిటంటే ఒక్కొక్క వృత్తి శ్రేణి నశించి కార్మికులు గ్రామాలలో స్థిరపడ్డారు. 
ఒక్కొక్కటికి ఒక్కొక్క 'కులం' అయింది. ఇకమీదట నాగరిక సమాజంలోకి వచ్చి చేరిన 
గణాలు గూడ శ్రేణులుగా కాక నేరుగా కులాలగానే వచ్చిచేరాయి. 

ఈ నూతన గ్రామీణ వ్యవస్థ ఆవిర్భావంలో సంపన్నమయిన బౌద్ద విహారాలు 
ఎటువంటి పాత్రనూ నిర్వహించలేకపోయాయని చూసాం. బ్రాహ్మణులు అందుకు 
భిన్నంగా గామాలలోనే వచ్చి స్థిరపడ్డారు. కుల వ్యవస్థను పెంపొందించారు. కులాలుగా 
మారిన ఆటవికుల లేక శ్రేణుల దేవతలనూ దేవుళ్ళనూ బ్రాహ్మణీకరించి గుళ్ళు 
కట్టారు. ఆ గుళ్ళలో పూజలు నిర్వహించి తమ పొట్టపోసుకోవడమే కాక, కులవ్యవస్థను 
కట్టు దిట్టం చేసారు. కర్మకాండనూ పూజలనూ ఆమోదించని బౌద్దమతం ఈ పనులు 
చేయ లేకపోయింది. బౌద్దం వైఫల్యానికి ఇదొక ముఖ్య He 

ఆటవిక గణాలను స్వయంపోషక గ్రామ సమాజంలో కలుపుకొనే క్రమంలో 
కులాలు ఏర్పడ్డాయి కాబట్టి, కులాలను గణాల లక్షణాలు అంటుకున్నాయి. కుల 
వ్యవస్థకు గల రెండు ప్రధాన లక్షణాలూ గణ వ్యవస్థ నుండి వచ్చినవేనని కోశాంబి 
అభిప్రాయం. ఒకటి, కులాలకు తమ స్వంత అతా స్వంత దేవతలూ పూజలూ 
పవిత్ర దినాలు ఉండడం. గణాల పూర్వ ఆచారాలు ఇక్కడ కుల ఆచారాలుగా 
మారాయి. అయితే అవి బ్రాహ్మణీకరణ చెంది 'హిందూమతం'లో భాగం అయ్యాయి. 
వాటిని బ్రాహ్మణీకరించడం ద్వారా ఆటవికులను బలప్రయోగం అవసరం లేకుండ 
వ్యవసాయక సమాజంలోనికి కలుపుకు రావడం బ్రాహ్మణ మతం నిర్వహించిన 
ప్రముఖమైన పాత్ర అన్న కోశాంబి అభిప్రాయాన్ని చాలాసార్లు ప్రస్తావించాము. 
వ్యవసాయ సమాజ విస్తరణకు ఈ విధంగా దోహదం చేసిన ఈ లక్షణమే 
అసంఖ్యాకమైన పూజలకూ ఆచారాలకూ నమ్మకాలకూ తావిచ్చి భవిష్యత్తులో ఆర్థిక 
ప్రగతికి తద్వారా సాంస్కృతిక పురోగమనానికీ ఆటంకమయింది.ో | 

కుల వ్యవస్టకుండే రెండవ ప్రముఖ లక్షణం పరస్పరం సంపర్కం పైన నిషేధం. 
ఇది గూడ గణవ్యవస్ట నుండి వచ్చిందే. గణాల మధ్య సహపంక్తి భోజనంగాని వివాహ 
సంబంధంగాని నిషిద్దం. బాహ్య నిషేధం’ గణ సమాజ ఆచారాలలో ముఖ్యమైనది. 
అది కులవ్యవస్థకు గూడ సంక్రమించింది. ఒక కులం వాళ్ళు మరొక కులంతో కలిసి 
భోజనం చేయరు. వివాహ సంబంధం పెట్టుకోరు. అయితే గణాల మధ్య హెచ్చు 


154 ప్రాచీన భారతదేశ చరిత్ర 


తగ్గుదల ప్రసక్తి లేకపోగా, కులాలు వర్గ సమాజంలో భాగం కావడంవల్ల వాటి మధ్య 
హెచ్చు తగ్గుల వివక్ష (స్థూలంగా ఆర్థిక స్థాయిని బట్టి) ఎర్పడింది. అంటే గణాల 
మధ్య బాహ్య నిషేధం ఇరుపక్షాలకూ సమమైనది కాగా, కులాల మధ్య సంపర్క 
నిషేధం అసమానమయినరది. క్రింది కులంతో సంపర్కంపై కులానికి నిషేధం. క్రింది 
వాళ్ళు ఆ నిషేధాన్ని 'పైవాళ్ళ మీది “గౌరవం కొద్దీ పాటిస్తారే తప్ప వాళ్ళకు ఆ నిషేధం 
ఉండదు. 

గణాలు వ్యవసాయక సమాజంలో రెండు రకాలుగా చేరాయన్న కోశాంబి 
అభిప్రాయాన్ని ఇదివరకు చూసాము. ఆయుధాల వాడకం తెలిసిన బలమయిన 
గణాలలో వర్గవిభజన ఎర్పడి ఆయుధాలు కలిగిన గణముఖ్యులు పాలకవర్గంగా 
ఏర్పాడ్డారు. ఇతరులు ఒక శ్రామిక కులంగా మారారు. ఆయుధాల వాడకం తెలియని 
బలహీనమయిన గణాలు ఒక శ్రేణిగానో శూద్ర కులంగానో మారి శమదోపిడీకి లొంగి 
పోయాయి. మొదటిరకం గణాలలో వర్గ విభజన ఎర్పడాలంటే గణాల ఉమ్మడితత్వం 
నశించాలి. వ్యవసాయ విస్తరణను ఒక పబ్లిక్‌ సెక్టర్‌ పరిశ్రమగా భావించిన కౌటిల్యుడు 
ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాడు. ఆటవికులను రాజు ఎ విధంగా లొంగ 
దీసుకోవాలో చర్చిస్తూ ఒక ఎత్తుగడ చెప్పాడు. “గూఢచారులు గణంలోనికి ప్రవేశించి 
గణంలో విభేదాలనూ ద్వేషాన్నీ ఎ విధంగా ప్రవేశపెట్టాలో తెలుసుకోవాలి. గణం 
ముఖ్యులు సామాన్య గణ సభ్యులతో సహపంక్తి భోజనం చేయకూడదనీ వివాహ 
సంబంధం పెట్టుకోగూడదనీ రెచ్చగొట్టాలి.” అంటాడు.” గణాల సమిష్టి జీవితాన్ని 
నాశనం చేసి వాళ్ళను సామాజికంగా లొంగదీసుకోవాలంటే అంటరానితనాన్ని ప్రవేశ 
పెట్టాలన్న కుయుక్తిని ఇంత స్పష్టంగా చెప్పాడు. మాటలలో ఇంత నిర్మొగమాటంగా 
చెప్పింది ఒక్క కౌటిల్యుడే అయినా హైందవమతం ఈ కుటిల నీతిని ఆనాటి నుండి 
ఈనాటి దాకా ఆచరిసూనే వుంది. 

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఎమిటంటే ఈ కులవ్యవస్థకూ 
యజుర్వేదకాలపు వర్ణవ్యవస్థకూ గల సామాజిక పునాదులు పూర్తిగా భిన్నమయినవి. 
ఆహార ఉత్పత్తి కొత్తగా అలవడ్డ దశలో, ఆర్యులకు లొంగిపోయిన ఆర్యేతరుల చేత 
శ్రమ చేయించి ఆహారం ఉత్పత్తి చేయించుకోవడానికి ఒక “శూద్ర వర్ణం సరిపోయింది. 
ఆర్యుల లోపలి సామాన్య జనాన్ని పాలకవర్గాన్నీ వేరుచేయడానికి వైశ్యులు, బ్రాహ్మణ 
క్షత్రియులు అనే విభజన సరిపోయింది. స్వయంపోషక గ్రామాలకు ఈ చాతుర్వర్ణ్యం 
ఎంతమాత్రం చాలదు. వ్యవసాయ విస్తరణ క్రమంలో నూతన గ్రామీణ సమాజం 
ఏర్పడ్డ క్రమంలోనే వర్ణవ్యవస్థతో ప్రమేయం లేకుండ అనేక “శూద్ర కులాలు ఎర్చడ్డాయి. 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 155 


చరిత్ర శాస్త్రకారుల అనుమతితో నడవదు. ఇకమీదట నిజమయిన వ్యవసాయదారులు, 
వృత్తిపనివారు శూద్రులే. వైశ్యులు వర్తకానికి పరిమితమవుతారు. శూద్రుల సంఖ్య 
అపరిమితంగా పెరిగిపోగా, వైశ్యులు అల్ప సంఖ్యాకులవుతారు.* 

ఈ కొత్త పరిణామం బ్రాహ్మణులను చాలా ఇబ్బంది పెట్టింది. చతుర్వర్ల 
వ్యవస్థ చట్రంలోనికి ఈ నూతన సమాజాన్ని ఎట్లా ఇరికించాలో వాళ్ళకు అర్ధం కాలేదు. 
గతాన్ని ఎంతమాత్రం వదులుకోవడం ఇష్టలేని వాళ్ళు కాకపోతే ఈ దశలో వర్ణవ్యవస్థను 
కాదని కొత్త శాస్త్రాలు రాసేవారు. కాని యజ్ఞబలులను వదిలిపెట్టి 2500 సంవత్సరాలు 
దాటినా ఇప్పటికీ వేదమంత్రాల పఠనాన్ని వదలనట్టే, వర్ణవ్యవస్థకు కాలం చెల్లిపోయి 
కుల వ్యవస్థ ఏర్పడినప్పటికీ కొత్త వ్యవస్థను పాత సూత్రాల చట్రంలోనే నిర్వచించే 
ప్రయత్నం చేసారు. నాలుగు వర్ణాల విభజనను వదిలిపెట్టకుండ అసంఖ్యాకమయిన 
కులాలకు అర్దం చెప్పారు," అసాధ్యం అనిపించే ఈ కార్యాన్ని అమోఘమయిన 
కుతర్కంతో సాధించినవాడు మనువు. నాలుగు ప్రధాన వర్ణాల మధ్య వర్గసంకరం 
జరిగిన ఫలితంగా కులాలన్నీ ఏర్పడ్డాయని మనువు ఒక కల్పన చేశాడు. తరువాతి 
శాస్త్రకారులు దీనిని కొనసాగించారు. 

మను ధర్మశాస్త్రం ఈ నూతన (గ్రామీణ సమాజాన్ని వివరించే ప్రధాన సాహిత్య 
మూలం. మనుస్మృతిని అర్జశాస్త్రంతో పోలిస్తే ఈ కొత్త సమాజం లక్షణాలు అర్థం 
అవుతాయి. అర్దశాస్త్రం సమాజాన్ని కేంద్రీకృతంగా పరిపాలించాలని బోధించింది. 
ప్రభుత్వ ఉద్యోగులు అన్ని విషయాలలోనూ జోక్యం చెసుకొని పరిపాలన నిర్వహిస్తారు. 
మనువు అందుకు భిన్నంగా, రాజు ఆయాకులాల శ్రేణుల ఆచారాలను దృష్టిలో 
వుంచుకొని నిర్ణయాలు చేయాలంటాడు. వివిధ కులాల లేక శ్రేణుల అంతర్గత 
వ్యవహారాలను వాళ్ళకే వదిలేసి రెండు కులాల మధ్య సంబంధాలను మాత్రమే 
రాజు నియంత్రిస్తాడు.” కొత్త గణాలను కులాలగా కలుపుకొనే క్రమంలో ఈ వికేంద్రీకరణ 
అనివార్యమయింది. అర్హశాస్త్రంలోని రాజ్యం సర్వసత్తాక రాజ్యం. మనుస్కృతిలోని రాజ్యం 
స్వయంపోషక గ్రామాలను ప్రాతిపదికగా గల చిన్న రాజ్యం. ప్రభుత్వ నిర్వహణలోని 
సీత భూముల ప్రస్తావనగాని గనులపైన ప్రభుత్వ గుత్తాధిపత్యంగాని లేవు. ఆర్థిక 
రంగం అర్థశాస్త్ర మంత ఆర్భాటంగా లేదు. సంపన్నులైన పౌర జానపద వర్గాల ప్రస్తావన 
లేదు. వెండి నాణాలు పోయి రాగినాణాలు వచ్చాయి. వెండి నాణాలను “పురాణం” 
అన్నారు - అంటే అవి అసలు వినియోగంలో లేవని అర్దమవుతుంది.” ఈ దశ నుండి 
కార్వపణములు అంటేనే రాగి నాణాలు అనే అర్ధం వచ్చింది.” పన్నులు గూడ ఇప్పుడు 
తక్కువగానే వున్నాయి. అర్థశాస్త్రంలో పన్నులు పంటలో నాలగవవంతు నుండి ఆరవ 


156 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వంతుకాగా, మనుస్మృతిలో ఆరవ వంతు నుండి పన్నెండవ వంతు మాత్రమే. ప్రభుత్వ 
ఉద్యోగులకిచ్చే జీతం గూడ తక్కువే. నిజానికి దిగువ స్థాయికి చెందిన ఉద్యోగులకు 
మాత్రమే నగదు జీతాలిచ్చినట్టుంది. పైస్థాయి అధికార్లకు కొన్ని గ్రామాల నుండి 
సేకరించిన పన్నుగాని, కొంత భూమిగాని గ్‌ ఇచ్చారు." మన దేశంలో భూస్వామ్య 
వ్యవస్థకు ఇది ప్రధానమయిన లక్షణం. దీని బీజాలు మౌర్యుల పతనం అనంతరం 
ఏర్పడిన స్వయంపోషక గ్రామీణ సమాజపు తొలిరోజులలోనే అంకురించినట్టు మను 
ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

కుల వ్యవస్టతోబాటు కులతత్వం అన్ని రంగాలలోనికి విస్తరించింది. నేరానికి 
శిక్ష కులాన్ని బట్టి పురటరరదీ. అప్పుకు వడ్డీ కులాన్ని బట్టి వుంటుంది. బ్రాహ్మణుల 
నుండి 24 శాతం, క్షత్రియుల ఉండి 36 శాతం, వైశ్యుల నుండి 48 శాతం, శూద్రుల 
నుండి 60 శాతం వడ్డీ తీసుకోవచ్చును. రుణగ్రస్తుడు అప్పు తీర్చలేని పక్షంలో అతనిది 
తక్కువ కులం అయితే చాకిరి చేసి తీర్చాలి. కాని ఎక్కువ కులం అయితే చాకిరీ 
చేయించుకోవడానికి వీలులేదు. అతను సంపాదించినప్పుడే అప్పు తీరుస్తాడు. స్వయం 
పోషక గ్రామీణ సమాజం ఆవిర్భవించేదాక కులవ్యవస్థ లేదని, తత్సూర్య్య రూపమయిన 
వర్ణ వ్యవస్థకు సార్వత్రికమైన ఆమోదం లేదనీ అన్నాం. అందుకు మరొక నిదర్శనంగా 
అర్ధశాస్త్రం గూడ బ్రాహ్మణ గ్రంథమే అయినప్పటికీ అందులో ఇటువంటి కుల వివక్ష 
లేదు. 

మౌర్యుల కాలం వరకు గూడ వ్యవసాయ రంగానికి చెందిన ధనికులను 
“భూస్వాములు అనడానికి వీలులేదని చూసాం. గహపతులు, జానపదులు, అని 
పలువబడ్డ వాళ్ళు సజాత వ్యవసాయ బృందాల ముఖ్యులు. భూమి ఈ బృందాల 
ఉమ్మడి ఆస్తి కాగా, ప్రభుత్వ నిర్వహణలో బంజరు భూములను వ్యవసాయ యోగ్యం 
చేసిన 'సీతా గ్రామాల శూద్ర కర్షకులకు తమ జీవితాంతం మాత్రమే భూమిమీద 
హక్కు వుంది. ఈ నూతన (స్వయంపోషక) గామీణ సమాజం సంగతి ఎమిటి? 

మన దేశంలో వ్యవసాయ సమాజం ఆవిర్భవించిన తీరువల్ల భూమిలో 
ఉమ్మడి యాజమాన్యం చాలా కాలం నిలిచిపోయింది. గణాలు తాము వ్యవసాయ 
యోగ్యం చేసి నాగలి కిందికి తెచ్చిన భూమిని తమ సమష్టి ఆస్తి గానే కలిగివున్నాయి. 
కాబట్టి గ్రామాలలోని ప్రధాన వ్యవసాయ క్షేత్రాలు సమష్టి ఆస్తి గానే కొనసాగాయి. 
అయితే గ్రామ శివార్లలోని బంజర్లను మాత్రం ఎవరికివారు తమ స్వంత శ్రమతో 
నాగలి కిందికి తెచ్చారు. ఆ భూమి వాళ్ళ స్వంత ఆస్తి కావడం ఈ దశలో మొదలయింది. 
“దుప్పిని ఎవడు మొదటకొడితే వాడిదే అయినట్టు భూమిని ఎవడు ముందర 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 157 


వ్యవసాయ యోగ్యం చేస్తే అది వాడితే అవుతుంది” అని మనువు అన్నాడు. సమకాలిక 
బౌద్ద సాహిత్యంలోనూ అదే అభిప్రాయం వుంది. గ్రామంలోని ప్రధాన వ్యవసాయ 
క్షేత్రాన్ని గూడ, సజాత బృందంలోని అందరూ అంగీకరిస్తే విభజించవచ్చునని మనుస్మృతి 
నుండి పరోక్షంగా నిర్దారించవచ్చునేమోనని కోశాంబి భావిస్తాడు." 

అర్జశాస్తానికీ మను ధర్మశాస్రానికీ ఎన్ని తేడాలున్నా ఒక్క విషయంలో మాత్రం 
ఏకీభావం వుంది. రెండూ గూడ తమ ధర్మపన్నాల వర్గ స్వభావాన్ని రాజ్యానికుండే 
అణచివేత స్వభావాన్నీ నిర్మొగమాటంగా చెప్పాయి. “రాజు బల ప్రయోగంతో శూద్రుల 
చేత, వైశ్యులచేత వాళ్ళ విధులు చేయించాలి. ఈ రెండ వర్గాలు తమ విధులు 
నిర్వహించకపోతే ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది” అంటాడు మనువు” 
“ప్రభుత్వమూ పురోహితుడూ ఉత్పత్తిదారుడిచేత తన విధి నిర్వహింపచేయడంలో 
ఐక్యమవుతారు. అదే జరగకుంటే వాళ్ళకు పంచుకోవడానికి అదనపు ఉత్పత్తి 
ఉండదు” అని కోశాంబి వ్యాఖ్యానిస్తాడు. 

మనం 'హిందూమతం'గా ఇవ్వాళ గుర్తించే ఆచారాలన్నీ ఆ దశనుండి రూపం 
తీసుకున్నాయి. తత్పూర్వ్యకాలపు బ్రాహ్మణ మతాన్ని “హిందూమతం” అని ఇవాల్టి 
అర్దంలో పిలవలేము. అది కేవలం అవక్షేపాల రూపంలో కొత్త హిందూమతంలో 
మిగిలింది. హిందూమతం స్వయంపోషక గ్రామాలలో పుట్టింది. అక్కడి నుండి 
భూస్వామ్య వ్యవస్థ అభివృద్ది చెందే క్రమంలో దానికి అనుకూలంగా తానూ మారుతూ 
పోయింది. మన ఆచారాలన్నీ అనాదిగా వస్తున్నాయని భ్రమించడంవల్ల హైందవంలోని 
చారిత్రక పరిణామాలు మరుగున పడుతున్నాయని కోశాంబి అభిశంసిస్తాడు. బ్రాహ్మణ 
పూజలలోనూ కర్మకాండలోనూ ఇవ్వాళ కొబ్బరికాయలకు ఉన్న ప్రాముఖ్యాన్ని 
ప్రస్తావిస్తూ ఇవి క్రీస్తు శకంలో ప్రారంభమయిన ఆచారమే తప్ప అంతకు పూర్వం 
లేదంటాడు. అంతకు పూర్వం బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేటప్పుడు బిళ్వఫలం ఇచ్చే 
వారు. క్రీ.శ. మొదటి శతాబ్దాలలో పడమటి కోస్తా ప్రాంతంలోనికి కొబ్బరి పంటను 
ప్రవేశపెట్టడంతో అక్కడ వ్యవసాయక సమాజం ప్రారంభమయింది. అత్యంత 
ముఖ్య మైన పరిణామానికి గుర్తుగా కొబ్బరికాయ హిందూ ఆచారాలలో ప్రముఖస్థానాన్ని 
పొందింది." | 

స్వయంపోషక గ్రామాల ఆవిర్భావంతో రూపొందిన హిందూమతానికి ఆ 
సామాజిక పునాది నుండి వచ్చిన పరిమితులన్నీ వున్నాయి. గ్రామీణ జీవితానికి రుతువుల 
తోనే తప్ప సంవత్సరాలతో పనిలేదు. ఆ గ్రామాలలో స్థిరపడ్డ బ్రాహ్మణ మతానికి 
గూడ ఇదే వైఖరి అలవడింది. రాముడు లంకను పరు రోజు (తిథి) ఎదని 


158 ప్రాచీన భారతదేశ చరిత్ర 


బ్రాహ్మణులు అనంతంగా వాదించుకుంటారు గాని ఎ సంవత్సరంలో జయించాడని 
ఎన్నడూ చర్చించలేదంటాడు కోశాంబి. జైనులు మాత్రమే (వాళ్ళలో వర్తకులు చాల 
మంది వున్నారు కాబట్టి) తిథులే కాక సంవత్సరములు గూడ లెక్కబెట్టారు.* 
బ్రాహ్మణులు ఈ వైఖరి చారిత్రక దృక్పథాన్ని నాశనం చేసింది. స్వయంపోషక 
గ్రామాలు మన సమాజం మీద సాధించిన విజయం విదేశీ దాడులకంటే గూడ 
ప్రమాదకరమయినదని కోశాంబి అంటాడు.” కాలాన్ని రుతువులతో లెక్కించడంవల్ల 
అది 'కాలచక్రం' అయింది. ఈ కాలచక్రాన్ని నాలుగు యుగాల ప్రాతిపదిక మీద 
విభజించారు. కృత (త్రేతా ద్వాపర కలియుగాలలో కాలం ఉన్నత దశనుండి హీనదశకు 
మారుతుంది. తిరిగి ప్రళయం వచ్చి మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. ఈ 
కాలచక్రానికి రుతుచక్రానికి కోశాంబి పోలిక చెప్తాడు. వర్షాలు రాగానే వ్యవసాయం 
మొదలవుతుంది. ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. వర్షాకాలం తరువాత నేల 
క్రమంగా ఎండిపోవడం మొదలవుతుంది. వేసవి వచ్చెసరికి జీవితం దుర్భరమవుతుంది. 
మళ్ళీ ఒక్కసారిగా వర్షాలు రావడంతో గ్రామీణ పరిసరాలు ప్రళయం వచ్చినట్టు నీటితో 
నిండిపోతాయి. మళ్ళీ కొత్త చక్రం ప్రారంభం అవుతుంది. ఈ జీవిత అనుభవం నుండే 
నాలుగు యుగాల కాలవిభజన వచ్చిందని కోశాంబి అంటాడు.” 

ఈ నూతన గ్రామీణ జీవితానికి సిద్దాంతకర్త అయిన బ్రాహ్మణుడు గ్రామ 
జీవి. బ్రాహ్మణులు పట్టణాలలో స్థిర నివాసం ఎర్పరచుకోవడానికి వీలులేదని 
బౌధాయన ధర్మసూత్రం అటుంది.” గ్రామంలో నివసించి కులవ్యవస్థను పటిష్టం 
చేసి తద్వారా స్వయంపోషక గ్రామాలను బలపరచడం ఈ దశలో బ్రాహ్మణుల కర్తవ్యం. 
ఈ క్రమంలో, కులాలగా కలుపుకున్న గణాల దేవుళ్ళూ పూజలూ ఆచారాలూ వచ్చి 
హిందూమతంలో కలిసాయి. కథలూ పురాణాలూ కల్పించబడ్డాయి. ఇంత భిన్నమయిన 
సంప్రదాయాలను కలుపుకోగలగాలంటే తార్కికతనూ, వివేచననూ, వాస్తవికతనూ 
వదిలి పెట్టాలి. హిందూమతంలో వీటికి తావులేదు. ఎదీ అసంగతం కాదు, అసంబద్దం 
కాదు. నమ్మశక్యం కానిదేదీ లేదు. రాజనీతి, ధర్మం, శాస్త్రం, శాసనం, సాహిత్యం, 
అన్నీ పురాణాలతోనూ మూఢవిశ్వాసాలతోనూ కలగలసిపోయాయి. సంకుచితమయిన 
మౌఢ్యం సమాజాన్ని ఆవరించింది. 

భౌతిక వాస్తవాలపట్ల బ్రాహ్మణ మతానికి ఉన్న నిర్లక్ష్యంవల్ల చరిత్రకే కాదు, 
మన సంస్కృతికి గూడ చాలా నష్టం జరిగింది.” స్వయంపోషక గ్రామాలు ఏర్పడి ఒకే 
నమూనాలో దేశాన్నంతా తీర్చిదిద్దకముందు మన సమాజంలో చాలా వైవిధ్యం 
వుండింది. ఎన్నో గణాలూ తెగలూ వ్యవసాయక సమాజాలూ ఉండేవి. వాటికి 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 159 


భిన్నమయిన సంప్రదాయాలుండేవి. లిచ్చావి, మల్ల తదితర మగధకాలపు గణాల 
ప్రజాతంత్ర సంప్రదాయం గ్రీకు సంప్రదాయానికి ఎంతమాత్రం తీసిపోయింది కాదు. 
అయితే గ్రామీణ సమాజంలో కులాలుగా దేశ ప్రజలనంతా ఐక్యం చేసిన బ్రాహ్మణ 
మతం ఈ వైవిధ్యం నుండి కేవలం పూజలనూ ఆచారాలనూ మాత్రం స్వీకరించింది. 
మిగిలిన విషయాలన్నింటినీ విస్మరించింది. అవి కనీసం రికార్డు గూడ కాకుండా 
పోయాయి. బ్రాహ్మణులలో ఒక అరిస్టాటిల్‌ గానీ హెరొడోటస్‌ కాని పుట్టలేదు. తిమ్మిని 
బమ్మి చేయగల శంకరాచార్యుడి తర్కం మాత్రమె పుట్టింది. తత్వ చింతనలో గూడ 
క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఎంతో వైవిధ్యం వుండింది. దానినంతా కుతర్కంతో “ఐక్య 
పరచిన భగవద్గీత ఆ వైవిధ్యాన్ని నాశనం చేసింది. తార్కిక వైరుధ్యాలను నిరభ్యంతరంగా 
దిగమింగగల నైజం హైందవ సమాజం మీద ఈనాటి దాకా నిలిచిపోయిన ముద్ర 
వెసింది: 

భౌతిక విజ్ఞానానికి గూడ ఇదె గతి పట్టింది. ఒకప్పుడు భారతీయ వైద్యశాస్త్రం 
(ఆయుర్వేదం) ఎన్నో మందులనూ మూలికలనూ తెలుసుకోగలిగింది. క్రమంగా ఆ 
విజ్ఞానం గూడ మౌఢ్యం వాతపడి, ఇవ్వాల్టి ఆయుర్వేద వైద్యులు ఏ మూలిక ఎదో 
గూడ చెప్పలేని స్థితిలో వున్నారు. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన స్థలాల 
గురించి, వళళ త గురంచి తెలుసుకోవాలంటే టాలెమీ వంటి గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞుల 
ముద, అరబ్బు వర్తకుల మట, చైనీయ యాత్రికుల మీద ఆధారపడాలి.” మన 
సాహిత్యంలో పౌరాణిక గాధలు తప్ప వేరి ఎయి:జొరకవు: స్వయంపోషక గ్రామాల 
బ్రాహ్మణ మతానికి రుతుక్రమంతోనే తప్ప కాల ప్రవాహంతో ప్రమేయం లేదు కాబట్టి 
అది మనకు చరిత్ర లేకుండ చేసింది. కాలం సహితం కాలచక్రం” అయింది. గుండ్రంగా 
తిరిగే ఈ చక్రంలో దేనికీ మొదలు లేదు. అన్నీ “అనాది అయి పోయాయి.” 
వివరణలు 
15101, Page 187 
CCAIl, Page 143 
151141, Page 205 
151141, Page 199 
The Basis of Ancient Indian History, HS, Page 31 
15101, Page 193 
1510, Pages 209-215 
15101, Page 215 


SO OF ms iN im 


35; 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


15101, Page 215 

15111, Page 226 

15101, Page 223 

15101, Page 223 

151101, Page 232 

ISIH, Pages 228-229 

15101, Page 230 

15101, Page 229 

15101, Page 229 

CCAIl, Pages 150-151 

Combined methods in Indology, HS, Page 10 
CCAIl, Page 149 

ISIH/S/216-218 

15101, Page 218 

CCAIl, Page 154 

15101, Page 222 

CCAI, Page 163 

CCAIl, Page 163 

15101, Page 233 

15111, Page 236 

15101, Page 201 

15111, Page 203 

15111, Page 198 

Combined methods in Indology, HS, Pages 3-4 
ISIH, Pages 207-208 

151141, Page 199 

జీవహింసను నిషేధించిన ఈ మానవతామూర్తి రెండు కాళ్ళ పశువుకు మరణ 
శిక్షను మాత్రం రద్దుచేయలేదని కోశాంబి ఒక విసురు విసరకుండ ఉండలేడు. 
15101, Page 207. 

ISIH, Pages 198-209 


వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు 161 


36. CCA, Page 165 

37. ISIH, Page 248 

38. The Basis of Ancient Indian History, HS, Page 32 

39. The Basis of Ancient Indian History, HS, Page 33 

40. The Basis of Ancient Indian History HS, Page 35 

41. Combined methods in Indology, HS, Pages, 16-19 
“ఆంధ్ర, అనే శబ్దానికి తెలుగు అనే అర్దం యిచ్చి శాతవాహనులను ఆంధ్ర 
రాజులు అనడం అర్దరహితం. చరిత్రను మత దృక్పథంతో, కుల దృక్పథంతో 
చూడడం ఎంత తప్పో 20వ శతాబ్దపు తెలుగు జాతీయవాదాన్ని వెనక్కి 
ప్రసరింపజేసి ఆ దృష్టితో చరిత్రను చూడడం అంతే తప్పు. భౌతిక నైసర్గిక 
స్పృహతో చరిత్రకు అర్దం చెప్పుకుంటే శాతవాహనులు “దక్కన్‌ రాజులు. 
వాళ్ళు దక్కన్‌ను అభితో పరిపాలించారా అనేది ముఖ్యంకాదు, దక్కన్‌ 
పీఠభూమి మీద ఆహార ఉత్పత్తి ప్రారంభమయిన తరువాత తత్ఫలితంగా 
ఎర్పడ్డ మొట్టమొదటి రాజ్యం వాళ్ళది. 

42.  Dhenukakata, HS, Pages 208-209 

43.  Dhenukakata, HS, Page 201 

44. Dhenukakata, HS, Pages 199-200 

45. The Basis of Ancient Indian History, HS, Page 47 

46. The Basis of Ancient Indian History, HS, Page 47 

47. ISIH,Page 270 

48. The Basis of Ancient Indian History, HS, Page 32 

49. ISIH, Pages 271-272 

50. CCAl, Page 190 

51. 15101, Page 261 

52. ISIH,Page 223 

53. ISIH, Page 193 

54. _ISIH, Pages 267-277 

55. CCAIl,Page 170 

56. CCAl, Pages 172-173 

57. ISIH,Page 213 


162 ప్రాచీన భారతదేశ చరిత్ర 


58. The Basis of Ancient Indian History, HS, 50 
59. The Basis of Ancient Indian History, HS, Page 39 
60. 1511, Page 256 
The Basis of Ancient Indian History, HS, Page 43 
61. On the study and metrology of silver punch-marked coins, IN, 
Page 36 
62. CCAl, Page 154 
63. 1511, Page 255 
64. 151%, Page 254 
65. 151%, Page 257 
66. The Basis of Ancient Indian History, HS, Page 50 
67. ISIH, Pages 273-274 
68. 1511, Page 258 
On a Marxist approach to Indian Chronology, HS, Page 80 
69. ISIH, Page 258 
70. CCAl, Page 22 
71. 15111, Page 258 
72. CCAIl,Pages 173-174 
73. _CCAIl, Pages 174-175 
74. The Basis of Ancient Indian History, HS, Page 28. 


8. సామంతస్వామ్యం - గ్రామిణ భూస్వామ్యం 


ఉత్తర భారతదేశంలో మౌర్యుల అనంతరం, దక్కన్‌లో శాతవాహనుల 
అనంతరం, స్వయంపోషక గ్రామాలు ఏర్పడ్డాయని చూసాం. వీటి సంపదను 
దోచుకున్న రాజ్యాలు వచ్చాయి. విదెశాల నుండి దాడులు జరిగి, అందులో కుషానులు 
వంటి ఒకరిద్దరు రాజ్యాలు ఏర్పరచారు. క్రీ.శ. 4వ శతాబ్దం వచ్చేసరికి ఈ రాజులలో 
ఒకరయిన గుప్తులు మళ్ళీ ఒక పెద్ద రాజ్యాన్ని ఎర్బరచగలిగారు. స్వయంపోషక గ్రామాల 
మీద ఇంత పెద్ద రాజ్యం ఏర్పరచడానికి గల కారణం, శాతవాహన కాలపు వర్తకంవల్ల 
దక్కన్‌లో పోగుపడిన సంపదను గుప్తులు తమ దండయాత్రలలో దోచుకోగలగడమే.' 

గుప్తరాజుల పతనంతో మనదేశంలో భూస్వామ్య యుగం ప్రారంభమయిందని 
కోశాంబి అంటాడు. భూస్వామ్య యుగంలో కోశాంబి రెండు దశలను గుర్తిస్తాడు. 
మొదటి దశను “మీది నుండి భూస్వామ్య ("6662119౧ from above) అనీ రెండవ 
దశను క్రింది నుండి భూస్వామ్యం (Feudalism from below) అనీ అంటాడు. గణాలను 
బట్టి మొదటి దశను సామంత స్వామ్యం అనీ రెండవ దశను గ్రామీణ భూస్వామ్యం 
అనీ అనవచ్చును. మొదటి దశలో స్వయంపోషక గ్రామం తన స్వయం ప్రతిపత్తిని 
కలిగీ వుంది. గ్రామంలోని వ్యవసాయకుల సభ అన్ని గ్రామ వ్యవహారాలను 
నిర్ణయిస్తుంది. రాజులకు పన్నులు మాత్రం చెల్లిస్తారు. ఈ రాజులు ఒక దొంతరగా 
ఎర్పడతారు. క్రిందివాడు పైవాడికి సామంతుడు. పైవాడికి కప్పం చెల్లించే ప్రాతిపదిక 
మీద తన పరిపాలనా స్వయం ప్రతిపత్తిని కలిగి వుంటాడు. ఇది సామంత స్వామ్యం 
స్తూల స్వరూపం.” ఇది క్రీ.శ. 4వ శతాబ్దంలో ప్రారంభమయి గుప్తుల పతనంతో 
సమగ్ర రూపం తీసుకుందని కోశాంబి అభిప్రాయం. 

తరువాతి దశలో (గ్రామీణ భూస్వామ్యం'లో) గ్రామాల పరిపాలనా స్వయం 
ప్రతిపత్తి దెబ్బ తింటుంది. గ్రామం నుండి శిస్తు వసూలు చేసి అందులో కొంత భాగాన్ని 
తాము ఉంచుకునే సాయుధులయిన భూస్వాముల వర్గం ఒకటి పుడుతుంది. వీళ్ళకు 
శిస్తు వసూలుచేసే అధికారమే కాక వివిధ గ్రామాలలో భూములు గూడ వుంటాయి. 
గ్రామ సభకు వళ్ళు బాధ్యులు కారు. పరిపాలనాధికారాలు కలిగి వుంటారు." ఈ దశ 
ముస్లిం పాలకుల కాలంలో (ముస్లిం రాజాక్టల వెలుపలగూడ) విస్తరించింది గాని, 
అంతకు పూర్వమే (కీ.శ. 9వ శతాబ్దం నుండి) ప్రారంభమయిందని కోశాంబి అంటాడు." 


164 ప్రాచీన భారతదేశ చరిత్ర 


భూదానాలు 

క్రమంగా స్వయంపోషక మవుతూన్న నూతన గ్రామీణ వ్యవస్థను ప్రాతిపదికగా 
గల చిన్న చిన్న రాజ్యాలు ఎర్పడుతున్నాయనీ, వాయువ్య ప్రాంతం నుండి దాడిచేసిన 
యవనులూ శకులూ కుషానులలో కొందరు ఇక్కడ స్థిరపడి రాజ్యాలు ఏర్పరచారని 
చూసాము. ఈ విదేశీయులను మినహాయిస్తే మిగిలిన రాజులందరూ ఎవరన్నది 
చూడాలి. అశోకుడి సమకాలికులలో రాజుల్వెరూ లేరు. అదే సముద్రగుప్పడి కాలానికి 
వచ్చేసరికి (క్రీ.శ. 4వ శతాబ్దం) అతని చేత ఓడించబడ్డ రాజుల జాబితా చాలా పెద్దది. 
అతను ఆర్యావర్తనంలో 9 మంది రాజులనూ దక్కన్‌లో 12 మంది రాజులనూ 
ఓడించాడు. 

ఈ రాజ్యాలు, ఆటవిక గణాలలోనికి వ్యవసాయ వర్గ సమాజం విస్తరించిన 
ఫలితంగా ఎర్పడ్డవి. గణ ముఖ్యులు ఒక రాచరిక వర్గంగా ఏర్పడ్డారు. ఇతరులు 
శూద్ర కర్షకులయ్యారు. ఈ ఏర్పాటుకు సామాజిక ఆమోదం పొందడానికి గణ 
ముఖ్యులకు బ్రాహ్మణుల అండ కావలసి వచ్చింది. క్రింది స్థాయిలో కులవ్యవస్థ 
ఆవిర్భావం లాగ పైస్థాయిలో ఈ అవసరం బ్రాహ్మణ మతాన్ని బలపరచింది. 
బ్రాహ్మణులు వీళ్ళకు క్షత్రియులుగా గుర్తింపు ఇచ్చారు. దానికోసం హిరణ్యగర్భం 
అనే సంస్కారాన్ని గూడ సృష్టించారు. రాజు కాదల్చుకున్న గణ ముఖ్యుడు ఒక బంగారు 
పాత్రలోనికి ప్రవేశిస్తాడు. పిండంలాగ ముడుచుకొని కూర్చుంటాడు. బ్రాహ్మణులు 
అప్పుడు జన సంస్కారానికి సంబంధించిన కర్మకాండ నిర్వహిస్తాడు. గణ ముఖ్యుడు 
ఈ విధంగా క్షత్రియుడిగా పునర్జన్మ పొంది బయటికి వస్తాడు. “ఆర్యు డయినందుకు 
ఒక గోత్రం కావాలి కాబట్టి కర్మకాండను జరిపించిన బ్రాహ్మణుడి గోత్రాన్నే అరువు 
తీసుకుంటాడు. బ్రాహ్మణుడికి ప్రతిఫలంగా బంగారు పాత్ర ఇవ్వబడుతుంది." కొత్తగా 
క్షత్రియుడయిన గణ ముఖ్యుడికి ఇప్పుడు ఒక ప్రాచీన క్షత్రియ వంశంతో సంబంధం 
కల్పించబడుతుంది. ఈ దశలో పరిపాలించిన ఇక్ష్వాకు, పాండువంశి, నల మొదలైన 
రాజవంశాలు ఈ కోవకు చెందినవే తప్ప వాటికి నిజంగా ఇతిహాసాలలోని ఇక్ష్యాకులతో 
పాండవులతో సంబంధం ఉండే అవకాశంలేదు.” గుప్త్పరాజుల కాలానికి ప్రధాన 
గణాలన్నీ (అంటే ఇనుము వాడకాన్నీ వ్యవసాయాన్నీ నేర్చుకున్న గణాలన్నీ) రాచరికాలు 
ఎర్సరచుకోగలిగాయని కోశాంబి అంటాడు." ఇనుము వాడకం, వ్యవసాయం తెలియని 
ఆటవిక తెగలు మాత్రం మిగిలిపోయాయి-ఇంకా ఎన్నో మిగిలే వున్నాయి. 

బ్రాహ్మణుల సహాయంతో తమతోటి గణ సభ్యులను శూద్రకర్షకులుగా మార్చి 
తాము రాజులయిన గణ ముఖ్యులు బ్రాహ్మణ మతాన్నీ వర్ణధర్మాన్నీ ఘనంగా 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 165 


ఆదరించారు. అశ్వక గణంలో పుట్టిన గౌతమీ పుత్ర శాతకర్ణి ఎంతటి బ్రాహ్మణ 
భక్తుడయ్యాడంటే తన్ను తాను క్షత్రియుడిగా గూడ కాక బ్రాహ్మణుడిగానే చెప్పుకున్నాడు. 
తాను క్షత్రియుల పొగరు అణచి వర్ణ సాంకర్యాన్ని నివారించానని ఒక శాసనంలో 
ప్రకటించుకున్నాడు. (అయినప్పటికీ తన కొడుకును విదేశీయులయిన శకుల రాజ 
కుమార్తెకిచ్చి పెండ్లి చేసాడు). ఇప్పటి నుండి ఈ కొత్త రాజులు తమను తాము 
'వర్దాశ్రమ ధర్మ వ్యవస్థాపన ప్రవృత్తులు” అని “వర్ణాశ్రమ ధర్మ స్థాపన నిరతులు' అని 
“అత్యంత దేవ బ్రాహ్మణ భక్తులు” అని వర్ణించుకున్నారు.' విదేశాల నుండి వచ్చి 
ఇక్కడ రాజ్యాలు స్థాపించిన శకులూ కుషానులూ మొదలైన వాళ్ళు గూడ సంస్కృతం 
పేర్లు స్వీకరించి (ఉదాహరణకు వాసుదేవుడు, రుద్రాముడు) వర్ణధర్మాన్ని కాపాడు 
తున్నామని చాటుకొని సంస్కృతంలో శాసనాలు ప్రకటించారు. మనదేశంలోని మొట్ట 
మొదటి సంస్కృత శాసనం రుద్ర దాముడిది. వీళ్ళు అశ్వమేథం మొదలయిన 
యాగాలను ఆర్భాటంగా నిర్వహించే ప్రయత్నం గూడ చేశారు. ఈ విధంగా గ్రామీణ 
కుల వ్యవస్థ ఆవిర్భావం ద్వారానే కాక కొత్త రాజవంశాల ఏర్పాటు ద్వారా గూడ 
బ్రాహ్మణ మతం అలపేజీలది: 

ఆటవికుల వ్యవసాయీకరణలో ఇక్కడ రెండు క్రమాలు పనిచేసాయని 
కోశాంబి సూత్రీకరిస్తాడు." ఒకటి, గణముఖ్యులు బ్రాహ్మణులను అహ్వానించి వాళ్ళ 
సహాయంతో క్షత్రియులయి గణాలలో వర్గవిభజనను ప్రవేశపెడతారు. తాము 
గణబంధాలను తెంచుకొని రాజులవుతారు. మౌర్యుల అనంతరం మగధ ప్రాంతంలో 
శుంగులు రాజ్యం చేసారు. శుంగ అనేది బ్రాహ్మణ గోత్రం కాబట్టి విళ్ళది బ్రాహ్మణ 
రాజవంశంగా కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. గాని, వీళ్ళు క్షత్రియులుగా మారిన 
ఆటవికులయి వుండాలనీ, అందుకు సాయంచేసిన బ్రాహ్మణుల గోత్రాన్ని స్వీకరించి 
వుంటారనీ కోశాంబి అంటాడు. ఈ చేయూతకు కృతజ్ఞతా చిహ్నంగా పుష్యమిత్ర 
శుంగుడు అశ్వమేథయాగాన్ని పునరుద్దరించే ప్రయత్నం చేసాడు.” 

రెండవది, బ్రాహ్మణులు తమ ఉదర పోషణ కోసం శ్రేణులలోనికి గణాల 
లోనికీ ప్రవేశించడం. వాళ్ళ పూజలూ కర్మకాండ తాము నిర్వహించడమే కాక వాటికి 
వైదిక ప్రతిష్ట కృత్రిమంగా కల్పించడం. ఒక్కొక్కసారి వాళ్ళ స్త్రీని వివాహం చేసుకొని 
వాళ్ళలో ఒక బ్రాహ్మణ కులాన్ని కల్పించడం. ఇది చాలా విరివిగా జరిగిందనడానికి 
నిదర్శనం శాస్త్రకారులలో దీనివల్ల కలిగిన ఆదుర్దా. ఆటవికుల పూజలూ కర్మకాండ 
నిర్వహించే బ్రాహ్మణులను తద్దినాలకు పిలవకూడదని మనువు నియమం పెట్టాడు." 
ఈ నిషేధం అవసరమయిందంటేనే ఆ పని బ్రాహ్మణులు తరచుగా చేస్తున్నారని 


166 ప్రాచీన భారతదేశ చరిత్ర 


అర్దం. అయితే శాస్త్రకారులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేవి జరుగుతూనే 
వుంటాయి కాబట్టి, ఈ వర్ణ సాంకర్యం ఫలితంగా కొత్తగా పుట్టుకొస్తూన్న బ్రాహ్మణులను 
గుర్తించడానికి అదే మనువు ఒక సూత్రం సృష్టించాడు. ఎడు తరాలు కలిసిపోతే 
శూద్రులు బ్రాహ్మణులవుతారు. బ్రాహ్మణులు శూద్రులవుతారు అన్నాడు." 

రెండవ క్రమానికి ఉదాహరణగా, ఈ చారిత్రక దశలో వ్యవసాయానికి లొంగిన 
బెంగాల్‌ ప్రాంతపు రాజు లోకనాధుడు తాను బ్రాహ్మణ తండ్రికీ శూద్ర తల్లికీ పుట్టిన 
వాడినని గర్వంగా చెప్పుకున్నాడు. తూర్పు ఆసియాలోని కంబోడియాలో హైందవ 
రాజ్యం (చంపా) ఈ విధంగానే ఏర్పడింది. కౌండిన్యుడు అనే హైందవుడు అక్కడి 
“నాగు రాజకుమార్తె సోమను వివాహం చేసుకొని రాజ్యాన్ని స్థాపించాడు. అన్నిటికంటె 
స్పష్టమైన ఉదాహరణ కేరళలోని నంబూదిరి-నాయర్‌ అతాల కతపతతళ నాయర్‌లది 
మాతృస్వామిక సంప్రదాయం అని ఇప్పటికీ అంటారు. నంబూదిరి బ్రాహ్మణులలో 
పెద్దకొడుకు మాత్రమే తమ కులంలో వివాహం చేసుకుంటాడు. మిగిలిన వాళ్ళంతా 
నాయర్‌ ప్రీలతో సంబంధం పెట్టుకుంటారు. ఈ సంబంధం ఫలితంగా పుట్టిన పిల్లలు 
నాయర్‌లగా గుర్తించబతారు. చాలా కాలంపాటు మలబార్‌ ప్రాంతాన్ని నాయర్‌లే 
పరిపాలించారు. తమను తాము క్షత్రియులుగా గూడ చెప్పుకుంటారు. నంబూదిరీలు 
ఆ రాజుల దగ్గర పౌరోహిత్యం, గుళ్ళలో పూజలు, నిర్వహిస్తారు.” 

శాతవాహనుల అనంతరం దక్కన్‌ను పరిపాలించిన అనేక చిల్లర రాజవంశాలలో 
గోవా ప్రాంతానికి చెందిన కదంబులు ఒకరు. క్రీ.శ. 4-5 శతాబ్దాలకు చెందిన ఈ 
కదంబుల చరిత్ర నుండి కోశాంబి తన విశ్లేషణను చక్కగా నిరూపిస్తాడు.* కదంబ 
వృక్షం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పవిత్రంగా భావించబడుతుంది. కాబట్టి అది 
కుదురు చిహ్నం అయివుండాలి. ఈ కదంబుల పూర్వీకులు కదంబ వృక్షాన్ని 
సేవించారనీ, దానితో వాళ్ళు 'సాధర్య్యం' గలవాళ్ళనీ, కదంబరాజు మయూర వర్మ 
తండ్రి శివుడి నుదుటి నుండి కదంబ వృక్షం క్రిందపడిన స్వేదబిందువు నుండి 
పుట్టాడనీ అన్నారు. కాబట్టి కదంబులు ఆ వృక్షాన్ని కుదురు చిహ్నంగా గల ఆటవికులని 
అర్థం అవుతుంది. స్కందపురాణం ప్రకారం ఈ కదంబులు ఉత్తరాది నుండి 
బ్రాహ్మణులను రప్పించి వాళ్ళకు గోవా ప్రాంతంలో భూములిచ్చారు. ఈ భూములు 
పూర్తిగా అడవి భూములు. వీటిని సేద్యం చేయడం కోసం గావడ తెగకు చెందిన 
ఆటవికులను రాజు నియమించాడు. పంటను బ్రాహ్మణులూ ఆటవికులూ పంచు 
కున్నారు. బ్రాహ్మణులు తమ మతాన్ని ప్రవేశపెట్టి ఈ వర్ణ వ్యవస్థను నిలబెట్టారు. ఈ 
విధంగా బ్రాహ్మణులకు భూములిచ్చి వాళ్ళ సహాయంతో రాజయిన కదంబ 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 167 


గణముఖ్యుడు మొదట మయూర శర్మ అనే బ్రాహ్మణ పేరు పెట్టుకున్నాడు. తరువాత 
దానిని మయూరవర్మ అనే క్షత్రియ పేరుగా మార్చుకున్నాడు. 

'పై కథలో బ్రాహ్మణులకు మయూర వర్మ ఇచ్చిన భూదానం గమనార్హ మయినది. 
ఈ చారిత్రక దశ అంతటా గూడ బ్రాహ్మణులకు రాజులు భూదానాలు ఇచ్చారు. 
అంతకు పూర్వం బౌద్ద విహారాలకు రాజులూ వర్తకులూ పోషణార్దం భూములూ 
గ్రామాలూ దానం ఇచ్చేవారు. అయితే ఈ రకమయిన భూదానాలకూ ప్రస్తుత చారిత్రక 
దశలో ఇచ్చిన భూదానాలకూ తేడా చూడాలనుకుంటాడు కోశాంబి.” ఈ భూదానాలు 
బౌద్ద విహారాలకూ బ్రాహ్మణ దేవాలయాలకూ పోషణార్థం యిచ్చినవి కావు. 
అత్యధికంగా, ఏ దేవాలయాలకూ చెందని బ్రాహ్మణులకు వ్యక్తులుగా యిచ్చినవి." 

భూదానాల గురించి చర్చించేటప్పుడు భూమిలో స్వంత ఆస్తి వుందా లేదా 
అన్న సమస్య మళ్ళీ వస్తుంది. భారతదేశంలో భూస్వామ్యాన్ని, చారిత్రక నేపథ్యాన్నీ, 
భౌతిక నైసర్గిక పరిస్టితులనూ దృష్టిలో పెట్టుకోకుండ యాంత్రికంగా అర్దం చేసుకొనే 
ప్రయత్నం చేసిన వాళ్ళను కోశాంబి తీవ్రంగా అభిశంసించాడు.* సజాత వ్యవసాయక 
బృందాలు శూద్రులను లోబరచుకొని స్థిర ఆవాసాలు ఏర్పరచుకోవడం ద్వారా మన 
దేశంలో వ్యవసాయక గ్రామాలు ఏర్పడ్డాయి కాబట్టి, గ్రామాలలోని ప్రధాన వ్యవసాయ 
క్షేత్రాలు ఈ గ్రామీణుల ఉమ్మడి ఆస్తిగానే వున్నాయి. వీళ్ళను ఈ దశ నుండి 
“కుటింబినులు'” అన్నారు.” వీళ్ళు తమ గ్రామ సభ ద్వారా ప్రతీ సంవత్సరం భూమిని 
తమలో తాము వ్యవసాయార్దం పంచుకుంటారు. ఇది ప్రధాన వ్యవసాయ క్షేత్రం 
సంగతి. ఇదికాక గ్రామంలో వ్యవసాయ యోగ్యమయిన బంజర్లు గూడ వుంటాయి. 
వాటి మీద అజమాయిషీ గూడ గ్రామసభదే ఈ బంజర్లు గూడ వుంటాయి. వాటి 
మీద అజమాయిషి గూడ గ్రామసభదే ఈ బంజర్లను వ్యవసాయ యోగ్యం చేసే 
నిమిత్తం గ్రామసభ వాటిని తమలో కొందరికి గాని శూద్రులకుగాని పంచి ఇయ్య 
వచ్చును. అంతకంటే ప్రధానంగా ఈ భూమిని బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగింది. 
ఈ దానం గ్రామసభ చేయవచ్చు. లేక గ్రామసభ అనుమతితో రాజులుగాని వర్తకులు 
గాని చేయవచ్చు. బ్రాహ్మణులు ఈ భూములలో శూద్ర లేక ఆటవిక కర్షకులను 
నియమించి సేద్యం చేయిస్తారు. ఈ భూములను అగ్రహారాలు లేక బ్రాహ్మదేయాలు 
అన్నారు. వీటికి ఒక్కొక్కసారి శిస్తు మినహాయింపు గూడ వుంటుంది." 

ఈ రకమయిన భూదానాలు జరుగుతున్నాయంటేనే నూతన గ్రామీణ వ్యవస్థలో 
బ్రాహ్మణుల ప్రాబల్యం ఎంతగా పెరిగిందీ అర్ధం అవుతుంది. అర్దశాస్త్రంలో కౌటిల్యుడు 
వ్యవసాయ యోగ్యమయిన భూమిని ఎవ్వరికీ దానం ఇవ్వకూడదని ఆంక్ష పెట్టాడు. 


168 ప్రాచీన భారతదేశ చరిత్ర 


దానిలో ప్రభుత్వమే శూద్రులను నియమించి 'సీతా' భూములుగా సేద్యం చేయించాలి. 
వ్యవసాయానికి ఎంతమాత్రం తగని భూమిని మాత్రం (దీనిని భూమిఛిద్రం అన్నాడు) 
గురుకులాలు ఏర్పాటుకు బ్రాహ్మణులకు ఇయ్యవచ్చునని అన్నాడు. స్వయంపోషక 
గ్రామాలు, వికేంద్రీకృత పాలన, బ్రాహ్మణ ఆధిక్యత, పెరిగేకొద్దీ పేరులో మార్పు 
లేకుండ అలవాటు మారింది. 'భూమి-ఛిద్ర' న్యాయం ప్రకారమే వ్యవసాయానికి 
అయోగ్యమయిన భూమిని కాక వ్యవసాయ యోగ్యమయిన భూములను 
బ్రాహ్మణులకు ఇవ్వడం మొదలు పెట్టారు. భూస్వామ్య వ్యవస్ట ముదిరినకొద్దీ ఈ 
అలవాటు గూడ ముదిరి, గుప్తరాజు కాలం నుండి బంజర్లను కాక వ్యవసాయక 
గామాలనే దానం ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే పేరుకు మాత్రం దీనిని 
భూమి-ఛిద్ర న్యాయం అనే అంటున్నారు.” సారాంశం మారిపోయినా రూపం మాత్రం 
పదిలంగా మిగుల్చుకునే బ్రాహ్మణ లక్షణం ఇక్కడ మళ్ళీ కనబడుతుంది. 

ఈ దశలో జరిగిన భూదానాలు గ్రామ సభల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయ 
లేదు. గ్రామ దానాలు పొందిన బ్రాహ్మణులకు కొత్త పన్నులు విధించే హక్కుగాని 
ఆయుధాలు ధరించే హక్కుగాని లేదు. అంతవరకు రాజుకు చెల్లించిన పన్ను ఇక 
మీదట దానం గ్రహీతకు చెల్లిస్తారు-అంతమాత్రమే.ో బ్రాహ్మణులకు భూమి దానాలిచ్చే 
అలవాటు బాగా ముదిరి ప్రభుత్వ ఉద్యోగులకూ సైనిక అధికార్లకు గూడ ఇటువంటి 
దానాలు ఇవ్వడం మొదలు పెట్టిన తరువాత గ్రామసభ స్వయం ప్రతిపత్తి నశించి 
ఒక గ్రామీణ భూస్వామ్య వర్గం ఎర్పడింది. దానితో భారతదేశ భూస్వామ్యం తన 
రెండవ దశను చేరుకుంది. అది క్రీ.శ. 9వ శతాబ్దంలో జరిగింది. ప్రస్తుత దశలో 
గామంమీద పెత్తనం చేసే భూస్వామ్య వర్గంలేదు. ఉమ్మడిగా భూమి కలిగివుండి 
శూద్ర జనంచేత కూలి చేయించుకుని ఉత్పత్తి కొనసాగించిన “కుటుంబినులు మాత్రమే 
వున్నారు. 

గ్రామీణ స్వయంపోషకత్వానికి ఫలితంగా శ్రమ విభజన బాగా పెరిగి అనేక 
వృత్తులు పుట్టుకొచ్చాయి. సంస్కృత నిఘంటువయిన అమరకోశం సహాయంతో 
వృత్తులను తెలుసుకోవచ్చును. అమరకోశం ఈ చారిత్రక దశకు చెందిందని కోశాంబి 
అభిప్రాయం. క్రీ.శ. 2-5 శతాబ్దాల మధ్య కాలానిదని భావిస్తాడు. మనువులాగే 
అమరసింహుడుగూడ ఈ కొత్త కులాలు చతుర్వర్దాల సాంకర్యం ఫలితంగా 
ఎర్పడినవని సిద్దాంతీకరించాడు.” అమరకోశంలో చెప్పిన వృత్తులు : మాలాకారుడు 
(పూలదండలు చేసేవాడు), కుమ్మరి, సుతారి, శాలి, దర్జీ, కత్తులు సానబెట్టేవాడు, 
ఇళ్ళకు రంగులు వేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, కమ్మరి, కంసాలి, గాజులు 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 169 


తయారు చేసే వాడు, వండ్రంగి, రథకారుడు, వగైరా ఇవన్నీ గ్రామాలలో వున్న వృత్తులు. 
ఇవికాక పట్టణాలలో ఇంకా వృత్తి శ్రేణులు తమ ప్రాముఖ్యతను కోల్పోయినప్పటికీ - 
ఉండనే వున్నాయి. 

గ్రామంలో స్థిరపడిన వృత్తి పనివాళ్ళు 'కుటింబినుల వ్యవసాయేతర 
అవసరాలను తీరుస్తారు. దానికి ప్రతిఫలంగా వీళ్ళకు వ్యవసాయ ఫలాన్ని కొంత 
యివ్వడమే కాక, వ్యవసాయ యోగ్యమైన గ్రామ బంజర్ల నుండి కొంత భూమి 
యిచ్చినట్లు గూడ గుప్త రాజుల కాలపు శాసనాలను బట్టి తెలుస్తుంది. దీనిని మన 
దగ్గర ఆయగార్ల వ్యవస్థ అనీ, మహారాష్ట్రలో అలూటేదార్‌-బలూటేదార్‌ వ్యవస్థ అనీ 
అన్నారు. స్వయం పోషక గ్రామాలను పటిష్టం చేసిన ఈ ఏర్పాటు గుప్తరాజుల కాలం 
నుండి మొదలై భూస్వామ్య వ్యవస్థకు గట్టి పునాది అయింది. గ్రామాన్ని బ్రాహ్మణులకు 
దానం ఇచ్చినపుడు గూడ ఈ వృత్తి పనివాళ్ళ భూములు మాత్రం మినహాయించ 

మరొక ముఖ్యమయిన పరిణామానికి చిహ్నం గూడ అమరకోశంలో వుంది. 
తొలినాటి వర్ణవ్యవస్థ ప్రకారం వ్యవసాయదారులు వైశ్యులు. శూద్రులు కూలి 
మాత్రం చేయాలి. కాని వ్యవసాయక సమాజం విస్తరించే క్రమంలో ఆటవిక గణాలు 
వ్యవసాయకులుగా మారి శూద్రులుగా వచ్చి హైందవ సమాజంలో చేరారు. పైగా, 
మగధ కాలంలో ప్రభుత్వమే బంజరు భూమిలో శూద్రులను వినియోగించి వాటిని 
వ్యవసాయయోగ్యం చేసింది. అంటే చారిత్రక క్రమంలో శూద్రులు చాలమంది వ్యవ 
సాయదారులయ్యారు. గుప్తరాజుల కాలానికి చాలా గ్రామాలలో “కుటింబినులు 
శూద్రులు అయివుండవచ్చును. ఇప్పుడు శూద్రుల కంటె నిమ్న స్థానంలో వున్న 
శ్రామికులు వచ్చారు. అమరకోశంలో శూద్రుల తరువాత వీళ్ళ జాబితా వుంది. వీళ్ళను 
భృతకులు, కర్మకారులు, పామరులు, నీచులు, జాల్ములు, మొదలయిన పేర్లతో 
పిలిచారు. “పొలంలో నాట్లప్పుడూ కోతలప్పుడూ వీళ్ళు కూలీలుగా పనిచేసివుంటార ని 
కోశాంబి అంటారు." వీళ్ళు అంటరానివాళ్ళు, పంచములు. ఇవ్వాల్టి 'హరిజనుల' 
పూర్వీకులు. ఇకమీదట వ్యవసాయ సమాజానికి లొంగిపోయిన ఆటవికులతో మరీ 
బలహీనులయిన వాళ్ళ శూద్రులుగా గూడ కాక పంచములుగా వచ్చి చేరారు. వీళ్ళకంటే 
ఇంకా హీనమయిన వారు చండాలురు. నిషాదులు వగైరా. అమర సింహుడి జాబితాలో 
వీళ్ళవి ఆఖరి పేర్లు. 

ఈ గ్రామీణ నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజులు 
అదనపు ఉత్పత్తిని పన్నుల రూపంలో సేకరించారు. ఈ రాజులు తరచుగా కలహించు 
కున్నారు. ఈ యుద్దాల పర్యవసానంగా క్రీ.శ. 4వ శతాబ్దంలో వాళ్ళలో ఒకరయిన 


170 ప్రాచీన భారతదేశ చరిత్ర 


గుప్తులు పెద్ద రాజ్యాన్ని స్థాపించారు. ఆ కాలం నాటి రాజులందరిలాగే గుప్తులది 
గూడ పెద్ద ప్రతిష్టాకరమయిన పుట్టుక కాదు. ప్రతిష్ట కోసం పాకులాడి, ఎన్నడో 
అణగారిపోయిన లిచ్చావి క్షత్రియుల రాజకుమార్తె కుమారదేవిని మొదటి చంద్రగుప్తుడు 
పెళ్ళిచేసుకున్నాడు. నాణాలు ఇద్దరి పేరుమీదా వేసాడు. వీళ్ళకొడుకు అయిన 
సముద్రగుప్తుడు తన తల్లి పేరుగూడ గొప్పగా చెప్పుకున్నాడు. అయినా ఈ సముద్ర 
గుప్పుడి కొడుకయిన రెండవ చంద్రగుప్తుడు కుబేరనాగ అనే “నాగి రాజకుమార్తెను 
పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళ కుమార్తె ప్రభావతిని ఆటవిక రాజులయిన వాకాటులకు 
ఇచ్చి పెళ్ళి చేశారు. బ్రాహ్మణ పురాణాలలో గుప్తులను 'మ్లేచ్చప్రాయులు' అన్నారు.” 

కాబట్టి, ఇప్పటి మన జాతీయ చరిత్రకారులు తమ పునరుద్దరణ వాదంలో 
భాగంగా గుప్తరాజులను “జాతిని పునరుద్దరించిన రాజులుగా పొగిడినా, గుప్తరాజుల 
స్వర్ణయుగాన్ని స్తుతించినా. ఈ గుప్తులు అందరు సమకాలిక రాజులలాగ అనార్య 
జాతుల నుండి వచ్చినవారని అర్ధం అవుతుంది. వీళ్ళ గురించి చరిత్రకారులు గొప్పగా 
చెప్పే విషయాలన్నీ తమ శాసనాలలో వాళ్ళు స్వయంగా ప్రకటించుకున్నవే.ో 
'గుప్తరాజుల స్వర్ణయుగానికి' చెందిన సంస్కృత సాహిత్యంలో గుప్తుల గురించి ఒక 
మాటాలేదు.*' 'స్వర్ణయుగం'” మాటకొస్తే గుప్తుల కాలానికి చెందిన బంగారు నాణాలు 
చాలా దొరికిన మాట వాస్తవమేనని కోశాంబి వేళాకోళంగా అంటాడు. అయితే ఇది 
ఎంతటి “స్వర్ణ యుగం' అంటే గుప్త రాజవంశం పతనం అయ్యేనాటికి వాళ్ళ రాజధాని 
అయిన పాటలీ పుత్రం కుగ్రామం అయింది.” మనదేశానికి చరిత్రలేదన్న బ్రిటిష్‌ 
సామ్రాజ్యవాదుల హేళనకు తట్టుకోలేని మన జాతీయ వాదులకు సముద్ర గుప్తుడి 
శాసనాలు దొరకగానే మనకు గూడ చరిత్ర వుందని గొప్పలు చెప్పుకునే అవకాశం 
దొరికింది. “గుప్పులు జాతిని పునరుద్దరించలేదు. జాతీయోద్యమం గుప్పులను 
పునరుద్దరించింది” అంటాడు కోశాంబి. | 

మగధ రాజ్యానికీ గుప్తుల రాజ్యానికీ మౌలికంగా తేడావుంది. మగధ కొత్తగా 
ఎర్పడిన వ్యవసాయక సమాజం. అమ్మకపు సరుకుల ఉత్పత్తీ వర్తకం పెద్ద ఎత్తున 
నిర్వహించిన రాజ్యం. మగధ కాలానికి చెందిన వెండి నాణాల నిక్షేపాలు ఈ విషయాన్ని 
రుజువు చేస్తాయి. గుప్తుల రాజ్యానికి స్వయంపోషక గ్రామాల ప్రాతిపదిక శాతవాహనుల 
కాలంలో దక్కన్‌లో పోగయిన సంపదను లూటీచేయడం ద్వారా గుప్తరాజ్యం ఏర్పడిందే 
గానీ లేకుంటే ఈ గ్రామీణ సమాజానికి అంత పెద్ద రాజ్యమే అవసరంలేదు. గుప్తులు 
వేసిన బంగారు నాణాలు చాలా ప్రశస్తమయినవేగాని వెండి నాణాలు సంఖ్యలోనూ 
వాసిలోనూ చాలా అల్పమయినవి. అంటే వర్తకం కేవలం ఖరీదయిన వస్తువులకు 
పరిమితం అయిందని అర్ధం. గుప్తుల తరవాత వచ్చిన హర్షుడి మాటకొస్తే అతని 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 171 


పేరు మీద వేసిన ఒక్క నాణెం గూడ ఇప్పటిదాకా దొరకలేదుో గుప్తుల కాలంలో 
భారతదేశానికి వచ్చిన ఫాహియాన్‌ కథనం ప్రకారం అప్పటికి శ్రావస్తి, కపిలవస్తు, 
రాజగృహం, గయ పట్టణాలు గ్రామాలుగా మారిపోయాయి. పాటలీపుత్రానికీ త్వరలో 
అదే గతి పట్టింది. బాణుడు రాసిన హర్ష చరితాన్ని బట్టి చూస్తే హర్పుడికి స్టిరమయిన 
రాజధాని గూడ లేదు. ఈ దశ నుండి రాజులు పరివార సమేతంగా సంచరిస్తూ, 
ఎక్కడ మజిలీచేస్తే అదే రాజధాని అయింది. రాజశాసనాలు అధికంగా ఈ మజిలీల 
నుండే ప్రకటించారు. 

ఈ దశలో ముఖ్యమైన పరిణామం 'సామంతస్వామ్యం' ఆవిర్భావం. ఈ మార్పు 
క్రీ.శ. 4వ శతాబ్దంలో ప్రారంభమయిన క్రీ.శ. 6వ శతాబ్దంలో గుప్తుల పతనంతో 
వ్యవస్థీకృతమయింది. ఈ వ్యవస్థలో గ్రామాల స్వయం ప్రతిపత్తి కొనసాగింది. రాజులు 
దొంతరగా ఏర్పడి పైవాడికి క్రిందివాడు కప్పం చెల్లించే ప్రాతిపదిక మీద తన రాజ్యంలో 
తన పరిపాలనా స్వయం ప్రతిపత్తిని నిలుపుకొనే ఏర్పాటు వచ్చింది. కప్పం చెల్లించే 
క్రింది రాజును "సామంతుడు అన్నారు. సామంతుడు అనే మాటకు గల అర్ధంలో 
అకస్మాత్తుగా వచ్చిన మార్పుకు కోశాంబి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. క్రీ.శ. 5వ 
శతాబ్దం అంతందాకా 'సామంతుడు' అటే కేవలం పొరుగు రాజు అని అర్దం. అర్దశాస్త్రం 
నుండి మనుస్మృతి, అమర కోషం, జాతక కథలు, గుప్తులు తొలినాటి శాసనాలదాకా 
ఇదే అర్దం.” అయితే క్రీ.శ. 592లో ప్రకటించిన విష్ణుసేనుడి శాసనంలో “సామంతుడు” 
అంటే పోరుకు రాజు అని కాక కప్పం చెల్లించే విధేయుడు అని అర్దం వచ్చింది. ఆ 
తరువాత హర్షుడి శాసనాలలోనూ హ్యూయన్‌ త్సాంగ్‌ వంటి చైనీయ యాత్రికుల 
రచనలలోనూ ఈ అర్దమే కొనసాగింది. 

గుప్త సామ్రాజ్యం ఎందుకు పతనమయింది అనే ప్రశ్న వస్తుంది. మౌర్యులతో 
ప్రారంభమయిన వ్యవసాయ విస్తరణ గుప్పులతో చాలా వరకు సంపూర్ణమయింది. 
ఇంకా అడవులూ, ఆటవికులూ లేకపోలేదు. కాని ఈ ఆటవికులు నిరాయుధులైన 
ఆదిమ జీవులు, కొంత నాగరికత వున్న గణాలన్నీ గుప్తుల కాలంలో వ్యవసాయీకరణ 
చెందాయి." 'సకల ఆటవిక రాజులనూ' తాను లొంగదీసుకున్నట్టు సముద్ర గుప్తుడు 
చెప్తాడు.” ఇక మిగిలింది ఆయుధాలు లేని చాలా ఆదిమ జీవులయిన ఆటవికులు 
మాత్రమే. 

అయితే మౌర్యులకూ గుప్తలకూ గల తేడా ఎమిటో గూడ చూశాము. మౌర్యుల 
కాలంలో సీతా భూముల వ్యవసాయ విస్తరణ ప్రభుత్వరంగ పరిశ్రమగా సాగింది. 
గుప్తుల కాలంలో ఆటవిక 'రాజులను' లొంగదీసుకోవడం ద్వారా, భూదానాల ద్వారా, 


172 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వ్యవసాయ విస్తరణ సాగింది. మొదటి పద్దతిలో వర్తకం ప్రబలంగా వుంటుంది. రెండవ 
దానిలో వుండదు. అందుకే మౌర్యుల కాలపు వెండి కార్వపణాలు పెద్ద సంఖ్యలో 
దొరుకగా, గుప్తుల కాలానికి చెందినవి విలాస వస్తువుల మారకాన్ని సూచించే బంగారు 
నాణాలు మాత్రమే. మామూలు వస్తువులు కుండ మార్పిడి పద్దతిలో మారకం 
అవుతున్నాయని చైనా నుండి వచ్చిన యాత్రికుల వల్ల తెలుస్తుంది.” 

పెద్ద ఎత్తున దేశం నలుమూలలకూ విస్తరించిన వ్యవసాయ సమాజం గుప్తుల 
సంపదకు మూలం. అయితే ఈ విస్తరణ గుప్పు సామ్రాజ్యం పునాదిని తొలిచేసింది. 
ఈ విస్తరణ ఫలితంగా ఎర్పడిన ఆవాసాలు స్వయంపోషక గ్రామాలు. వాటి నుండి 
పన్ను వసూలు చేయడమే పెద్ద సమస్య. పన్ను వసూలు కోసం గ్రామాలలో 'గుల్మం' 
లేక “పట్టి అనే సాయుధబలగాన్ని నెలకొల్పినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది.*' 
దూర ప్రాంతాలకు వ్యవసాయం విస్తరించేకొద్ది సేకరించిన పన్ను ఈ సాయుధ బలగాల 
పోషణకే సరిపోతుంది. 

అంతకంటే ముఖ్యంగా, స్వయంపోషక గ్రామాలవల్ల ఉత్పత్తి పెరుగుతుంది, 
కాని అది సరుకుల ఉత్పత్తి కాదు. అంటే అది అమ్మకం జరగదు. గ్రామంలోనే 
మారకం అవుతుంది. తలసరి సరుకుల ఉత్పత్తి (సరుకుల ఉత్పత్తి సాంద్రత) 
పడిపోవడం స్వయంపోషక గ్రామాల ప్రభావం. అయితే తగురాశిలో సరుకుల 
ఉత్పత్తి లేనిదే కేంద్రీకృత రాజ్యం నడవదు. ఈ కారణంగా, సరుకుల ఉత్పత్తి సాంద్రత 
పడిపోగానే కేంద్రీకృత రాజ్యం నాశనమవుతుంది. మౌర్యుల చివరిరోజులలో గంగా 
యమునా లోయలలో ఇది జరగడం మౌర్యుల పతనానికి ఒక కారణం. అయితే 
అనంతరం శాతవాహనుల కింద దక్కన్‌లో పెద్ద ఎత్తున సరుకుల ఉత్పత్తి, వర్తకం, 
సాగాయి. వీటిని ఆధారం చేసుకొని గుప్పురాజ్యం ఎర్పడింది. మళ్ళీ గుప్త రాజుల 
పాలనలో స్వయంపోషక గ్రామాల వ్యవసాయ సమాజం విస్తరించి సరుకుల ఉత్పత్తి 
సాంద్రత పడిపోవడంతో గుప్తరాజ్యం నాశనం కాక తప్పలేదు.” దానితో భారతీయ 
భూస్వామ్యానికి మొదటిదశ అయిన సామంత స్వామ్యం ఆవిర్భవించింది. 
సాహిత్యం, మతం 

స్వయంపోషక గ్రామాలు, దానిమీద ఆధారపడ్డ భూస్వామ్య సమాజం ఆవిర్భ 
విస్తున్న ఈ దశలో సంస్కృత భాషలో సాహిత్యం వచ్చింది. సంస్కృత సాహిత్యాన్ని 
గురించి కోశాంబి చేసిన అధ్యయనం మొత్తం తెలుసుకోవలసిన అవసరం ఈ పుస్తకం 
పరిధిలో లేదుగాని, స్థూలంగా కొన్ని విషయాలు అర్ధం చేసుకోవడం అవసరం. 

వేదకాలపు ఆర్యులు ప్రాచీన సంస్కృతం మాట్లాడారు. వేదాలు, బ్రాహ్మణాలు, 
తదితర యజ్ఞ సంబంధమయిన సాహిత్యం ఆ భాషలో వుంది. అయితే 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 173 


వ్యవసాయీకరణ క్రమంలో అల్పసంఖ్యాకులయిన ఆర్యులు ఆర్యేతరులను 
కలుపుకుంటూ పోయారు కాబట్టి సంస్కృత భాష ఎకైక భాషగా నిలవలేదు. పైగా వర్గ 
సమాజం ఏర్పడిన కొత్తలో వైదిక మతం పట్ల వ్యతిరేకత ప్రబలింది కాబట్టి వైదిక 
సంస్కృతం గూడ పాలకవర్గాల ఆదరణ కోల్పోయింది. మగధ కాలానికి పాళీ పరిపాలనా 
మాధ్యమం అయింది. అది మగధ ప్రాంతంలో సామాన్య జనం మాట్లాడిన భాష. 
ఇతర (ప్రాంతాల ప్రజలు విభిన్న ఆటవిక తెగల నుండి వచ్చినవారు కాబట్టి విభిన్న 
భాషలను మాట్లాడి వుండాలి. 

దక్కన్‌లో శాతవాహనులు పరిపాలించిన కాలంలో గూడ పాళీయే పరిపాలనా 
మాధ్యమంగా వుండింది. మనదేశంలోని మొట్టమొదటి లౌకిక సాహిత్యం శాతవాహనుల 
రాజు హాలుడు సంకలనం చేసి గాధాసప్తశతి. అదే కాలానికి చెందిన గుణాఢ్యుడు 
“పైసాచిక' భాషలో రాశాడన్నారు. అంటే పాళీ కంటె గూడ ఇంకా ప్రజలకు సన్నిహిత 
మయిన భాష కావచ్చు. అయితే రచన సంస్కృతం అనువాదం రూపంలో (కథా 
సరిత్సాగరం) మాత్రమే లభ్యం అయింది.“ 

స్వయం పోషక గ్రామాలూ భూస్వామ్యం ఎర్పడడంతో బ్రాహ్మణ మతం బలం 
పుంజుకుందని చూసాం. దానితోబాటు సంస్కృత భాష పునరుజ్జీవనం పొందింది. 
సంస్కృత భాషా సాహిత్యానికి ఉన్నత దశ గుప్త రాజుల కాలం. అప్పటికి సంస్కృతం 
ప్రజల వాడుక భాష కాకుండా పోయి చాలాకాలం అయింది. రుగ్వేద కాలపు ఆర్యులు 
సంస్కృతం మాట్లాడి ఉండవచ్చును. ఆ తరువాత మన చరిత్ర అంతా గూడా ఆర్యే 
తరుల లోకి వ్యవసాయం విస్తరించిన చరిత్రే కాబట్టి సంస్కృతం సామాన్య ప్రజల 
భాషగా నిలిచే ప్రసక్తే లేదు. వేద కర్మకాండకు ఆదరణ తగ్గడంతో అది పాలక భాష 
గూడ కాకుండపోయింది. ప్రజల మాటకొస్తే, వ్యవసాయీకరణ క్రమంలో వాళ్ళ భాషలు 
రూపొందుతున్నాయి. ఆర్యగణాల భౌతిక విస్తరణ ఫలితంగా వ్యవసాయక వర్గ సమాజం 
ఎర్పడిన ప్రాంతాలలో (అంటే ఉత్తర భారతదేశంలో) ఈ భాషలు సంస్కృతానికి 
సన్నిహితమయిన “ఆర్య” భాషలయ్యాయి. వీటిని మొదట్లో ప్రాకృతాలు అన్నారు. 
ఆర్యుల భౌతిక విస్తరణ ఫలితంగా కాకుండ, గణంలో కొందరు ఇనుము వాడకం, 
వ్యవసాయం నేర్చుకొని సాంస్కృతికంగా బ్రాహ్మణీకరణ చెందిన ఫలితంగా వ్యవసాయం 
అలవడిన ప్రాంతాలలో ప్రజలు భాషలు తమ స్థానిక ('ద్రవిడ') మూలాన్ని నిలుపు 
కున్నాయి. | 

ప్రజల భాష కాకపోవడమే కాక, ఈ దశలో సంస్కృతం పాలకవర్గాల నిత్య 
జీవిత వ్యవహార భాష గూడ కాదు. ఎందుకంటే ఈ దశలోని పాలకవర్గం ఆటవికులలో 


174 ప్రాచీన భారతదేశ చరిత్ర 


వర్గ విభజన ఏర్పడిన కారణంగా పుట్టుకొచ్చిన కొత్త క్షత్రియులు, కొత్త బ్రాహ్మణులు. 
వీళ్ళు ప్రతిష్టకోసం, బ్రాహ్మణులను మంచి చేసుకోవడం కోసం సంస్కృతాన్ని 
ఆదరించారు. భారతీయులయిన మగధ, శాతవాహన, రాజులు తమ శాసనాలను 
పాళీలో ప్రకటించగా, మొట్టమొదటి సంస్కృత శాసనం క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన 
విదేశీయుడు రుద్రదాముడిది. ఇతను వర్ణ ధర్మాన్ని కాపాడతానని సంస్కృతంలో 
ప్రకటించాడు. సంస్కృతభాష పునరుద్దరణకు మూలం ఇక్కడే వుంది. ఇది కొత్త 
ఆర్యులను “ఐక్య పరచిన సాధనం జా. గణ బంధాలను తెంచుకొని ఇతర గణ 
సభ్యులను శ్రమ దోపిడీకి లోబరుకునే క్రమంలో గణ ప్రముఖులంతా ఒకటి కావడానికి 
సంస్కృతం ఉపయోగపడింది. కొత్త పాలకవర్గానికి అత్యంత ప్రాచినమయిన భాష 
అవసరం అయింది. ఈ విధంగా సంస్కృత సాహిత్యం స్వయంపోషక (గ్రామాల 
భూస్వామ్య సమాజం ఆవిర్భావంతో ముడిపడి వుంది 

సంస్కృత భాషను పోషించి కాపాడింది బ్రాహ్మణులు కావడంవల్ల ఆ భాషకే 
పౌరోహిత్య లక్షణాలున్నాయంటాడు కోశాంబి. బ్రాహ్మణులకు ఉత్పత్తితో గానీ వర్తకంతో 
గానీ సంబంధంలేదు. కాబట్టి ఈ వృత్తులకు ఉపయోగపడగల సాహిత్యం సంస్కృత 
భాషలో లేదు. వాస్తుశాస్త్రం విషయంలో గూడ, గుప్తరాజుల తరువాతి కాలంలో రాసిన 
వాస్తు శాస్త్ర గ్రంథాలలోని నియమాలకూ సమకాలిక కట్టడాలకూ పోలిక లేదంటాడు. 
శాస్త్రం పాటికి శాస్త్రమే, నిర్మాణం పాటికి నిర్మాణమే. అసలు మత, పురాణ, రచనలే 
తప్ప సాంకేతిక రచనలు చేయడానికి పనికిరాకుండా తయారయింది. సంస్కృతం. 
రచనలను కంఠస్తం చేయడానికి అనుకూలంగా చాలా క్లుప్తమయిన సూత్రాల రూపంలో 
రాయడం, దానిని మళ్ళీ భాష్యం ద్వారా వ్యాఖ్యానించడం, రచనా నియమం అయింది. 
భాష్యం లేకుండ సంస్కృత రచనలు అర్దంకావు. భాష్యాలలో ప్రామాణికత వుండదు. 
ద్వంద్వార్దాలూ సుదీర్హమయిన సమాసాలూ బక చూటకు ఆనేక పర్యాయపదాలూ 
వాడడం అలవాటయింది. గణిత ఖగోళశాస్రాలమీద సంస్కృతంలో చేసిన రచనలు 
కంఠస్తం చేయడం సులభమేగాని అర్దం చేసుకోవడం చాలా కష్టం అంటాడు కోశాంబి. 
ఇదంతా కూడ ఆ భాషను విజ్ఞాన శాస్త్రానికి పనికి రాకుండ చేసింది.” 

సంస్కృత కావ్యాలు గూడ తమ వర్గ స్వభావాన్ని స్పష్టంగానే ప్రదర్శిస్తాయి. 
ఇది పురుషాధిక్య వర్గ స్వభావం అనడానికి నిదర్శనంగా నాటకాలలో అగ్రవర్ణాలకు 
చెందిన పురుషులు మాత్రమే సంస్కృతం మాట్లాడతారు. స్త్రీలూ సేవకులూ ప్రాకృతం 
మాట్లాడతారు. అయితే తొలినాటి తరువాత ఈ ప్రాకృతంగూడ సంస్కృతమంత 
కృత్రిమం అయినదే - ప్రజలు మాట్లాడింది కాదు. 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 175 


సంస్కృత సాహిత్యంలో శృంగారం పాలు చాలా ఎక్కువ. శృంగారం అంత 
ఎక్కువగా ఉందంటేనే ఆ భాషను అర్ధం చేసుకోగలవాళ్ళు అల్పసంఖ్యాకులని అర్థం. 
వాత్స్యాయనుడి కామ సూత్రం ఆ కాలంలో అక్షరాస్యులందరూ చదివింది కాదు. 
ఒక పరిమితమయిన పాలకవర్గానికి మాత్రమే అది అందుబాట్లో వుంది. ఇక్కడ 
కోశాంబి గ్రీకు సాహిత్యంతో పోలిక చెప్తాడు. గ్రీసు దేశంలో గ్రీకు భాష ప్రజలందరి 
భాష. ఆ సాహిత్యం అందరికీ అర్దం అవుతుంది. అందుకే గ్రీసుకు చెందిన ప్రాచీన 
సాహిత్యంలో శృంగారం చాలా మితంగా వుంటుంది. అయితే, అలెగ్జాండర్‌ దండ 
యాత్రల ఫలితంగా ఈజిప్టులో అలెగ్జాండ్రియా పట్టణం కేంద్రంగా ఏర్పడ్డ గ్రీకు 
రాజ్యంలో గ్రీకు కేవలం పాలకవర్గాల భాష కావడం వల్ల, అక్కడి గ్రీకు సాహిత్యంలో 
శృంగారం చాలా అధికంగా వుంటుంది. 

సాహిత్యమే కాక మతంగూడ కొత్త సమాజానికి అనుకూలంగా మారింది. ఇవ్వాళ 
మనం 'హిందూమతం' అని పిలుచుకునేది ఈ దశలోనే రూపుదిద్దుకుంది. క్రీ.పూ. 
6వ శతాబ్దంలో ప్రారంభమయిన భారత కథ ఈ దశలో తన చివరి రూపం (ఇప్పటి 
మహాభారతం) తీసుకుంది. మహాభారత కథలోకి చివరిగా చేర్చబడ్డ ప్రముఖ విషయాలు 
రెండు : ఒకటి, శాంతి పర్వంలో భీష్ముడి చేత చెప్పించే భూస్వామ్య యుగపు ధర్మబోధ, 
రెండవది వర్ణాశ్రమ ధర్మాన్నీ, “భక్తి భావాన్నీ బోధించే భగవధ్గీత. భగవధ్గీత 
క్రీ.శ. 150-350 మధ్య కాలంలో మహాభారతంలోకి చేర్చబడిందిని కోశాంబి అభిప్రాయం.” 

ఈ దశలో బ్రాహ్మణ మతం మళ్ళీ బలం పుంజుకోవడానికి గల కారణాన్ని 
మరొకసారి గుర్తుచేయాలి. మౌర్యుల అనంతరం దేశం నలుమూలలకూ విస్తరించిన 
వ్యవసాయక వర్గసమాజాన్ని ఒక్క సామాజిక నిర్మాణం క్రిందికి తీసుకొచ్చింది ఈ నూతన 
బ్రాహ్మణ మతం, వివిధ జాతుల గణాల శ్రేణుల సంప్రదాయాన్ని ఐక్యపరచి 
కులవ్యవస్థ వర్ణధర్మాల ప్రాతిపదిక మీద హిందూ మతాన్ని రూపొందించింది. భగవద్గీత 
ఈ కర్తవ్యాన్ని తాత్విక స్థాయిలో పూర్తిచేసింది. వర్ణధర్మాన్ని స్వయంగా భగవంతుడిచేత 
చెప్పించింది. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి విభిన్న తాత్విక ధోరణులగా ముందుకొచ్చిన 
అభిప్రాయాలన్నింటినీ అసాధారణమయిన కుతర్కంతో ఐక్యపరచింది. అన్ని 
అభి ప్రాయాలూ మోక్షానికి వివిధ మార్గాలు మాత్రమేనని సిద్ధాంతీకరించింది. 
మూడవది, 'భక్తి' భావాన్ని ప్రవేశపెట్టింది. భగవద్గీత గురించి కోశాంబి చాలా వివరంగా 
చేసిన విశ్లేషణలో ఈ మూడు విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. 

పశుపోషణ స్థానంలో ఆహార ఉత్పత్తి ప్రారంభం కాగానే వైదిక యజ్ఞబలుల 
పట్ల వచ్చిన వ్యతిరేకతతో బ్రాహ్మణ మతం కొంత దెబ్బతినింది. ఆ వైదిక సిద్ధాంతాలూ 


176 ప్రాచీన భారతదేశ చరిత్ర 


దర్శనాలూ పుట్టుకొచ్చాయి. వేదాలను తిరస్కరించని వాళ్ళు గూడ నూతన సమాజానికి 
స్పందించి కొత్త ప్రశ్నలు లేవదీసి సమాధానాలు చెప్పారు. ఈ కొత్త భావాలలో బౌద్ధం 
వంటివి విసృతంగా ఆదరణ పొందాయి. అయితే తిరిగి స్వయంపోషక గ్రామీణ 
వ్యవస్థ ఏర్పడిన తరువాత బ్రాహ్మణ మతం బలం పుంజుకుంది. వర్ణ ధర్మం కుల 
వ్యవస్థల క్రింద వ్యవసాయక సమాజం ఐక్యమయింది. ఇప్పుడు మత సంబంధమైన 
ఐక్యత గూడ సాధించాలి. దానితోబాటు వర్ణధర్మాన్ని బ్రాహ్మణ ఆధిక్యాన్నీ గూడ 
పటిష్టం చేయాలి. 

ఈ పనులన్నీ విసృతంగా జనాదరణ పొందిన దేవుడి ద్వారా చేయించాలి. 
కృష్ణుడు ఇందుకు పనికొచ్చాడు. ఆహార ఉత్పత్తి ప్రారంభమయిన నాటి నుండి 
ఇంద్రుడి స్థానాన్ని కృష్ణుడు చేజిక్కించుకోవడం మొదలుపెట్టాడని చూసాం. మౌర్యుల 
పతనం అనంతరం దండెత్తివచ్చిన విదేశీయులను వర్ణవ్యవస్టలోకి కలుపుకొచ్చే క్రమంలో 
కృష్ణుడు (విష్ణువు, నారాయణుడు) మరింత బలపడ్డాడు.. ఈ విదేశీ రాజులు ఎక్కువగా 
తమను తాము విష్ణు భక్తులుగా చెప్పుకున్నారు. బుద్దుడి పేరయిన పురుషోత్తముడు, 
భగవత్‌ అనే బిరుదు, విష్ణువుకు ఈ విదేశీయులు అంటగట్టారు.” క్రీ.శ. 4వ శతాబ్దం 
నాటికి కృష్ణుడు దేవుడిగా అద్వితీయుడయ్యాడు. ఇప్పుడు బ్రాహ్మణులు తాము 
చెప్పదల్చుకున్న మూడు ముఖ్య విషయాలను కృష్ణుడిచేత చెప్పించి భగవర్గీత రూపంలో 
దానిని మహాభారతంలోనికి ప్రవేశపెట్టారు. 

రాజ్యంకోసం బంధువులను చంపడం కొత్త విషయం కాదు కాబట్టి (కృష్ణుడు 
స్వయంగా తన మేనమామే కాక రాజు గూడ అయిన కంసుడిని చంపాడు) అర్జునుడి 
చేత యుద్దం చేయించడానికి భగవద్గీత ఎంతమాత్రం అవసరం లేదు. ఒకవేళ అయి 
వున్నా అందుకోసం అంత దీర్హమయిన ఆధ్యాత్మిక చర్చ, ధర్మబోధ, చేయాల్సిన 
అవసరం లేదు. పైగా కురు పాండవుల తగవులో అన్ని దశలలోనూ కుటిలనితిని 
ప్రదర్శించిన కృష్ణుడికి ధర్మబోధ చేసే అర్హతలేదు. అదే ముఖ్యమయితే కృష్ణుడికన్నా 
భీష్ముడు తగినవాడు.” వీటిని బట్టే భగవద్గీత పైకి కనిపించేది కాదని అర్ధం అవుతుంది. 

అర్జునుడు తన బంధువులను సహితం చంపడానికి ఎందుకు వెనుకాడ 
కూడదంటే “యుద్దం చేయడం క్షత్రియుడిగా నీ ధర్మం కాబట్టి అని కృష్ణుడు 
సమాధానం చెప్తాడు. ఎవరి వర్ణధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. చతుర్వర్గ వ్యవస్థను 
నన సృష్టించాను. అంటాడు కృష్ణుడు. కుల వ్యవస్థను సమర్థించడం భగవద్గీత ముఖ్య 
ఉద్దేశ్యాలలో ఒకటి. అయితే అదొక్కటే కఅయుక్‌ ఆధి కనీసం అసంగతంగా వుండేది 
కాదు. కాని భగవద్గీతకు వేరే రెండు లక్ష్యాలున్నాయని చూసాము. ఒకటి, అప్పటికి 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 177 


ప్రచారంలో వున్న సకల తాత్విక అభిప్రాయాలనూ సమైక్యపరచి అన్నీ ఒకటే అని 
ప్రకటించడం. దీనికి కృష్ణుడు వాదోపవాదాలు గానీ ప్రత్యర్థి అభిప్రాయాలను పూర్వపక్షం 
చేయడం గానీ చేయడు. ఒకదాని తరువాత ఒకటి అన్ని దర్శనాలనూ ఏకరువు 
పెడుతూపోతాడు. సాంఖ్య, మీమాంస, వేదాంత, బౌద్ద సంప్రదాయాలను ఇవి ఫలానా 
అని చెప్పకుండ అన్నీ తన అభిప్రాయాలుగా చెప్తాడు. వాటి మధ్య వైరుధ్యాలను 
పట్టించుకోడు. అన్నీ గూడ ఒకే సత్యానికి విభిన్న రూపాలు. ఫలితంగా భగవద్గీత 
అంతటి అసంగతమైన రచన ప్రపంచ సాహిత్యంలోనే లేదు. ఒకేచోట బుద్దుని నుండి 
అరువుతెచ్చుకున్న అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తూ అదే సమయంలో యుద్దం చేయడం 
నీ ధర్మం అంటాడు. శరీరం అనిత్యమనీ ఆత్మ ఒకటే నిత్యమనీ అంటూ అదే 
సమయంలో ఎవరి కర్మలు వాళ్ళు ఆచరించాలంటాడు. ఈరకమయిన అవకాశవాదం 
గీత ప్రముఖ లక్షణం అంటూ, గీత అభిమానులలో అదే లక్షణం ప్రముఖంగా 
వుండడంలో ఆశ్చర్యంలేదని కోశాంబి అంటాడు.* 

అయితే ఈ అసంగతత్వం నుండే భగవధ్గీతకుండే ముఖ్య ప్రయోజనం గూడ 
పుట్టింది. భగవద్గీతలో లేనిదేదీ లేదు కాబట్టి తరువాత కాలంలో బ్రాహ్మణమతాన్ని 
ఇబ్బంది పెట్టకుండ పాలకవర్గాలలో ఒక వర్గానికి వ్యతిరేకంగా ఏదయినా 
చెప్పదల్చు కున్న వాళ్ళు భగవద్గీతను ఆశ్రయించారు. అపరిమితంగా వ్యాఖ్యానాలకు 
తావిచ్చే భగవద్గీతను తమకు అనుకూలంగా వ్యాఖ్యానించుకున్నారు. అందుకే అద్వైతాన్ని 
బోధించిన శంకరుడు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజుడు, ద్వైతాన్ని బోధించిన 
మధ్యాచార్యుడు, అందర భగవదధ్గీతనే ఆశ్రయించారు. జాతీయోద్యంలో “తీవ్రవాది” 
అయిన తిలక్‌, అహింసావాది అయిన గాంధీ, జాతీయోద్యమాన్నే వదలిపెట్టిన 
అరవింద్‌ ఘోష్‌, అందరూ భగవద్గీత నుండే ఉత్తేజం పొందారు. అది ఎంత 
అసంగతమైన గ్రంథం కాకపోతే ఇది సాధ్యం అయేది ! అయితే వీళ్ళంతా 
పాలకవర్గాలలో భాగంగా వుండి ఒక వర్గానికి వ్యతిరేకంగా మార్పును సాధించాలని 
ప్రయత్నించినవాళ్ళు. ప్రజల వైపు నుండి వ్యవస్థను విమర్శించిన తాత్వికులెవరూ 
భగవద్గీతను ఆశ్రయించలేదు. కబీర్‌గాని, నాందేవ్‌గాని, తుకారంగాని, చైతన్యుడు 
గానీ” (మన వెమనే గాని), 

భగవద్గీత చేసిన మూడవ పని, కొత్తగా “భక్తి భావాన్ని ప్రవేశపెట్టడం భూస్వామ్య 
సమాజానికి సరిగ్గా అతికే భావజాలం “భక్తి. నా మీద భక్తి వుంచి, ప్రతిఫలాపేక్ష లేకుండ 
నీ ధర్మం నువ్వు ఆచరించుకుంటూ పొమ్మనేది భగవద్గీతలో కృష్ణుడు ప్రధానంగా 
చెప్పే విషయం. తన మీద భక్తి వుంటే వాళ్ళు ఎంతటి పాపపు జన్మ ఎత్తినవారయినా 


178 ప్రాచీన భారతదేశ చరిత్ర 


(“ప్రీలయినా వైశ్యులయినా శూద్రులయినాి) వాళ్ళకు మోక్షం దొరుకుతుందంటాడు 
కృష్ణుడు. పురుషాధిక్య వర్గ సమాజంలో అణచివేతకు గురయ్యే వర్గాలకు భగవంతుడి 
కృపను ఉపశమనంగా చూపుతాడు. భూస్వామ్య భావజాలంలో “భక్తి, చాలా ప్రధాన 
మయినది. 
గ్రామిణ భూస్వామ్యం 

క్రీ.శ. 9వ శతాబ్దం నుండి సామంత స్వామ్యం గర్భంలో నుండే “గ్రామీణ 
భూస్వామ్యం' అనే రెండవ దశ పుట్టుకొచ్చింది. ఇప్పుడు పైనున్న రాజులకూ 
సామంతులకూ, క్రిందనున్న గ్రామీణ కుటుంబినులకూ మధ్య ఒక భూస్వామ్య వర్గం 
ఏర్పడింది. బ్రాహ్మణులకు యిచ్చిన భూదానాలలోనే ఈ గ్రామీణ భూస్వామ్య వర్గం 
ఆవిర్భావానికి నాందివుంది. అయితే బ్రాహ్మణులలాగ కాక ఈ కొత్త భూస్వాములు 
ఆయుధ ధారులు. రాజుకు చెందే పన్నును తాము చేజిక్కించుకోవడమే కాక, శాంతి 
భద్రతల సంరక్షణ, శిస్తువసూలు, అమ్మకపు సరుకుల ఉత్పత్తి, చెరువులు తదితర 
నీటివనరుల నిర్వహణ, వీళ్ళ బాధ్యతలయ్యాయి. గ్రామసభ స్వయం ప్రతిపత్తి 
నశించింది. ముస్లిం రాజుల పరిపాలనలో పన్ను వసూలు కోసం ఈ భూసామ్య వర్గాన్ని 
ప్రధానంగా వాడుకున్నారు. వీళ్ళు వసూలుచేసిన పన్నులలో కొంత భాగం 
తాముంచుకొని, రాజుకు అవసరమయినప్పుడు యుద్దానికి వెళ్ళే సైనికులను 
పోషించారు. అప్పటి నుండి గ్రామీణ భూస్వామ్యం బలపడింది. అయితే ఈ దశ 
ఆవిర్భావానికి ముస్లింలు కారకులు కార్‌ 

గ్రామీణ భూస్వామ్యం ఎందుకోసం అవసరం అయింది అనే ప్రశ్న కోశాంబి 
వివరంగా చర్చిస్తాడు. ఇందుకు గల వివిధ కారణాలలో ఒక దానిని ప్రధానంగా 
భావిస్తాడు. దేశవ్యాప్తంగా స్వయంపోషక గ్రామాలు విస్తరిస్తున్నాయి. వీటిని “స్వయం 
పోషకం” అంటున్నామంటే పూర్తిగా స్వతంత్రంగా వున్నాయని కాదు. వ్యవసాయ 
దారులకు అవసరమయిన వ్యవసాయేతర వాడకపు వస్తువులను పట్టణాలలోని వృత్తి 
శ్రేణులు కాక, గ్రామాలలోని కులవృత్తుల వాళ్ళు తయారు చేస్తున్నారు. స్వయం పోషక 
గ్రామాలు అనడంలో అర్దం ఇంత మాత్రమే. అయితే రెండు ప్రధానమయిన అవసరాలు 
మాత్రం అన్ని గ్రామాలలోనూ తీరవు. అవి లోహాలు, ఉప్పు. ఇవి బయటి నుండి 
రావలసిందే. వీటిని కొనుక్కొనడానికి కర్షకులు కొంత మారకం చేయాలి. ఉత్సాదకత 
స్వల్పంగా వున్న దశలో ప్రతీ కర్షకుడూ స్వతంత్రంగా మారకం చేయలేడు. గ్రామంలో 
మారకం జరిగే ఉత్పత్తి అంతా ఒకరి చేతిలో కేంద్రీకృతం కావాలి.” అంటే ఒక గ్రామీణ 
భూస్వామ్య వర్గం అవసరం. 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 179 


అంతేకాక, కొన్ని ప్రధానమయిన వ్యాపార పంటలలో గూడ ఈ దశలో 
దేశవ్యాప్తంగా మారకం జరిగింది. అవి కొబ్బరి, పత్తి, కుంకుమపువ్వు మొదలయినవి. 
విటి ఉత్పత్తినీ మారకాన్నీ నిర్వహించేందుకు గూడ ఒక (గ్రామీణ భూస్వామ్య వర్గం 
అవసరయింది. గ్రామంలోని ప్రధాన వ్యవసాయ క్షేత్రాలు కుటింబినుల ఉమ్మడి 
ఆస్తిగా వున్నాయి. అయితే శివారు భూములలో భూదానాలు పొందిన భూస్వామ్య 
వర్గం ఆ భూమిని కొబ్బరి, పత్తి వంటి పంటలు పండించి మారకం చేయడానికి 
వినియోగించింది.” ఆ దశలో గమనించదగ్గ విషయం ఎమిటంటే దేశంలో బానిసల 
సంఖ్య పెరిగింది. భారతీయ భూస్వామ్యానికి ఉండే విచిత్రమయిన లక్షణాలలో 
ఒకటి. కొత్తగా ఏర్పడ్డ భూస్వామ్య వర్గం భూమిలో కూలి చేయడానికి వ్యవసాయేతర 
ఉత్పత్తులు నిర్వహించడానికి బానిసలను వాడుకుంది.” 

గ్రామాల నుండి వ్యాపార ఉత్పత్తులను సరఫరా చేసే అవసరమే గ్రామీణ 
భూస్వామ్య వర్గం ఆవిర్భావానికి మూలం అని కోశాంబి బలంగా సూత్రీకరిస్తాడు. 
భూస్వాముల చేతిలో బలప్రయోగ సాధనాలుండడం వల్ల కర్షకుల నుండి అదనపు 
ఉత్పత్తిని అమ్మకపు ఉత్పత్తుల రూపంలో సేకరించి మారకం చేయడం సులువయింది.” 

స్వయం పోషక గ్రామాల ఆవిర్భావంతో వృత్తి శ్రేణులు దెబ్బతిన్నాయి. కాని 
వర్తకం పూర్తిగా దెబ్బతినలేదు. వ్యవసాయ విస్తరణ పురోగమించి దేశమంతటా 
వ్యవసాయక గ్రామాలు ఏర్పడడంతో సరుకుల ఉత్పత్తి సాంద్రత (తలసరి సరుకుల 
ఉత్పత్తి) తక్కువ అయినా మొత్తం సరుకుల ఉత్పత్తి పెరుగుతూనే వుంది. వర్తకులు 
గ్రామాలకు ఉప్పు, లోహాలు తదితర సరుకులు సరఫరా చేయడమేకాక రేవు పట్టణాల 
నుండి విదేశాలతో వ్యాపారం గూడ సాగించారు. క్రీ.శ. 6వ శతాబ్దం నుండి వర్గం 
బలపడుతోంది.” వాళ్ళకు వివిధ సౌకర్యాలు కల్పిస్తూ రాజులు శాసనాలు జారీ చేసారు. 
వీళ్ళ ఆవాసాలను ‘'వణిక్‌ గ్రామములు' (దక్కన్‌లో మణిగ్రామములు) అనీ, 
“నగరములు” అనీ అన్నారు. ఈ వర్తక వర్గం చేతిలోనికి గ్రామీణ అదనపు ఉత్పత్తిని 
చేరవేసిన వర్గం కొత్తగా పుట్టిన గామీణ భూస్వామ్య వర్గం. ఈ రెండు వర్గాలూ పరస్పర 
అశ్రితాలయి అభివృద్ది చెందాయి.ో రాజులు సహితం గ్రామీణ భూస్వామ్య వర్గం 
ఉపయోగాన్ని గుర్తించి భూదానాల ద్వారా దాన్ని విస్తరింపజేసారు. ఈ వర్గాన్ని రాష్ట్ర 
కూటులు, రాణకులు, ఠాకూరులు, నాయకులు, మొదలయిన పేర్లతో పిలిచారు. 
వీళ్ళలో కొందరు పురోహితులు కావచ్చు. కొందరు ప్రభుత్వాధికారులు, సైనికాధికారులు 
కావచ్చు. ఈ యిద్దరినీ జీతం బదులు భూదానాలు ఇచ్చే అలవాటు ముస్లిం రాజ 
వంశాలతో (ముఖ్యంగా ఫిరోజ్‌ తుగ్గక్‌తో) పెరిగింది. గామీణ భూస్వామ్యాన్ని నిజంగా 


180 ప్రాచీన భారతదేశ చరిత్ర 


కట్టు దిట్టం చేసినవాడు ఫిరోజ్‌ తుగ్గక్‌ అని కోశాంబి అభిప్రాయం.ో* కాలం గడిచి ఈ 
వ్యవస్థ ముదిరేకొద్దీ గామీణ భూస్వాములు అసంఖ్యాకంగా పెరిగారు. ఈ వర్గాన్ని 
ఆయా ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలిచారు. మొగల్‌ పాలన తరువాత “జమిందారీ 
అనే పేరు అన్నిటి కంటె బలంగా నిలిచింది. 

భూస్వామ్య యుగం మొదటి దశతో సంస్కృత సాహిత్యం ప్రారంభమయినట్టు, 
గామీణ భూస్వామ్య దశతో “పాంతీయ' భాషలలో సాహిత్యం ప్రారంభమయింది. 
తెలుగు, కన్నడం, మరాఠీ మొదలయిన భాషలలో లిఖిత సాహిత్యం ఆ దశలో 
మొదలయింది. సంస్కృత సాహిత్యం గూడ కొన్నిచోట్ల రెండవ జన్మ పొందింది” 

గామీణ భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భావాన్ని కాశ్మీరు చరిత్ర ఆధారంగా కోశాంబి 
వివరిస్తాడు. బ్రాహ్మణ సాహిత్యంలోని ఎకైక చరిత్ర గ్రంథం కాశ్మీరుకు చెందిన కల్హణుడి 
“రాజతరంగిణి” కాశ్మీరులో గామీణ భూస్వామ్యం ఆవిర్భవించిన దశలోని సామాజిక 
సంఘర్షణను ఈ కావ్యం ద్వారా కొంత తెలుసుకోవచ్చును.” కాశ్మీరులో వ్యవసాయ 
యోగ్యమైన భూమి ఉమ్మడి ఆస్తిగా వుండింది. బయటి నుండి దిగుమతి చేసుకున్న 
సరుకులకు మారుగా ఎగుమతి చేసిన వర్తకపు పంట మాత్రం స్వంత భూములలో 
సాగింది. ఆ పంట కుంకుమపువ్వు (సాఫ్రన్‌). 

కుంకుమపువ్వు పండించి వర్తకం చేసిన గ్రామీణ భూస్వాములు డామరులు. 
కాశ్మీరు దుర్గమైన కొండ ప్రాంతం కావడం వల్ల వీళ్ళు చిన్న చిన్న సైన్యాలు పెట్టుకొని 
రాజాజ్ఞను ధిక్కరించారు. రాజ్యానికి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడల్లా రాజులకూ 
సామంతులకూ ఈ డామరులకూ సంఘర్షణ జరిగేది. ఆ సంఘర్షణలో అంతిమంగా 
డామరులదే పైచేయి అయి గ్రామీణ భూస్వామ్యం బలపడింది. 

గ్రామీణ భూస్వామ్యం ఆవిర్భవించిన దశలో దేశవ్యాప్తంగా జరిగిన మరొక 
సంఘర్షణ శైవ-వైష్టవ కలహం. శంకరాచార్యుడి అద్వైతానికి రామానుజుడి 
విశిష్టాద్వైతానికి గల అస్పష్టమయిన తేడా గురించి జనం తలలు పగలగొట్టుకున్నరంటే 
నమ్మడం కష్టమే. ఇది నిజానికి సామంతస్వామ్యానికీ గ్రామీణ భూస్వామ్యానికీ మధ్య 
ఘర్షణ అని కోశాంబి అభిప్రాయం. సామంతులు శైవాన్ని ఆదరించగా గ్రామీణ 
భూస్వాములు వైష్ణవాన్ని ఆదరించారంటాడు.* 
ముగింపు 

క్రీ.శ. 1000 తరువాత గ్రామీణ భూస్వామ్యం విస్తరించడంతో రెండువేల 
సంవత్సరాల చరిత్ర ముగింపు కొస్తుంది. క్రీపూ. 1000 ప్రాంతంలో ఆహార సేకరణ 
పశుపోషణల స్థానంలో ప్రారంభమయిన ఆహార ఉత్పత్తి, స్థిర వ్యవసాయాన్నీ స్వయం 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 181 


పోషక గ్రామీణ సమాజాన్నీ రూపొందించి, భూస్వామ్య దశను చేరుకుంది. ఈ 2000 
సంవత్సరాల కాలంలో సంస్కృతిలో, మతంలో, సాహిత్యంలో, ఆచారాలలో వచ్చిన 
అన్ని మార్పులకూ ఈ పరిణామ క్రమం ప్రాతిపదిక. ఆ తరువాతి చరిత్ర అంతా 
(బ్రిటిష్‌ వాళ్ళు వచ్చేదాకా) భూస్వామ్యం బలపడడం, దానిమీద ఆధారపడి రాజులూ 
రాజవంశాలూ కలహించుకోవడం, సంహరించుకోవడం. ఎవడు పాలించినా క్రిందనున్న 
గ్రామానికి ఒకటే. రాజ్యంలో శాంతి వుంటే జీవితానికి కొంత భద్రత వుంటుంది. దోపిడీ 
క్రమబద్దంగా వుంటుంది. రాజ్యంలో శాంతి లేకపోతే అవి మృగ్యం అవుతాయి. ఇంత 
వరకే రాజులతో రాజ్యాలతో ఈ గ్రామాలకు ప్రమేయం. 

అయితే ఈ భూస్వామ్య వ్యవస్థ యూరప్‌లో లాగ తన అంతర్గత వైరుధ్యాల 
ఫలితంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎందుకు దారీతీయలేదు అన్న ప్రశ్న వస్తుంది. 
భారతీయ భూస్వామ్యానికి ఇకక దేశాల భూస్వామ్యానికీ గల తేడాలను ఇక్కడ 
గమనించాలి. 

అమ్మకపు సరుకుల తలసరి ఉత్పత్తి క్షీణించడం భారతదేశ భూస్వామ్యానికి 
గల ప్రముఖ లక్షణం అని కోశాంబి అభిప్రాయం. దీనినే మరొక రకంగా చెప్పాలంటే 
స్వయంపోషక గ్రామాలు భారతీయ భూస్వామ్యానికి గల ప్రముఖ లక్షణం. దీనికి 
మూలం వృత్తి శ్రేణులు క్షీణించి గ్రామాలలో కులవృత్తులుగా స్టిరపడడం. యూరప్‌లో 
అట్లాకాకుండా భూస్వామ్య దశలో గూడ వృత్తి శ్రేణులు పట్టణాలలో కొనసాగాయి. 
యూరప్‌లోని భూస్వామ్య వ్యవస్థ ఈ కారణంగా కొత్త ఉత్పత్తి పద్దతులను ఆవిష్కరించ 
గలిగింది. భారతదేశంలో సాంకేతిక పురోగమనం స్తంభించింది.” 

వృత్తి శ్రేణులు నశించడంతో వర్తక శ్రేణులు గూడ బలహీనమయ్యాయి.” 
ఇవి రెండూ కలిస్తేనే బలంగా వుంటాయి. దేశంలోని వ్యవసాయేతర ఉత్పత్తి ఎక్కువగా 
గ్రామాలలోనే జరగడంవల్ల వర్తకులు రేవు పట్టణాలలో కేంద్రీకృతమయ్యారు.” ఒక 
దేశవ్యాప్తమయిన వర్గం కాలేకపోయారు. యూరప్‌లో వృత్తిశ్రేణులూ వర్తక శ్రేణులూ 
పట్టణ ప్రాంతాలలో ఒక బలమైన వర్గంగా వుండి పెట్టుబడిని సమీకరించుకొని 
పెట్టుబడిదారి విప్లవం సాధించగలిగారు. భారతదేశంలో వృత్తి శ్రేణులు భూస్వామ్య 
దశలో నశించిపోవడంవల్ల వర్తకులు బలహీనమయిన వర్గంగా వున్నారు. సరుకులు 
మారకం చేసేటప్పుడు గ్రామాల అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకున్న భూస్వాముల 
దాక్షిణ్యం పైన ఈ వర్తకులు ఆధారపడక తప్పలేదు. ఈ కారణాల వల్ల వర్తకులు 
భూస్వామ్య వ్యవస్థను కూలదోయగల బలమయిన వర్గంగా రూపొందలేదు.” 

కులవ్యవస్టకు గల పాత్రను గూడ కోశాంబి సూచిస్తాడు. వృత్తిపని వాళ్ళంతా 
సామాజికంగా నిమ్న కులాలకు చెందినవాళ్ళు. వాళ్ళనూ వాళ్ళ పనిని కులధర్మం 


182 ప్రాచీన భారతదేశ చరిత్ర 


నీచంగా చూసింది. వాళ్ళు సాంకేతిక అభివృద్ధిని సాధించే స్ఫితిలోలేరు. 
విద్యావంతులయిన బ్రాహ్మణులకు ఉత్పత్తితో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు గూడ 
సాంకేతిక అభివృద్ది సాధించే స్థితిలో లేరు. వర్తకుల విషయం గూడ అంతే. చైనా 
తదితర దేశాలలో వర్తకులకు రాజాస్థానాలలో బంధువులుండేవారు. రాచరిక 
సంబంధాలుండేవి. భారతీయ కుల వ్యవస్థలో ఇది అరుదు. అంటే వర్తక వర్గానికి 
పాలక వర్గంలో విసృత మయిన పునాది లేదు.” పెట్టుబడిదారి వ్యవస్థ అవిర్భావానికి 
ఇది గూడ ఆటంక మయింది. 


వివరణలు 
1 The Basis of Ancient Indian History, HS, Page 47 
2 15111, Page 295 
3 The Basis of Ancient Indian History, HS, Page 44 
4 On the development of Feudalism in India, HS, Page 100 
5. The Basis of Ancient Indian History, HS, Page 35 
6 The Basis of Ancient Indian History, HS, Page 37 
7 What Constitutes Indian History, HS, Page 70 
8 The Basis of Ancient Indian History, HS, Page 35 
9 The Basis of Ancient Indian History, HS, Page 42 
10. 151౧1, Page 285 
11. The Basis of Ancient Indian History, HS, Page 42 
12. 151౧1, Page 245 
13. The Basis of Ancient Indian History, HS, Page 42 
14. _ISIH, Page 243 
15. The Basis of Ancient Indian History, HS, Page 36 
16. The village community in the 'Old conquests' of Goa: History vs 
Skandapurana, MR, Pages 165-168 
ISIH, Pages 324-328 
The Basis of Ancient Indian History, HS, Pages 37-38 
17. ISIH, Page 313 
18. On the development of Feudalism in India, HS, Page 95 
19. సోవియట్‌ రచయిత్రి కె.ఎ. ఆంటోనోవా రాసిన వ్యాసాన్ని తీవ్రంగా విమర్శించి 


సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం 183 


రాసిన సమీక్ష : 0౧ the Development of Feudalism in India, HS, 
ముఖ్యంగా పేజీ 98 

20. On the Development of feudalism in India, HS, Pages 99-100 

21. 1511, Pages 323-324 

22. The Basis of Ancient Indian History, HS 49. 

23. On the Development of Feudalism in India, HS, 96 

24. The Working class in Amarakosa HS, Pages 185-186 

25. The Working class in Amarakosa, HS, Page 188 

26. The Working class in Amarakosa, HS, Page 190 

27. The Working class in Amarakosa, HS, Page 192 

28. The Basis of Ancient Indian History, HS, Page 31 

29. 151౧1, Page 311 

30. _ISIH, Page 299 

31. _ISIH, Page 311 

32. _ISIH, Page 304 

33. _ISIH, Page 313 

34. 1511, Page 310 

35. 1511, Page 310 

36. The Basis of Ancient Indian History, HS, Pages 61-62 

37. Combined methods in Indology, HS, Pages 8-10 

38. Combined methods in Indology, HS, 

39. The Basis of Ancient Indian History, HS, Page 35 

40. Combined methods in Indology, HS, Page 11 

41. 151%, Pages 297-298 

42. TheBasis of Ancient Indian History, HS Pages 47-48 

43. 151%, Page 280 

44.  TheBasis of Ancient Indian History HS, Page 40 

45. ISIH, Page 280. తరువాతి కాలంలో పర్షియన్‌ భాష, ఆధునిక కాలంలో 
ఇంగ్లీష్‌ భాష, ఇదే సామాజిక పాత్రను నిర్వహించాయని కోశాంబి అంటాడు. 

46. 15114, Page 284 


184 


47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 


54. 
55. 
56. 
57. 


58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
Tl: 
72. 
73. 
74. 


ప్రాచీన భారతదేశ చరిత్ర 


ISIH, Pages 283-284 

ISIH, Pages 287-288 

15111, Page 281 

Social and Economic aspects of the Bhagavadgita MR, Page 16 
[SIH, Page 259 

ISIH, Page 259-260 

Social and Economic aspects of the Bhagavadgita MR, Pages 
18-19 

Social and Economic aspects of the Bhagavadgira, MR, Page 16 
Social and Economic aspects of the Bhafavadgita, MR, Page 17 
Social and Economic aspects of the Bhagavadgita, MR. Page 15 
Social and Economic aspects of the Bhagavadgita MR, Pages 
13-14 

On the Development of Feudalism in India, HS, Pages 99-102 
Indian Feudal Trade charters, HS, Page 106 

On the development of Feudalism in India, HS, Page 101 

On the Development of Feudalism in India, HS, Page 102 

On the Origin of Feudalism in Kashmir, HS, Page 126 

India Feudal Trade charters HS, Page 104 

Indian Feudal Trade charters, HS, 106 

On the development of Feudalism in India, HS, Page 102 

15111, Page 369 

On the Origin of Feudalism in Kashmir, HS, Pages 115-126 

15111, Page 365 

15101, Page 373 

15111, Page 355 

151101, Page 395 

Indian Feudal Trade Charters, HS, Page 113 

Indian Feudal Trade Charters, HS Page 113 

Indian Feudal Trade Charters, HS, Pages 112-113. 


ప్రాచీన భారతదేశ చరిత్ర 
డి.డి. కోశాంబి పరిచయం 


కె. బాలగోపాల్‌ 


ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి (ఆదిమకాలం నుండి భూస్వామ్య దశ వరకు) దామోదర్‌ 
ధర్మానంద్‌ కోశాంబి (1907-1966) చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం ఈ పుస్తకం. 


మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథం గల వారందరూ కోశాంబిని ఆద్యునిగా భావిస్తారు. 
చరిత్ర పరిశోధనా పద్ధతిలోనూ సిద్ధాంత దృక్పృథంలోనూ శాస్త్రీయ ప్రమాణాలను నెలకొల్పిన 
వ్యక్తిగానే గాక, వలసతత్వం, శృతిమించిన “దేశభక్తి, సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, 
విశ్శంఖలమైన ఊహాతత్సరత మొదలైన అనేక అవలక్షణాల నుండి మన దేశ చరిత్రను 
రక్షించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు. 


ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి, ఆ ఉత్పత్తిపై ఆధారపడిన స్థిర వ్యవసాయ 
గ్రామాల ఆవిర్భావం, దాని నుండి భూస్వామ్య వ్యవస్థకు పునాది ఎర్పడడం అనే ఆర్థిక 
క్రమం మన ప్రాచీన చరిత్రకు మూలం అని కోశాంబి భావించాడు. ఆ చోదక క్రమాన్ని 
మన దేశ నైసర్గిక స్వభావానికి జోడించి సామాజిక, సాంస్కృతిక రంగాలను విక్లేషిస్తాడు. 
పురావస్తు ఆధారాలను పట్టించుకోకుండా కేవలం ప్రాచీన సాహిత్యాన్ని ఆధారం చేసుకుని 
ఊహాగానాలు చేసే చరిత్రకారులను కోశాంబి విమర్శిస్తాడు. 


శాస్త్రీయంగా ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదల్బుకున్న ఎవ్వరైనా కోశాంబి 
ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదు. 


